(శ్రీరామ 


శ్రీ పారనాభాగవతము 
wl 


శీ 


ద్విపదలు 


ద్వితీయభాగము 


దశమస్కంధము నుండి ద్యాదశస్కంధము వణకు 


రచయిత: 
విద్యా మధురకవి 
కనుమలూరు శివరామయ్య 





ప్రచురణ: 
కార్యనిర్వహణాథికారి, 
తిరుమల తిరుపతి దెవస్థానములు, తిరుపతి. 
1988 


SRI PRARTHANA BHAGAVATAMU 
By 
Vidwan, Madhurekavi Kanumaluru Sivaramaiah 


T.T.D. Religious Publications Series No. 134 


First Edition ఏ 1983 





Copies 1.000 





[ Published by : 

Sri ఆ. Kumaraswamy Reddy, LA.S., 
Executive Officer, 

T.T. Devasthanams, 





“ER Tirupati. 
| 
ఫ్‌ ‘ 
Printed at : 
om Tirumala Tirupati Devasthanams Press, 


Tirupati - 517 501. 





కం న 


భారత భాగవత రామాయణాలు వేదాల తరువాత చెప్పదగ్గ 
రసామ్నాయాలు. డెదవేదాంత సుస్నాతుడైన వ్యాసభగవానుడి 
|పణీతమూ, భగవల్తీ లా (పతిపొదకమూ అయిన శ్రీమద్భాగవతం 
మన అందరికీ పరమపవి తమైన |గంథం. అష్టాదశ మహా పురాణ" 
లలో రాణకక్కిన శ్రీ మద్భాగవతం వేదోపనిషత్తుల సారమే. ట్రీ శుక 
మహర్షి ముముక్షువైన పరిక్షిత్తుకు ఈ [గంథాన్ని ఉపదేశించాడు. 


పరమ దయాళువైన భగవానుడు ఈ లోకంలో వాసుదేవుడిగా 
మానవరూపంలో అవతరించి, తన దర్శన స్పర్శన ఆలపనాదుల 
మూలంగా లోకాన్ని. అనుగహించి సమకాలికులకే కాకుండా భావి 
తరాల వారికి కూడా తమ అన్ముగహాన్ని |పసరింపచెయడానికి 
శ్రీమద్భగవద్దతను అర్హునుడిద్వారా అందించి, అంతటితో తృప్తి 
పొందకుండా కలియుగంలో లోక రక్షణకోసం శ్రీ మద్భాగవతంలొ 
తన దివ్య తేజాన్ని సం|కమింప ) దెశాడు. అందువల్ల శ్రీ మద్భాగవతం 
వాగూపమైన భగవదవతారం. 


'భాగవతర విష్ణుకథా (పధానమైన ప్రబంధం. వేదాంత 
విజ్ఞాన బంధురమైన ఈ |గంథం, పునరావృ త్తిరహొతమైన శాశ్వత 
మోక్షాన్ని |పసాదిస్తుంది. ఎన్ని wl కాని సాధించబడని 
వారం భాగవతం సులభమార్షంల్‌ 6 3వసం చేస్తుంది. 
ఇంతకంకే మానవుడికి ఇంకేమి కావాలి?” 


ఈ పురాణాన్ని పరమ భకాగేసరుడూ, శ్రీ పరమేశ్వర కరుణా 
కటాక్ష లబ్ద పాండితీ విరాజమానుడూ అయిన శ్రీ బమ్మెర పోతనా 
మాత్యుడు పట్యాసనప శతాబ్దంలో అం|ధ భాషలోకి అనువదించిన 
విషయం అందరికీ. తెలిసిందే. పోతన భాగవతం సంస్కృత 
భాగవతం కంక పరిమాణంలోనూ, పరిపాకంలోనూ మిన్న. తెలుగు 
నాట భాగవత కల్ప తరువును నాటిన పోతన తెలుగు జాతికీ, తెలుగు 
కవిత్వానికీ సుకృతం పంట. 


అలా 


1v 
[పొచీన సాహిత్యమంతటిలోనూ రెండే రెండు కృతులను 
గురించి చెప్పాలంకే ఒకటి కవితయం వారి భారతం, రెండోది 
పోతన భాగవతం. ఆంధ భాగవతం శబ సారూపం పొందిన 
| 


శ్రీ) కప ప తత్తామృతం, భాగవతశైలి అంత రూఢరసోదయం; నారి 
ఇళ న 


భాగవతంలో [ధువో పాఖ్యానం, వురంజనో పాఖ్యానం, 
జడభరతో పొఖ్యానం, అజామిళో పాఖ్యానం, చితకేతూ పాఖ్యా 
నం, (పహ్హాదో పాఖ్యానం, గజేం|దమోక్షగాథ, అంబరీపో మ 
కుచేలో 'పాఖ్యానం, రుక్మిణీక ల్యాణం, వామన చరితలాంటి ఎన మ 
ఉపాఖ్యానాలు వున్నాయి. పోతన భాగవతం అవతరించిన తరువాత 
ఈ ఉపాఖ్యానాలకు సర్వజనినమైన (పఖ్యాతి లభించింది. 


పోతన భాగవతం అధారంగా దేశీయమైన ద్విపద ఛందస్సులో 
ఈ (ప్రార్ధనా భాగవతాన్ని విద్వాన్‌, మధురకవి శ్రీ కనుమలూరు శివ 
రామయ్యగారు [వాశారు. భ క్తి జ్ఞాన వైరాగ్య తత్వాలకు పెన్నిధి 
అయిన భాగవతాన్ని రచించడానికి (పతిభ్య పాండిత్యం మా|తమే 
కాకుండా గుణకీలాలు కూడా వుండాలి. పరమ భాగవతులైన డ్‌ శివ 
Mas పండితులూ, కవులూ మ్మాతమే కాకుండా విద్యా 
వినయ సంపన్నులు కూడా. 


కథా కథనానికి బహువిషయ పరిజ్ఞానం, లెకికజూనం, శాస్త్ర 
పాండిత్యాలను జోడించి కళామయంచేసిన కవి ఈయన వీరికవిత్వం 
[దాక్షాపాక శోభితం. కీ ర్రినీ, ; జ్ఞానాన్ని, సర్వాభిష్టాలనూ సిద్ధింపజేసే 
ఈ [గంథం మూలంగా శ్రీ శివరామయ్య గారు ధన్యజీవనులయ్యారు. 


చక్కని కవితాధార, సరళమైనభాష, పాడడానికి అనువైన 
రీతిలో వుండటంవ ర్త (పార్థనాభాగవతం [పజాబాహుళ్యంలో (పచారం 
పొందగలదని మాః విశ్వాసం. 


ఎ బి, కుమారస్వామి రెడ్డి, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహాణాధికారి, 
ఏ| పిల్‌ 29, 1988 | తిరుమల తిరుపతి దేవ స్థానములు, 


విషయనూ చిక 


దశమస్కంధము : వూర్వభాగము 


మహావిష్ణువు భూదేవికి దేవతలకు అభయమొసంగుట .... 1 
కంసుడు బయలాడుమాటలు విని దేవకిని జంప 

నుంకించుట .... లి 
కంసుడు వసుదేవుని (పార్ధనపై దేవకిని జంపక వదలుట .... శీ 


యా 


నారదునివలన కంసు(డు కృష్ణావతారము(గూర్చి విని 


దేవకీవనుదేవుల చెజనుంచుట .... 6 
బలరామ జననము యత్‌ 
' శ్రీకృష్ణ జననము | 
వసుదెవుండు బీడ్డడై పుట్టిన భగవంతుని (ప్రార్థించుట 10 
దేవకి (పార్థనము లం. 14 
వసుదేవుడు కృష్ణుని మందలో నందుని మందిరమున. 

జేర్చుట ee. 16 

కంసుడు శిశురూపముననున్న యోగమాయను 
జంపబూనుట .... 1? 
బిడ్డను జంపవలదని దేవకి కంసుని వెండుట tage 10 
యోగమాయ నిజరూపముంబొంది కంసుని భయ పెట్టుట.... 18 
కంసుడు భటులకు.జేసిన యాజ్ఞ ఎం 20 


. (వేపళల్లెయందు నందుడు పుత జననోత్సవము 

జరిపించుట .... 21 
పూతనను బాలకృష్టుండు చంపుట టి దిల్‌ 
బాలకృష్ణుడు శకటంబు గూలదన్నుట / se 20 
శ్రీకృష్ణుడు తృణావర్తుని సంహరించుఓ ఎం 80 


vt 
శ్రీిబల రామకృష్ణుల నామకరణము 
ణీ కృష్ణబల రాముల బాల' కీడాభి వర్ణనము 
ణి ణి 
బాలకృష్ణుని మహిమలు 
గోపికలు బాలకృష్ణుని దుడుకుచేంతలు యశోదకుం 


దెలుపుట .... 


మృద్భక్షణ విశ్వరూప [పదర్శనాద్యభివర్ణనము 
దధిభాండములు లల కృష్ణుని యశోద 


పట్టుకొనుట ss 


“యశోద కృష్ణుని ఉలూఖలాబద్ధుని వా. 
'యమశార్డు నభంజనము 

కవుల బృందావనము-జేరుట 
వత్సాసురవధ 

బకాసుర వధ 


రామకృష్ణులు బంతిచల్టులారగింప గోపబాలురతో 


వనికి(జనుట ... 


అఘాసుర వధ ' 

శ్రకృష్ణు(డు బంతి చల్ద్జులార గించుట 

.(బహ్మగొవత్స, గోపబాలుర నంతర్థానముచేయుట 
బలరాముని సందియమును శ్రీకృష్ణుడు తీర్చుట 
(బ్రహ్మ శ్రీకృష్ణుని మహిమ నెటీంగి తనయజ్ఞానమునకు. 


జింతించి, కృష్ణుని భ్రార్థించుట స 


(బ్రహ్మ శ్రీకృష్ణుని (బార్థించి తన్ను మన్నింప వేడుట 
గార్భభాకారుండై న ధేనుకాసురునివధ 

శ్రీ కృష్ణుండు కాళియమర్దనము గావించిన కథ 
కాళియఫణీి శ్రీకృష్ణుని కఅచి బాధింప(జూచుట 
ముడుగుననున్న శ్రీకృష్ణునిగని యృశోదానందాదు 


లెల్ల రు చింతించుట. 


' ఈళి* 6 


8l 


కళ్చుక ల 


{0 
(2 
(4 
(9 


81 


vil 
శ్రీకృష్ణుడు కాళియుని గర్వమణచుట 
కాళియుండు శ్రీకృష్ణుని మహిమనెటింగి పశ్చాత్తాప 


మొంది తన్ను మన్నింప([బార్జించు ట నో 


నాగకాంతలు తమ భర్తను గాపొడుమని శ్రీకృష్ణుని 


వేండుట .... 
కాళియు(డు తన్నాజ్ఞాపింపుమని (శ్రీకృష్ణుని ప్రార్థించుట ... 


శ్రీకృష్ణుడు కాళియు నాజ్జాపించిన విధము 
బల రాముడు దవాగ్నిని (మింగి గో, గోప, గోపికా 


సంఘమును గాపాడుట .... 


బలభ|దుండు [ప్రలంబాసురుని వధించుట 
శ్రీకృష్ణుడు దవాగ్నిని[మింగి గో, గోపసంఘమును 


గాపాడుట .... 


గోపికావ 


స్రాపహరణకథ 
కృష్ణు డు కా 
ణి 


శిందిని స్నానమాడుచున్న గోపకన్యల 


(యు 


వలువలు దొంగిలుట .... 
ఎ 100 
«ee 101 
ఎం 102 
. 109 
. 112 


గోపకన్యలు తమ వలువలిమ్మని కృష్ణుని (పొర్థించుట 
శీ కృష్ణుండు గోపికల నాక్షిపించిన విధము 
శ్రీకృష్ణుడు గోపికల నను[గహించుట 

మునిపత్ను లయన్న మును శీ రృష్ణుండారగించిన కథ 
శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తిన కథ 


శ్రీకృష్ణు(డిందపూజ మాన్పించి, గిరిపూజచేయించుట oe 


ఇం|దు(డు గొల్ల లపె ( గోపించి, వానలు గురియించి 
aa: యా 


వారినిబాధథింపంజూచుట .... 
.«. U9 
was 128 


శ్రీకృష్ణుడు గోవర్గనగిరినె త్తి గోకులమును గాపాడుట 
ఇందు(డు తన్నుమన్నింపుమని శ్రీకృష్ణుని వేండుట 


డ్రీకృష్ణమూ ర్తి నందుని వరుణనగరమునుండికొనితెచ్చుట.... 


68 


69 


89 
88 
88 


91 
98 


99 
98 


99 


112 


116 


124 


viii 
శరత్పూర్డిమానిశి యమునాతీర్మపాంతమున గోపికలు 


శ్రీ కృష్ణునితోంగూడి విహరించుట. 
అగోచరుండగు శ్రీకృష్ణునికై గోపికలు పలువిధముల, 


బరితపించుట .... 
కృష్ణుండు గోపికలకు. (బత్యక్షమై వారినను[గహించుట .... 


సర్పరూపుండగు సుదర్శను:డను గంధర్వుని శాప 


విమోచనము ... 


శ్రీకృష్ణు(డు కుబేర భటుండగు శంఖచూడుడను 


గుహ్యకుని సంహరించుట .. 


వృషభాసుర సంహారము 

 శ్రీకృష్ణు(డు కీశివ్యోమాసురుల సంహరించిన కథ 
కేశిదై త్య సంహారము 

వ్యోమాసురసంహారము 

కంసుని పనుపున మందకువచ్చి అ[కూరుండు రామ 


కృష్ణుల మధురకు బిలుచుకొని పోయినకథ .... 


కంసుడు అ|కూరునిమందకు(బంప వేసిన విన్నపము 


తోడియాజ .... 
ద్ద 
. 11 


అకూరుని బృందావన [ప్రయాణము 
అ|కూరు(డు మందకుంజనుచు6 దనకు(దా దర్శించు 


కొన్న విధము 
ఎం 194 


శ్రీకృష్ణుడు అ [కూరునితో, గుశల|[పశ్నలు గావించుట 


శ్రీకృష్ణునకు అ|కూరు(డు తా వచ్చి నకారణము(దెల్చుట. .... 


శ్రీకృష్ణుని మథురానగర [పయాణము నెటింగి (వేతలు 


విచారమునాందుట . 


శ్రీకృష్ణు(డు మథురకు( జనుట 
అ|కూరు(డు యమునలో రామళ్ళష్ణుల దర్శించి 


నుతించుట .... 


EY 


100 
196 


. 1989 


.« 142 
ee 148 

. 146 
e146 
. 148 


190 


101 


194 


.« 196 
. 198 


198 


ix 


మధథురాపురాంగనలు శ్రీకృష్ణా గమనమునుజూచి 


సంతసించుట .... 


శ్రికృష్ణుండు రజకుని చంపుట 

సాలెవాని వృత్తాంతము 

సుదాము(డను మాలాకారుని వృత్తాంతము 
తివకవృతాంతము 

శ్రీకృష్ణు(డు ధనుర్భంగము గావించుట 
కంసవధ వృత్తాంతము 


రామకృష్ణులు కంసుని కొలువుకూటము (రంగస్థలమ్సును 
(బచేశించుట సల 
we Le 
ee 178 
ss Ld 
ee 176 


కువలయాపీడమను: గజసంహారము 

శ్రీకృష్ణబల రాములు చాణూరముష్టికుల సంహరించుట 
కంసవధ 

శ్రీ కృష్ణు. డు దెవకివసుదేవుల( జెజనుండి విడిపించుట 
శ్రీకృష్ణుడు ఉగ సేనునకు( బట్టాభి సషేకముచేయుట 


Gs ¢ 
bs! 


శ్రక్ళషు(డు నందాదుల బృందకుం బంపుట 
కృష్టబల రాముల ఉపనయన విద్యాభ్యాసములు 
ఉపనయనము 

రామకృష్ణులు సాందీపని యొద్ద విద్యాభ్యాసము 


3 


(హో 


ల 


గావించుట .... 
. 182 


గురుని యభ ్యర్థనము 
మరణించిన గురుపుత్రుని రామకృష్ణులు దెచ్చిన 


వృత్రాంతము 
ac 198 
ల 188 


పాంచజన్య వృత్తాంతము 
యముని నుండి రామకృష్ణులు గురువుతుని6దెచ్చుట 
శ్రీకృష్ణుండు మంద(గల గోపాంగనలకు ఉద్ధవుని 


మూలమున సందేశమును బంపిన కథ .... 


ఎం 180 
. 181 


172 


r= bra 
tit లాలీ 
అల 0౦ 


181 


18 


De 


186 


x 
శ్రకృషుడు ఉద్ధవుని మందకు(బంపుట 
ల ణి | 
నంద, ఉద్ధవుల సంభాషణము 
ఉఆదవుడువిన [వేతలు శ్రీకృష్ణునిగూర్చి యుపాలంభో 
థి 


కులు పలుకుల 
[భమరగీతలు 
ఉదవు-డు గోపికలకు శ్రీకృష్ణుని సందేశమును 
స్ట వినిపించుట 


గోపికలు తమ మనోనిశ్చయమును ఉద్ధవునకు( దెల్పుట 
శ్రీకృష్ణుడు కుబ్బగ్భ హంబునకు, జనుట 
శ్రుకృష్ణుం డకూరుని హ స్తీ పురికి? బంపుట 
జరాసంధుడు మథుర పై దండె త్రి వచ్చి కృష్ణునితో, 
 బోరుట 
జరాసంధుడు వరాజితుండగుట 
కాలయవనుడు మధురను ముట్టడించుట 
ద్వారకానగర నిర్మాణము 
కాలయవనుని మోసగించి శ్రికృష్ణు(డు ఒకానొక కొండ 
గుహకు గొంపోవుట 
కాలయవను(డు ముచుకుందుని శే? జచ్చుట 
ముచుకుందుని వృత్తాంతము 
ముచుకుందుడు తనవృత్తాంతమును శ్రికృష్ణునకుం 
దెల్పుట 
శ్రీకృష్ణుడు తన్ను ముచుకుందున కెజీంగించుట 
ముచుకుందు(డు శ్రీకృష్ణుని (పార్థించుట 
శ్రీకృష్ణుడు ముచుకుందునకు ము క్తి మార్గము దెల్పుట 
జ రాసంధు,డు రామకృష్ణుల (బట్ట నుంకించి విథలు, 
ల డగుట 


సాని. సాను 
అం 6 
అం లా 


ఎం 190 
. 191 


... 194 
«ce 196 
sie 2) 
sare] 
ee 204 
208 
«209 

గ్‌ న్‌ 


. £18 
పష! 
5! 
Eee 


228 
. 228 


X1 


రుక్కిబీకల్యాణకథా ప్రారంభము 

రుక్మిణీదేవి బాల్యము 

రుక్మిణీ వివాహ [ప్రయత్నము 

రుక్మిణీ శ్రీకృష్ణుని యొద్దకు [బాహ్మణునింబంపుట 
[బ్రాహ్మణుడు ద్వారకలో శ్రీకృష్ణుని దర్శించుట 
శ్రకృష్ణుండగ్నిదో కతనుని సత్కరించి సంభాషించుట 
రుక్కిణి సందేశము 

శ్రీకృష్ణుడు (వాహ్మణునితో. దన యభి|పాయమును 


దెల్పుట భ్‌ 


శ్రీకృష్ణుని కుండిన నగర |పయాణము 
కుండిననగరమున రుక్మిణీ వివాహ సంరంభములు 
రుక్మిణి శ్రీకృష్ణునిరాకకై యెదురు చూచుచు. 


జింతించుట . 


అగ్నిద్యోతనుండు రుక్కిజికి శ్రీ శ్రుకృష్ణుని రాక 


యొజింగించుట .... 
. £40 


కుండినపుర |పజాభి|పాయము 

రుక్మిణి పార్వతిదేవి గుడికింజని తద్దేవిని (్రార్థించుట 
శ్రీకృష్ణుడు రుక్మిణిని తన రథమున నిడి గొంపోవృట 
జరాసంధాదులు శకృష్ణునెదిరి మరలి చనుట 
జరాసంధాదులు శిశుపాలు నోదార్చుట | 

రుక్ని కృష్ణు నెదిరి పరాభవము నొందుట 

రుక్మి శ్రీకృష్ణుని తూలనాడుట 

శ్రీకృష్ణు(డు రుక్కిని నవమాన పజచుట 

రుక్నిని మన్నింపుమని రుక్మిణి కృష్ణుని పార్థించుట 
బలరాముడు రుక్మి బంధమును విడిపించి రుక్మిణి 


నోదార్చుట పక్‌ 


mi tel 
పష 
. 229 
. 229 


ఎ. 280 
saa £8| 
దల! 


దర? 


£39 


241 


sass AL 
. మీర, 


248 


౫1] 


రుకి మూర్ధ త్వము 
తకృష్ణు(డు రుక్మిణిని. బెండ్రియాడుట 


మస్కంధము _ ఉత రభాగము 


ప్రద్యుమ్న చరిత్రము 
స్యమంత కమణి వృత్తాంతము _ [ జాంబవతీ సత్య 


భామల శ్రీకృష్ణుడు పరిణయము చేసికొనుట] 
శతధన్ఫు(డు స తాజిత్తును జరిపి మణిని హరించుట 
శ్రుకృష్ణుండు కాళింది [ప్రభృతి కన్యకల, బెండ్లాడుట 
మ్మితవింద పెండ్లి 
నాగ్నజితి పెండ్లి 
భ|దవివాహము 
"అక్షణవివాహము 
మురనరకాసురుల వధ 
మురాసురవధ 
నరకాసుర వధ 
పారిజాతాపహరణము 
బాణాసురవృత్ర్తాంతము - ఉషాపరిణయము 
ఉషాపరిణయవృత్ర్తాంతము ష్ణ స్వన్నము 
చిత రేఖ అనిరుద్దుని ఉషపడకటింటంజేర్చుట 
బాణాసురుడు అనిరుద్దుని బంధించుట 
శ్రుకృష్ణుండు శోణవురమును ముట్టడించుట 
శ్రీకృష్ణ శ్రీకంఠపక్షముల అతులు ఒండొంటితో నెదిరి 


ోలుటి:.. సః 
ఎ 909 
.. 904 

. 908 


శివవై స్థవ జ్యరములు 
శివుడు బాణుని మన్నింపుమని శ్రీకృష్ణుని వేండుట 
నృగమహారాజుచరి తము 


ల. 249 
ఎం. 249 


000 


౫111 


ఊసరవెల్లి రూపముననున్న నృగునిశాప విమోచనము .... 


పౌం|డక వాసుదేవుని వృతాంతము 
శీ కృష్ణుడుపౌం|డక వాసుదేవుని, తన్మ్ని[తుండగు 


కాశీవిభుని సంహరించుట .... 


కాశినుండివచ్చి ద్వారక పైబడిన కృత వృతాంతము 
బలరాముడు ద్వివిదుండను వానరుని జంపుట 
కౌరవులు సాంబుని బంధించుట 

బలరాముడు హ స్టిపురిని గంగలో(దోయంబూనుట 
షోడశసహ్యస స్రీసంగతుండై న శ్రీకృష్ణుని మహిమను 


నారదుండరయుట .... 


ట్‌ ఆభ అటి త్న్‌ అద 
8 కృష్ణుండు ధర్మజుచె రాజసూయంబుజరిపింప ఇంద 


(పస్టమునకు( జనుదెంచుట .... 
శ్రీకృష్ణుడు ఖీమునిచే జరాసంధుని |మందింప(జేయుట ... 


ధర్మరాజ రాజసూయయాగము 
శిశుపాల వధ 


సాల్ఫ్యు(డు ద్వారకను ముట్టడించుట 

శ్రీకృష్ణు(డు సాల్వుని సంహరించుట 

దంతవక్తుని మరణ వృత్తాంతము 

బలరాముని తీర్ధయాతా విశేషములు 
బలరాముడు నై మిశమున మునుల సముఖమ్మున 


సూతుని జంపుట .... 


బలరాముడు తాను సూతునిజంపినందుకు పశ్చాత్రాప 


మొందిమరల నాతని [బదికించుట me 


బల రాముడు పల్వలు(డను రాక్షసుని సంహరించుట 
కుచేలోపాఖ్యానము 


ఎం 0601 
ఎ. 904 
. 3607 


910 


. 312 


990 


994 


. 942 
ఎ 990 
ఎం 999 
సాల్ఫు(డు తపమొనరించి, శివుని మెప్పించి వరములు 
వడయుట .... 


cs CY 
ఇ) UI 
య అలా 


. 370 
dU 
. 914 


XIV 


కుచేలుడు శ్రీకృష్ణుని(జూడ ద్వారకకుంజనుట ల 0/6 
కుచేలు (డు శ్రీ కృష్ణ్టమందిరము(జేరి సత్కారములు 
వడయుట .... 378 
శ్రీకృష్ణకు చేలుర పరస్సర సల్లాపములు ల 980 
శ్రీకృష్ణు(డు కుచేలుండు దెచ్చిన యడుకులనారగించి 
యాతని ధన్యుంగావించుట ఎ 989 


కుచెలు(డు మరలి నిజపురమునకు వచ్చుట ల 984 
శ్రీకృష్ణుడు తనపై చూపిన ఆదరమునకు కుచేలు(డు . 
సంతసించుట .... 885 


మృతులై న తనప్వుతులందెచ్చి చూపుడని దేవకి 
శ్రీకృష్ణబలభ్యదులంగోరుట .... 958 
కృష్టబలభ [దులు పాతాశమున బలిచ[రవ ర్హింగాంచుట.... 889 
కృష్ణబలభ దులు బలిచెంత నున్న కమసోదరులందెచ్చి 
దేవకికిజూవుట .... 391 
ఇకృష్టు షుండు మృతులై న విిపసుతులం దెచ్చిన కథ .... 891 
అర్జునుండు (బాహ్మణునకుంబుట్టు బాలుర |బదికింతు 
నని |పతినచేయుట .... 399 
(దాహ్మణు(డు అర్జునుని యసమర్థతను శ్రీకృష్ణునితో 
జెప్పుట .... 885 
శ్రీకృష్ణుండు అర్జునునిదోడ్కొని వై వె కుంఠమునకుంజని 
(వదాహ్మణబాలుర (6 దెచ్చుట ఎ 996 
సుభదాపరిణయ కథ అం 999 
అర్జునుండు సుభ్యదను శీకృష్ణునాజ్ఞనుగొని ఖాండవ 
(పస్థమునకుం దెచ్చుట .... 400 


(ర్జు 


యై 
లోలో 


XV 


శ్రీకృష్ణు డు బుషిసమేెతుండయి మిథధిలకుంజనుట 
మిథిలానగరవాసులగు బహుళాశ్వ|శుత దేవులు 


శ్రీకృష్ణుని కెదురుగా(జని తోడ్కొనివచ్చుట Sa 


బహుళాశ్వుండు శ్రీకృష్ణునికి, మునులకు ఆతిథ్యమిచ్చి 


పూజించుట: శ్రీకృష్ణు డను[గహించుట . 


(శ్రుతదేవుడు శ్రీకృష్ణుని, మునులంబూజించుట, 


శ్రకృష్ణుం డను[గహించుట .... 


శివ్మదోహంబుసేయ. బూనిన వృకాసురుండు 


విష్టమాయచే మడియుట .... 
భృగుమహర్షి (తిమూ ర్తుల [పాశస్త శ్రంబు: బరీక్షించుట క 


ఏకాదశస్కంధము 


యాదవులశాపవృత్తాంతము 
నారదాదిమునులు శ్రీకృష్ణునింజూడవచ్చు ట 
మునులు యాదవకులము నాశనముచేయు ముసలము 


పుట్టునని శపించుట .... 


యాదవులు కృష్ణునాజ్ఞపై రో(కలిని చూర్ణ మొనరించి 


సముదమున( గలిపివచ్చుట .... 


శ్రీకృష్ణ నిర్యాణ కథ 


[బ్రహ్మా దిదేవతలు శ్రకృష్ణుని వై కుంఠమునకాహ్వానించుట .... 


ద్వారకయందుంగన్పడిన యుత్సాతములు 
ఉద్ధవుండు శ్రీకృష్ణుని యుపదేశము విని బదరికా 


వనముంజేరుట .... 
. 192 


యదువంశనాశము 


.. 408 


.« 404 


ఎ 409 


407 


410 
418 


« 428 
. 424 


429 


426 


ఒదై మొ మొ 
చలి rm లూ 
co ఆఊ649ఏఎ co 


430 


Xvi 


బలరాముడు అనంతునియందై క్యము నొందుట 


శ్రీకృష్ణుని కోలతో (గొట్టిన లుబ్బకుడు _కెవల్యమునందుట .... 
. 484 


కృష్ణం కంఠ నాపి 


ద్వాదశస్కంధము 


పరీక్షిజ్ఞనపాలుని నిర్యాణ కథ 
జనమేజయుడు జరుపుచున్న సర్పయాగమును 


ఆంగీరసు(డు మాన్చించుట .... 
.«. 440 
.« 440 
* 442 


(ార్థనా భాగవత [పశ సీ 
కది: [గ్రంథ (దేశ స్తీ 
శోధనిక 


ఎం. కీలీబీ 


488 


. 488 


489 


(4 (పార్ట్‌ నౌ భాగవతము 
(ద్విపదలు) 


దశమస్క్మంధము 
పూర్వభాగము 

శ్రీ మనోహర, భర్త చిత్తవిహార 
సామజారివిదార, సాధుమందార 
గరుడవాహన, జగత్క్మల్యాణమూరరి 
సురచ్మకవర్షి, భాసురదివ్యకీ రి 
భూభార మణంగించి భూ(పజకెల్ల 
శోభనంబులను గూర్చుచునుందు క్‌కు 
భవదీయ మహిమలు (బహ్మకునై న 
నవగతములు గావు యతిలో క వంద్య 


మహావిష్ణువు భూదేవికి దేవతలకు అభయ మొసంగుట 


మును రాజలాంఛనమ్ములతోడ మిగిలి 
దనుజులు బువింబుట్టి ధర నా[కమింప 
భూదేవి యాభారమును మోయలేక 
ఖేదమ్ము నొంది రక్షించెడు వేల్పు 

గానక పర మెష్టి కడకు గోరూప 

మూని యరుగుదెంచి యుద్వెలమైన 

తన గోడు వినిపించి తన బాధ తీటు 
ననువగు మార్గ మెయ్యది తెల్పు మను(డు 
కరుణాళు( డగుచు నా కమల గర్భుండు 
ధరణిసతిని దేవతల? దనవెంట. 


(శ్రీ [ పార్టనాభాగవతము 


గొని నిను. గన్లొను కి కోరికతోడ. 
జనుదెంచి భ సై నిశ్చల మానసమున 
వురుషసూ ర్రమును విబుధులును దాను. 
బరమ (శద్ధాళువైై పఠియించి నంత 
శ్రీరమానాథ యదృశ్యరూపమున 
కారుణ్యమతి వారి గని యిట్టులంటీ 
“ వినుండు దేవతలార, వినిపింతు నిజము 
నునుండు నాహితము నెమ్మనముల నమ్మి 
యాదవకులమున నమరు లె ల్లరును 
మేదిని బుట్టు(డు; మిగుల ధర్మాత్ము( 
డగు వసుదేవున కాత్మజుండనయి 
తగ వెబుంగుచు నేను ధరణి భారము 
నణంచ6 గలాండ నన్నర్శించ విబుధ 
వనితలు పుట్టంగ వలయును భువిని. 
ఆదిశేషుండు నా క|గజు(డగుచు 
"నా దివ్యకళ. బుట్టు నాకు( దోడడంగ 
ఏ మాయచేత మోహిత మౌను జగతి 
యామాయ రూపొంది యవనిపై ( బుట్టు. 
సీ రీతి సన్నాహ మేర్పడ నేను 
ధారుణి పై బుట్టి, ధర్మమ్ము నిల్చి 
జగతికి నిశ్చల “శాంతమ్ము గూర్తు 
వగమాను (€” డని వారి భయము ) వాపితివి. 


సర్వరక్షకుండవు సర్వాత్మకుండవు 
సర్యదాతవు సర్వసాక్షి వి, నన్ను, 
పాపాత్ము, భవదీయ భక్తుని గాంగ. 
దేపట్టి పోవుమా [శితజనపాల, 


10 


20 


దశమస్కంధము 8 


కంసుడు బయలాడు మాటలు విని 
దెవకిని జంప నుంకించుట 

శ్రీ పుండరీకాక్ష, |శితజనపక్ష 

పాపవిపక్ష, సుపర్వసంరక్ష 

గోవింద, మానవుల్‌ గొందజు తమకు 

భావి( [బాపించు విపత్తు లెట్టిపియొ 

తామెటింగియును సత్సథమున( బోక 

యామున [కూరులై య(కమచర్య 

లెత్తటీ సల్చుదు చే మా(త మేని 

చితాన( దల(పరు శిష్టమార్షంబు _ 


మును మధురాపురమ్మున శారసేను. 
డనురాజు నాత్మజు( డలఘు మానసు(డు 
వసుదేవు6 డానంద భరితాత్ము( డగుచు 
వసుమతీ తుల్య దేవకి యనుదాని 
పరిణయమాడి, యా వడ(తియు నాత6 
డరద మారోహించి యరిగెడు వెళ 
ఉ[గసేను కుమారు డురుతరగర్వి 
ఆ|గహమతి కంసు( డతి వేడ్క్శతోడ 30 
చెల్లెలు, మజి(ది హృత్సీిమలయందు. . 
బెల్లు మోదమునొందు విధమున రథము 
నెక్కి పగ్గముల చే నిమిడిచి, ఘాత 
నక్కజంబుగవేసి, యదలించి, హరుల( 
గదలించి యా తేరు గడపుచునుండ 
చదలున నుండి విస్పష్టమ్ము గాంగ 
ననయు(డౌ నా కంసు.6 డదరెడు నట్లు 
వినయబడె నొకమాట వింతగా నిట్లు. 


శీ శ్రీ (పార్ధనాభాగవతము 


“ఓరి, నీ సోదరి యుబ్బెడునట్లు 
తేరు. దోలెదు మీదు తెలియకున్నా (డ 
మం కేర్పడునట్టి యెన్న్మిదో చూలు 
నీ మృత్యుమూలమ్ము నిజమిది సుమ్ము.” 


అనుచు నున్నటులుండి యతి భీకరముగ 
వినవచ్చు వాక్కుల విని వాండొకింత 
వడినూరకుండి, యాపయి నడిదంబు 
వడి నొజనుండి సం్యభమమున. బెటికి, 
చెలియ లనియెడి దాక్షిణ్యమ్ము గూడ 6 
దల(పున నుంప కా తని దేవకిని 

కొప్పు చప్పున. బట్టి కుపితు(డై నబుక 
రొప్పుచు నుండ నా [కూరుని డాసి ఢీ 
వసుదేవు. డనునయ వాక్యామృతమున 
వెసరేంగు నాతని భీమ కోపాగ్ని 
జల్లార్చి యల్లన సరసన. దేర 

మెల్లగా నిల్ల నె మితత్వ బుద్ధి 


కంసుండు వసుదేవుని (వొర్లన'పె దేవకిని జంవత వదలుట 
వ. @ యి 


“భోజేశ్యరా! కంస భూపతీ; యేల 
ఈ జోటి. జంప నూహించితి వీవు 
అన్నలు చెల్లెం్యడ నాదరించెదరు 
మన్నన తోడుత మర్యాద గూర్తు 
రెవుడీ నెలంత నీదు హితమె కాంక్షించు 
నపరాధినియె యీమె యా[గహంపంగ 
బయలాడు మాటలు పథ్యమ్ము అగునె 
నయ వేది వెట్టి యన్యాయమ్ము తగునె? 


దశమస్క ౦ధము 


ఏల నీకీ (భాంతి, యీ తన్విగనెడు 
బాలల నీ కిత్తు( బరిమార్చువారి 
నంతియేగాని యూ యబల నవోఢ 
స్వాంతమ్మునందు మచ్చరమును బెంచి 
చంప(6బూనుట భవచ్చరితకు నింద 
నింపుకార కమ్మని నెజనమ్ముమయ్యు. ష్ట్ర 
అని పెక్కు విధముల నా యదురాజు 
చనవున నాభోజు శాంతు( గావింప 

ఆ నయోక్తులం గొంత యలరి కంసుండు 
మానసంబున( గిన్సు మజుపడ( జేసి 
చెలియలి విడిచి చెచ్చెజ6 దాను జనియె, 
తొల(గె నూతన దంపతులకు నా యిడుమ, 


తొలి కాన్పు కొమరుని దుఃఖమ్ముమాని 
ఖలు కంసు చెంతకు. గట్టడ విడక 
తెగి కొని చనె వసుదేవుః డా బాలు. 
దెగటార్చ( బూనక ధిరుండై కంసు( 
డానకదుందుభి కానంద మొదవ 
తానిట్లు వచియించె తన నిశ్చయమ్ము. 
“వసుదేవ వినుము దెవకి కనునట్టి 
నిసువులలోన నెన్మిదియవ కాన్ను 
బిడ్డను నాకు నర్చ్పింపుము: వాని 
జడ్డన( దెగటార్చి, శ తుభయమ్ము 
వదల జీవింతు, నీ పాపని నీదు 
సదనమ్మునకు( గొని చనుము మోదమున,” 
అని పంపె, వసుదెవుండతి ముదమందె 
చనుచుండె కాలమ్ము చల్లగా, నంత _ 


ధ్ర 


90 


(శ్రీ) పార్థనాభాగవతము 


నారదముని యొక్కనాండు విచ్చెసి 
కీజీక నీ రీతి. దెలిపె కంసునకు 60 


నౌరదుని వలన కంసుడు కృష్ణావతారముం గూర్చి విని 
దేవకీ వసుదేవుల చెజనుంచుట 


“ వినుమోయి కంస, నా వివరించు పల్కు 
లనుమానపడకు సత్యములుగా నమ్ము 
నందాదులును వారి నందనుల్‌ సతులు 
మందలో నున్నట్టి మనుజు అందలును 
దేవకి మొదలగు ప్తి జనమ్ములును 
భానింప మీ బావ వసుదేవు6 డాది 
యాదవో త్రములెల్ల నమరులే గాని 
కాదు మానవు, లెటుంగవు మరి వినుము _ 
నీవును నిను( జేరు నీవారు పూర్వ _ 
దేవాంశజులరని తెలియు మింకై న 
దేవకి గర్భాన దేవాదిదేవు( 
డావిర్భవించి, యీ యవనికి6 గీడు 
గలిగించు చెన6టి రఠ్శసులను బట్టి 
పొలియించు, శుభముల బొరయించి మించు.” 


అమ్మాటలను విని యా కంస విభు(డు 

నెమ్మనమ్మున దిగుల్‌ నెక్కొన మిగుల 

నారట మొందుచు యాదవుల్‌ తనకు 

వైరి వర్షముగాంగ భావించి వారి 

కులము సమూలము గూల్పంగ నెంచి 

చెలియలి, వసుదేవు6 జెజను బంధించి 70 


దశమస్క౦ధము 7 


వారికి గల్లెడు పాపలనె ల్ల . 
(గూర బుద్ధిని బొరిగొనుచుండె జనన _ 
మందిన యాక్షణ మాలసింపకయ . 
నిందకు వెజతురే నెటిలేనివారు, 

తన భవిష్యము నెల్ల దగ వినిపించె 
వినువీథిః: యద్దాని వివరించి చెప్పె 
నారదు( డరుదెంచి నమ్ముమటంచు. 
[గూరులు హితము గై కొందురే యెందు. 
దన చావు తెరిసియు( దానందు నిందు 
ననుపమ సౌఖ్యమ్ము అందు సత్సథము 
లెన్వియో గుర్తింప కే వైరబుద్ధి 
నివ్వటిల్ల (గ జేసె నిక్కి కంసుండు ___ 


పెద్దల సూ కుల వినుమంచు బుద్ధి 
తద్ద నాకుం గూ కార్చి, ధర్మమార్ల్గమున 
నను దిద్దవే జగన్నాయక, రః 
నిను నమ్మి నానయ్య నిత్యసద్భావ : 


భగవంతుడు యోగమాయరుం చెసిన యాజ్ఞ 
బలరామ జననము 


జగదీశ, భ_ర్రవత్సల, పరమేశ 

నిగమవేద్య చరిత, నీరజనే త 

శౌరి, ముకుంద, నీ సంకల్పమునకు _ 

మారున్నదె రమా మహిళాథధినాథ ।; | 60 
ఖలుని కంసుని దుష్టకా ర ముల్‌ (ప్రజల 
నలయించుచుండె సహ్యముగాని యట్లు 


శ్రీ) (పార్ధనాభాగపతము 


దేవకి బిడ్డల. దెగి యారుగురను 
కావరమ్మున( గడు. గఠినాత్మ్ను( డగుచు 
పురుటింటిలోననే పుట్టిన యపుడ 
పొరిగొనె పితరులు పొగులుచు నుండ 
నీ రీతి కంసు దుష్కృత్యమ్ములెల్ల 

మెర మీజుట, [పజల్‌ మిడుకుట గాంచి 
యోగమాయాదేవి నాయ్యు రావించి 
యీ గతి నానతి నిచ్చితి వీవు, 


“ఓ యోగమాయ, మహోన్నత శ కి 
నా యాజ్ఞ పాటించి నాకు. దోడ్పడుము. 
గోపాలు రుండెడు గోకులమునకు 
నేపార భద: నీ వేగంగ వలయు 
వసుదేవుసతి కంసువలన. దా వెజచి 
వెస, రోహిణీ నామ విఖ్యాత చరిత 
మందవారెల్లరు మా థాగ్యమనంగ 
నందుని యింట నున్నది గుణగణ్య 
శషాఖ్యమై నా (ప్రసిద్ద తేజమ్ము 
యోష శ్రీదేవకి యుదరమ్మునందు. 90 
గలదు త త్రేజమ్ము గడు నేర్పు వెలయ. 
గలకంఠి రోహిణి గర్భమ్మునందు. 
జొనుపుము:ః దేవకి సుతుండగా నేను 
జనియింతుః నందుని సతి యశోదకును 
బుట్టుము నీ వొక పొల(తి రూపమున 
దిట్టవై సాధింపు దీని నంతయును. 
నిను భువి |పజలు పునీతగా. దలణి 
ఘనముగా పూజలు గావించుచుం దు, 


దళశమస్కంధము 0 


కానికల్‌ బలులును గడమలే కొస(గి 

నీ నామధారులై నిన్ను సేవిండత్రు 

సర్వసంపదలకు స్థానంబ పగుతు 

సర్వకామదవయి సకల లోకులకు 

నభిమత కార్యంబు అమరుప6 గలవు. 
విభవ సంప ర్తితో విలసిల్ల 6 గలు 

పదునాల్లు పేరుల బలు దేశములను 

గుదిరి Ss గె కొనుచుండ( గలవు, 2? 

అనుచు నాజ్ఞాపించి. ఆశీర్వదించి 

పనిపితి మాయను భ|దంబుగోరి. 

భవదాజ్ఞ దల దాల్చి భద యమ్మాయ 

సవినయమ్ముగ నమస్కారముల్‌ నీకు 100 

పవిమల మతి(జేసి, వసుమతి. జేరి 

యవితథమగు మాయ యచ్చువడంగ 

దేవకి కడుపున తేజు మీఐంగ 

భావుక మై దీప్తి వరలు గర్భంబు 

నిమ్ముగ6 దివిచి రోహిణి కడ్చునందు 

నెమ్మి జేరిచె మాయ నివ్వటిలంగ 

దేవకి గర్భంబు దిగెనంచు (భాంతి 

భావంచి రప్పుడు పౌరులెల్ల రును. 


అంత రోహిణి గర్భమందుండి పుట్టె 
కాంతిదినేశు డొక్కం డర్భకుండు 
ఆతడే బలభ|దు( డాత(డే రాము. 
డాత(డే సంకర్షణాది నామముల 
నలరుచు నీవు కృష్టావతారమున 
వెలయు వేళల నిను విడనాడ కుండి 


శ్రీ) _్రార్థనాభాగవతము 


నీకు న్మగజుండయి. నిఖిల కార్యముల. 

వీ. దోడ్పడుచుండె విబుధులు మెచ్చ. 

మాయ జగము సం|భాంత మొనర్చి 

వేయు రీతుల మార్పు వెలయింప( జేయు 

అ మాయయే భవదాజ్ఞానువ రర్హి 

యై మలయును నీదు నభిమతమట్లు 110 
దేవః మాయాతీత దివ్య [పభావః: 

యీవె సర్వనియంత లవ యాద్యుండవు 

నను మాయ ముంపక జ్ఞానిగా( దీర్చి 

కనికరింపవె జగత్కశ్యాణదాత ! 


శ్రీకృష్ణ జననము 
శ్రీ వనమాలి, శారి వాసుదేవ, 
దేవాదిదేవ, సుస్టీర దివ్యభావ 
అర్థుల కొసంగిన యభయదానమ్ము 
వ్యర్థమ్ము గాకుండునటు భువి. బుట్టి 


ధర్మమ్ము నిల్చి యధర్మమ్ము దుల్చి 
శర్మమ్ము జగతికి సమకూర్చు నీదు 
మహిమల నెటి6గి నెమ్మది గొనియాడ 
నహివల్ల భున కిని నలవిగాదయ్య, 


పరమవవి[త దేవకి గర్భమందు 

హరి; నీవు పిండ మై యభి వృద్ధి జెంధు . 
నవసరమ్మున జగమందున నెందు 
వివిధమ్ములై నట్టి వింతలేర్పడియె 

అరుల కెల్ల ను గుండె లవియుటేగాక 


దశ మస్కంధము ll 


తిరమగు శీరితి దిగజారిపోయె. 
గృహములందున ధూమ రేఖలు వుట్టె 
సహియింపవయె్య భోజన పదార్థములు 120 
తలవని తలంపుగా6 దమ మానసముల(€ 
గల(కవిచారమ్ము కడువడి హెచ్చె, 
మునులకు సురలకు ముద మావహిల్లె 
మనముల శాంతిసంపద నివ్వటిల్లె 

దేవకి చూల్చిన దిన మభివృద్ధి 
భావితమౌచుంట భావించికంసు( 

డది తన మిత్తిగా నాత్మ. దలంచి, 

యొదిరి వై కుంకుండా యింతిగర్భమున 
పదిలమ్ముగా( జేరి, పట్టి రూపమున 
నెదుగుచున్నా(డని యెద భీతి [భాంతి 
పెనంగొన, నూజడువిధ మొండులేక 
జననమైన వట్టి త తత్టణమ యా శిశువు 
హననమ్ము 7 సరకు నని నిశ్చయించి 
కినుక లో లో. బెంచి కిమ్మునకుండె. 

గాని యా |కూరు(డు కళవళపాటు 

పూనిన మననున( బొగులుచునుండు 
తిరుగునప్పుడు, తిండి తినునప్పు, లేచి 
యరుగునప్పుడు, నీర మానెడునపుడు 

మరి తన నిత్యకర్మలు సల్చునపుడు 
హరియని మదిలోన ననుచు సర్వమ్ము 130 
హరిమయమ్మని యాత్మ నరసియు, నలుక 
కరము నీపై ( బెంచె. గమలాక్ష, మరియు 
కన్నది విన్నది [ఘాణించు నదియు 
పన్నుగా. దా బొందు (పతిపదార్థమ్ము 


శ్రీ) | పార్థనాభాగవతము 


నీదిగా, నీవుగా, నీవుండునదిగ, 

నీదు సంబంధమొందినదిగ నతడు 
వై రానుబంధంబు వరల నీ రితి 
కారుణ్యనిధి నిన్ను గనుచుండె నెందు, 


కాలమిట్టులు గొంత గడవ దేవకికి 
జూలు నిండుటయు, |పసూతియౌ వేళ 
యాసన్నమగుట భవాబ్బగర్భులును 
వాసవాద్యమరులు భక్తి నేతెంచి 
దేవకిగర్భస్టు, దీనమందారు 

పావన చరితుని పద్మాక్షు నిన్ను 
పలువిధంబుల వేడి [ప్రాంజలుల్‌ Ee 
ఖలులు కంసాదిదుష్కర్ములు జగతి 
నిడుమలఅపాల్పేసి యే(పుచున్నారు 
తడవేల దయచేసి దయం్యబోవుమయ్య 
అని మొజలిడి తమ యావాసములకు. 
జని రెల్ల రును సంతసము మీజ, నంత 140 


దేవకి నీళ్లాడు దినమున మిగుల 
భూవలయమ్మున. బొదలె శుభాలు 

జలధు లేడును బొంగె స్వచ్చంబు లగుచు( 
గలనాధ మొప్ప మేఘములెల్ల నుజిమె 
జుక్సలతో (గూడి శోభిల్లై ( జదలు 

దిక్కులు మిక్కిలి తెలివితో వెలసె. 

జల్ల కమ్మని గాలి సన్న (గా వీచె 

పెల్లుగా హోమాగ్ని విశదమై వెలి(గెం 
గమల సంపద తటాకములు రంజిల్లె 

నమల నీరమ్ములై యలరారె నదులు 


దశమన్కంధము 18 


జనపద నగర ఘోషముల మేలయ్యె 
వనములు ఫలపుష్ప భరితమ్ములయ్య 
వివిధ జంతుచయమ్ము వేడుక గనియె 
పువులసోనలు దివమ్ముననుండి పడియె 
పాడిరి గంధర్వవరు లుబ్బు మీటు 
నాడిరి రంభాదు లాశలు దీజి 

ఈ రీతి నుత్సవ మెసంగంగ సృష్టి 
కీజని మోదాన( దేలుచునుండ 
నడురేయి |గహములు నక్ష|తములును 
గడు శుభస్థలముల( గడుకొనియుండ 190 
ను త్రమో త్తమ లగ్న మొనరిన వేళ 

న త్తలోదరి పూజ్య, యతి సుస్వభావ 
దేవకి కనె నిను దేవాదిదేవు 

శీ విలసద్దెహు జిస్టుని విష్ణు 

నిను జలదశ్యాము, నీరజనేతు 

ఘన చతుర్చాహుని కాంచనచేలు 

హార కిరీట రత్నాంగదహారు 

శ్రీరమా ధ్యాసిత శ్రీవత్సవక్షు 
మంగళాకారుని మహతాత్ము వరదు 
నంగము లుప్పొంగ నా దేవకియును 
వసుదేవుండును గాంచి, [పొంజలుల్‌చేసి 
వెస నుతియించిరి వేర్వెర నిట్లు, 


వసుదేవుండు బిడండె వుటిన భగవంతుని 1వార్గించుట 
౧ యా లు య 


“నిన్ను జ్ఞానానందు నిఖిల దర్శనుని 
వెన్నుని భవదూరు విశ్వమయాత్ము. 


ని వీ ఒప నర చు 


దనయుగా6 బడసితి ధన్యుండనై తి 
మునుపుట్టువున నెట్టి పుణ్య[వతములు 
సలిపితినో వాని సత్స లమిద్ది 

యల(తియే నాదు భాగ్యము సర్వరక్ష 
మిన్నుపల్కుు లెడంద మేం[డింప మొదల 
ఖిన్నుడై యావల, కెరలి కంసుండు 160 
నీవు నా యందు జన్మింతు వటంచు 
వానిరి యలుక నీ పయి బెంచి. నీకు 
నెదురు చూచుచు, హింస కే మాతమేని 
కొదుకక విదళించె. గూనల, నీదు 

నన్నల నార్గ్లుర నంతట(బోక 
యున్నా(డు నిద్దురయునుమాని, నీవు 
జనియించు బటెజుయగC దత్సణమ నిన్నెదుర 
మునుకొని వచ్చు నా మూర్చు(డు దని 
అనుచు నా వసుదేవు( డచు పతా, నీకు 
మనవి సేయుచునుండ,' మానిని" సాధ్వి. 
దేవకి, దేవాధిదేవు నిన్లాంచి 

భావంబు పొంగ6గ6 (వా ర్థించె నిట్లు 


దేవకి పార్థనము 


స్ట శ్రీలలనామణీ చి త్రవిహార 


పాలిత సురబ్భృంద, క గోవింద 
పుట్టుటే యెజు6(గని మొదటి దేవుండవు 
పుట్టితి నా పూర్యవుణ్య వశాన "' 
పటివె నాకు, నా [(వతములు పండె 
రుద ల క 
నిట్టలమౌ మోద మెంతయో నిండె. 


దశ మస్కంధము 18 


జగము లన్నింటి నీ జఠరము నందు 
తగనుంచి కాపాడు థై వమ్ము నీవు 170 
నా అఘు జఠరమ్మునన నెట్టులుంటి 

నీ లీలలివి చెప్ప నేరరెవ్వరును 
నినుంగంటి మందు రెన్నికగన్న యోగి 
జనములు, కాని, యీ చక్కని రూపు 
గనుంగొని యుండరు కంజాక్ష: నేను 
కనుగొంటి నా జన్మ కడు ధన్యమయె్య, 
అపవి|త్రములు నాదు నక్షులు వీన 
నపురూపమగు భవ దనఘ రూపంబు. 
దిలకింప( బోల దీ దివ్యరూపంబు( 
దల(గంగ6 బెట్టుమా తామరసాక్ష 

ఈవు మాకు జనించు టెటిం౧గి కంసుండు 
కావరమున మము కార( బెట్టంచె 

ఆ పాపి దండించి యా రుల మమ్ము 
కాపాడవే లోక కల్యాణమూ ర్తి.” 


ఈ రీతి నిను నుతియించిన యట్టి 

వారికి దేవకీ వసుదేవులకును 

వారల తొలిపుట్టు వారలు సెప్పి 

కతు ధన్యులరుసుమీ, మీకు జన్మ 

లిం లేవనుచు వరమిచ్చి యోదార్చి 

అకలంకచరిత ! మహాత్మ: ఆ రూపు 180 
విడిచి మాయను బూని పృథివిని నవుడ 

పొడమిన పాపని పోలి గన్చడితి. 


స Paes 
శ) [పార్థన భాగపతము 


వసుదేవుడు కృష్ణుని 
మందలో నందుని మందిరమున. చేర్చుట 


జననాదు లెబు౯గని శాశ్వతమూ ర్తి, 
వనఘుడ, వాద్యు.డ, వగు దేవ నీవు 
తన పు|తు( డగుట కెంతయు. బొంగి, యర్హ 
జనులకు మదిలోన సకలదానముల 

నిచ్చి యా వసుదేవు( డెచ్చిన భక్తి 
యిచ్చ సీయాన తా నేర్పడ మున్నె 
వినియుంట నీ రితి వేగ కార్యమ్ము 
లొనరింప తమకమ్ము నూని యాతండు 
నిను ముద్దుబాలుని నీరదశ్యాము 

తన యక్కునందున( దగ నడ్డముగను 
నిడుకొని యా వురుటింటిని వదలి 
యడుగుల మెలమెల్ల నవని పై నిడుచు 
నడువంగ.6 దొడంగె, [గన్నన కవాటముల 
నిడియున్న తాళమ్ము లెల్లను విడె 
నిదురలో మునిగి కన్దెరువరు భటులు. 
పదపడి శేషుండు పదిలమ్ముగా(గ 
తలుపులనెల్ల యథారితి మూసి 

విలసిత ఫణములు విప్పి ఛత్రముగ 190 
నిన్ను సేవించుచు నీరజనాభ 

తెన్నున నా వసుదేవు వెన్నంటి 
చనుచుండె, నడు[తోవ జమున వారలకు 
ననుకూలముగ పాయయై దారి యిచ్చె 
అంతట వసుదేవు6 డా నది దాటి 
స్వాంతముప్పొంగ వే చని మందంజేరె 


దశమస్క౦ధము 17 


కాలాత్మ నీదు సంకల్పమ్మునట్ల 
ఆలోన నావేశ నామందయందు 
చూలాలు నందునిసుదతి యశోద 
బాలిక( |బసవించి (పక్కపై బండి 
యుండె, నీ మాయ తా నొండేమి యెజు(గ 
కుండె, నిద్దుర మున్లియుండె శ్రీనాథ : 
అంతట వసుదేవు6 డా నందగోపు 
కాంత యశోద సంగడికి6 దా నేగి 
బాలకు నిను నామె పక్కను జేర్చి 
ఆ లలనాసుత నప్పుడె తెచ్చి 
చెజ(జేరి, దేవకి చెంతను జేర్చి 
స్థిరమతి. దానుండె దీనమందార. 


కంసుండు శిశురూవమున నున్న యోగమాయను 
జంవ6 బూనుట 


కావు కావనుచు దతణమ రోదనము 
గావించె నా బాల కావలి వార 200 
లా చప్పుడాలించి, యపుడు మెల్కాాంచి 
వే చని కంసభూవిభునకు | మొక్కి 
“దేవకి నీళ్లాడె దేవర: మీరు 
రావలెళ్‌ ననుచు (పార్థనము సేయంగ 
నాత(డు తనదు పర్యంకమ్ము నుండి 
వీతు, సంబరమును బెన(గొన లేచి, 
తాలిమిమాలి, [క కోధమ్మును బెంచి 
వేళమ యటనుండి వెడలి, కేశములు 
స పై' చేలమ్ము వేలాడ, పగయె 
తోడుగా( జని, కడు దుడుకున పురుటి ' 
పా. భా, 2 


శీ) పార్గనాభాగవతము 


యిలుదూరి యా పాప నెగదిగ( జూచి 
కలుషాత్ముండయి చంపగా బూనుటయును 
వాని పూనికకు దేవకి యడ్డమగుచు 

దీనయె యిట్టు ల ర్జించె నొతనిని 


బిద్దన చంవవలదని దేవకి కంసుని చేడుట 


“అన్న! శాంతము నొందుమన్న, యా బిడ్డ 


యెన్న నల్లుండె? కను మిది కోడలౌను 
మగువ జంపుట రాచమరియాద గాదు 
తగను మన్నించుటే ధర్మమౌనన్న, 
పెద్దల మార్గమ్ము విడనాడకన్న 

తద్ద నీ ముద్దు సోదరినే. గదన్న 210 
పొరిగొంటి వార్లుర పుత్రుల, దీని. 
బరిమార్చెదే యాడుపడుచును, నిసువు 
బాలు(డుగద నీదు [పాణాంతకుండు 
దాలిక(6 జంపిన ఫలమేమి గలుగు? 
శ|తుభావము మాని శాంతించినాకు 
పు[తిక నిమ్మన్న, పుణ్యమౌనన్న న్‌! 
అనుచు నిజాత్మజ నక్కున.. జేర్చి 
పొనర( జెక్ళున( జెక్కుమోపి సంవ్యాన 
చేలాంచలమ్మున శిశువును మూసి 

కూళు కంసునిగని కుములుచు నుండె. 


యోగమాయ నిజరూవముంబొంది కంసుని భయ పెట్టుట 


గాని యాత (డు కడుకఠినాత్ము( డగుట. 
మానిని, దేవకి. మాన్య, కనిష్ట 


దశమస్క౦ంధము 19 


గోడు జూడక యామె. గోపించి తిట్టి 

పాడి పాటింపక బలిమి నా శిశువు 

కాళుల( బట్టీ య|కమముగ లాగి 

నేలపై వేయ నా నిసువు తత్సణమ 

బువి మీంద6 బడక చప్పున దివి కెగసి 

వివిధాభర ణములు, వివిధ మాల్యములు 

వెలయంగ౦. దాలిచి వివిధాస్త్రశప్ర 

ముల నష్టబాహుల పొందుగ( బట్టి 220 

యచల విద్యున్నిభమగు దేహకాంతి 

(పచుర మై దశదిశల్‌ [పబ్బికొనంగ 

భీకరరూపమ్ము వెలయ గన్చించి 

వీళ6 నా కంసుండు విన నిట్టు లనియె. 
“ఓరి దుర్మార్గ, మహో[గ పాతకుండ, 

పారమ్ముగలదె భవద్దౌష్ట్యమునకు ? 

తెంపరివై నీవు దేవకి సంతు. 

జంపితి వందజటి చలపట్టి వరుస 

అంత నా(గక నన్ను హతమార్చనెంచి . 

తెంత వీరుండవయ్య. యెజు(గు మింతై.న 

నిను జంవువాండు జనించియున్నా (డు 

మనుచు నున్నా(డు సుమా: యొండువోట” 

అనుచు నంతర్హితయయ్యె నాదేవి 

మనమున వెజ యినుముడియౌట కంసు( 

డంతట తెలివొంది యాత్మగతమున 

నంతయు నొక్కమా రాకళించుకొని 

తనదు దుర్మార్గవర్ర్తనకు విచార 

మును బొంది, బావను ముదుచెలెలిని 


శ్రీ (పార్ధనాభాగపతము 


క్షమియింప( (వార్థించి సం కెలల్‌ డుల్చి 
శమిత మనస్సు (డై సదనమ్ముం జం 230 


కంసుడు భటులకుం జేసిన యాజ్ఞ 


మరునా( డతం డా _ప్పమం[తుల( బిలిచి 
యొరు లెజటుంగని యట్టు లొక్క యేకాంత 
మందిరమును జేరి మంతాంగ వేళ 
ముందటి నడురేయి పురుటింట( దనకు 
వింతగా నొకశ క్రి వినిచిన వార్త 
నంతయు వినిపింప, నాలించి వార 
లొకథమాటగ( జెప్పి రొక్కటె యిట్లు 
లుక్కుమీజ(గ కంసు( డుత్సాహమొంద _ 
“ అధిప, అట్ల గునేని యాలస్యమేల 
విధియింపు మమ్మింక వేవేగ మేము 
పట్టణమ్ముఅ పల్లె పట్టుల వెదకి 
పుట్టిన బిడ్డ ల( బొరిగొంట గాక 
పుట్టి పెరుగుచున్న బొటెల(గూడ( 
బట్టి వధింతుము భయమేల మనకు” 
అను పల్కులకు6 గంసు6 డానంద మొంది 
తనరు మృత్యుభయంబు త ప్పెనటంచు 
మది దృ ప్పునొంది యా మంతుల నెల్ల 
ముదమార గౌరవమున సత్కరించి 
“మీ రాజభ క్రికి మిగుల మెచ్చొదవె 
నా రీతి గావింపురోడం చాజ్ఞ నొసగి 240 
దామోదరా, భవత్సంకల్పమునకు 
నే మా|త్రమును విఘ్న మెందును లేదు. 


దశమస్కంధము 21] 


కనకవసన, యమోఘం బద్ది, దాని. ur 1 మ. 
గనలేరు నీరజగర్భాదులేని _ ళ్‌ we 
కాని యజ్ఞానాంధకారాన( గనులు క్ష ర 
గానని మూర్డులు కడు గర్వయుతులు sh ఈ 
తమ కడ్డులేదను తల(పున నిన్ను 
విమతుగా భావించి విజ్ఞవీ(గుదురు 

నీ నిశ్చయము మాన్న నిలుతురు పూని 
కాని విఫలులయి కడు.6 బగ. బెం|తు. 
నీరజ దళనేత, నీదు సంకల్ప 

మే రీతియో, దాని నెజీంగింప లేదె 
నభముదేవతయును, నారదమౌని, 
(పభ యోగమాయయు వరుస కంసునకు; 
కాని యాత(డు మంచి క్రై పూనుకొనెనె 
మానెనే నీ పయి మలయు వై రమ్ము: 
చెడు వెళ హితవాక్కు చేదుగా నుండు 
కడుతీయగా నుండు ఖలుల హితమ్ము. 





న న్నపమార్గమ్మునను బోవనీక 

మన్నించి కడు బుజుమార్గమ్మునందు 290 
నడపుచు( బెద్దల నయభాషితముల 

నెడలేక నా యెద నిముడంగ౦. జేసి 

నీ నామ చింతన నిరతమ్ము నాదు 

మానసవీధిని మలసెడు నట్లు 

కాపాడే నన్ను కరుణా సముుద, 

నీ పాదములె దిక్కు నీరజ నేత: 


(వేవల్లెయందు నందుడు వుత్రజననోత్సవము జరిపించుట 


శ్రీ మానినీ సమర్చిత పూజ్యపాద, 
పొముగూాన. వినోద, సత్యానుమోద, 


22 


ఖ్‌ 


శ్రీ) (పార్ధనాభాగపతము 


న జగమ్ము దుఃస్థితి( బాపి, శుభము 
లావరింప6గ6 జేయ, నవని పై మాయః 
బూని, మానవుండ వై పుట్టుచునుందు 

నీ నియమమ్మును నెజవేర్చుచుందు 
నిను. గన్న పుతుంగా నెమ్మది. దలంచి 
తనిసి నిన్‌ బెంచెడు తలిదం[డు లెట్టి 
పున్నెముల్‌ సేసిన పూజ్యులో వారి 
నెన్ని నుతింపంగ. నే దగనయ్య 

ఇవి నీదు లీల లో యిభరాజరక్ష, 
నవసరసీజాక్ష, నతజనపక్ష, 


మంద నందుడు కడుమాన్యుండు తాను 
నందన పా ప్రి కెంతయు మోదమనుంది 260 
తన యింట నందనోత్సవ మొనరింవ 
నను వగు నేర్చాటు లన్నియు.జేసి 
బందుగులను బీల్సి పరిమళ వారి 
యందున జలకమ్ము లాడి మడుంగు 
వలువలు ధరియించి, వరపురోహితుల. 
బిలిపించి వారిచే. బెద్దల యొదుట 

స్వస్తి పుణ్యాహవాచనము లాలించి 
శస దానములు సమ్మతి. దేసి 
జాతకర్మంబులు జరిపించి దేవ 

తాతతి (మొక్కుల. దని పూజించె _ 
బందుగుల్‌ భూసుర వర్గ మానంద 
మొంది యా బాలకు( డూర్జిత సత్తు ఏ 
డరివీర భీకరు( డగుచు దీర్హాయు 

వురు భోగభాగ్యంబు లొనర జీవించు 


దశమస్కంధము 


నని దీవెన లొసంగి యరిగి రా మీద 
ననుపమానందమ్ము నంది యా మంద 
నాడిరి పాడిరి యఖిల వాద్యముల 
కూడిక (6 జెలరే.గి గొల్ల లందటును 
మరియు నాఖీరసద్మములెల్ల మివుల 
సురుచిరాలంకార శోభల వెలసె 
పసుపు కుంకుములతో పశుగణమెల్ల 
నసమాన శృంగార మమరంగ నొప్పె 
వరహేమ భూషణాంబరధారిణు లయి 
గరితలు గుంపులుగా. గూడి వేడ్య 

“ఏ నాము ఫలమెొగో యిష్ట డీ వార్త 
వీనుల విందుగా విను భాగ్య మబ్బె 
మన యశోదకు. జిన్ని మగబిడ్డ పుట్టె 
కనివత్త మమ్మలు కదలు(డు మీరు” _ 
అని పరస్పరము తా మటు పల్కరించు 
కొనుచు వచ్చి యశోదకొమరుని నిన్ను( 
గని తాము దెచ్చిన కానికలేల్ల 
మనము లుప్పొంగ సమర్పించి, మరియు 
నూనెతో. దలయంటి నులివెచ్చ నీట 
స్నానమ్ము చేయించి, చలువ పొ త్తిళ్ల ( 
దడియార్చి తిలక మందముగా6గ దిద్ది 
బుడి బుడి తొడవుల పొందిక( దొడిగి . 
బంగరు టుయ్యెల. బవళింవ. జేసి 
యంగముల్‌ పొంగ నా యతివ లందటును 
ఒయ్యనాయ్యన. డోల నూపుచు జోల 
తియ్య. తియ్యన? బాడి తృప్తి వహించి 


లికి 


270 


£60 


24 


శ) పార్థనాభాగపతము 


మరియాదలను బొంది మరలి రిక్కలకు 
పరమ కల్యాణ మా పండుగు దినము 
అత్రటి నా నందు( డతి థర తోడ 
చిత్తమ్ము పొంగార ప్రీ రత్నమైన 
రోహిజీదేవి పుకుని గనియుంట 

నీహ నామెను తన గృహమున కమిత 
గౌరవమ్మున. బిల్చి కమనీయచేల 

హార భూషణముల నర్పణసేసె 

నీ నాటినుండియు నీ బాలు రిద 

తానంద మొప్పార నభీ వృద్ధి. గనుచు 
జత విడువక యుండి జగతికి శుభము 
అతులముగా గూర్తు రంచు దీవెనలు 
పలికిరి పెద్దలు పరమ మోదమున 
జలజాక్ష, జగమెల్ల సంతస మొందె. 
దామోదరా, యశోదానందు లెప్పు 

డే మహనీయ సత తుల నొనర్చి 
నారొ, తచ్చిద్ధి పుణ్యవిశేష మిపుడు 
వారు నిన్‌ ప్యుతు(గా భావించి, నిన్ను. 
బెంచెడు వ్యాజాన వివిధ శు[శూష 
అంచితముగ. చేయునట్టి థాగ్యంబు. 290 
గనినారు, మందలో6గల గొల్ల లెల్ల 
నిను, నీదు మహిమల నిరతమ్ము గనెడు 
పున్నెము( గనిరి, యా పూజ్యుల భాగ్య 
మెన్నంగ. దరమె, సర్వేశ, అక్ష్మీశ 
అట్టి మహాభాగ్య మరవింద నేత, 
యెట్టు లబ్బెడిని నా కీ జన్మమందు ? 


వశమస్కంధము శర 


కాని యెజన్న నేకాలమందేని 

మానక మటువక మన్నన. జూచి 

నీదు సన్నిధి జేర్చి నీ సేవలెల్ల 

మోదాన( జీసెడు పుణ్యము గూర్చి 

నన్ను. గాపొాడరా నందకుమార : 

నిన్ను నమ్మి తినిరా నిగమసంచార । 
శ్రీవత్సకౌస్తుభ చిహ్ని తవక్ష, 

దేవనివహపక్ష, దినసంరక్ష, 

నందనందన, జగన్నాన్యచరి[త, 

ఇందిరా సుందరి హృదయాబ్దమిత : 

జగతిని గొందటు జాల్ములు మిగుల 

పొగరున మిట్టాడి బువి దివి గనక 

పరనిజశ క్తి [పథావాదికముల 
తరతమభావముల్‌ దలంపక యెడ(ద 900 
పరులుచెప్పేన బుద్ది పరమార్థ మనుచు 

కరము నమ్ముదురు, దుష్కార్యముల్‌ సేయ 
మునుకొందు రద్దాన( బొందెడు నిడుమ 
లను గూర్చి తొలుత తలంపరు బుద్ది 
స్వామి! సీపయి' బగంబట్టుచు6 దమకు 
తామె నశింతు రే దారియులేక. 


వూతనను బాలకృష్ణుడు చంవుట 


కంసుని పంపున6 గదలి బిడ్డలను 
హింస గావించుచు నిల దిరుగుచును 
పూతన. యనియెడు పొలదిండి పొల(తి 
పోతరమున నొకపొద్దున నందు 


28 


శీ) [ పార్థనాభాగవతము 


మందకు(6 జనుదెంచి మాయను బూని 
యందాలు చిందు తొయ్యులి వేష మూని 
ఆ నందునిలయమ్ము నందున దూతి 
మానుగ( బర కంక మధ్యము నందు 
బవళించియున్న నీ పజ్జకు(జేర 

జవమున రాగ నా చాన వీక్షించి 

ఆ యింటనున్న గోపాంగనలె ల్ల 
సీయింతి శ్రీ లక్ష్మి, యొతెంచె నిపుడు 
మన భాగ్యవశమున మనయింటి కనుచు 
మనముల6 బొంగి రమాయిక లగుట 310 
కాని యా కపటిరక్కసిచేయు మాయ 
శ్రీనాథ. నీముందు చెల్లు నే, యద్ది 
బాలెంత రూపు చొప్పడ మాయ బూని 
పాలిండ్ల విసమూని వచ్చుటెడంద 
నెజింగి లో నగికొని యేమ్మాతమేని 
యెజు(గని యట్టుల నీవు కన్మొగిచి 
గుఅక వెట్టుచునుండ( గుమతి యా జంత 
సరగున నీ సెజ్జ సరసన. జేరి 

నిను గరములనె త్రి నిజకుచయుగ్మ 
మునకు హత్తగ( దేసి ముద్దాడి “యోయిః 
నికు చన్నిచ్చి పెన్నిద్దుర గూర్చ 

నా కెనయె నట్టి నారి లే దెందు 

నా చనుబాలు పొనము సేయుమయ్య 
నీ చెలువము. గన నేర్చు నిజ్జగము ” 
అనుచు దంభో క్ర్తులనాడు నా నాతి. 

గని యశోదయు గోపకాంత లిట్ల నిరి 


దశమస్కంధము 27 


“వనిత, బాలకు నంటవలదమ్మ నీవు 
చనుగుడ్చుయత్నమ్ము చాలింపుమమ్మ 
సీ చన్ను మా పాపనికి నచ్చదమ్మ 
ఇ చనుమమ్మ నివ్వెజపయె్య నమ్మ d20 


ఆ పల్కులను చెవులందు( జొన్సకయ 
యా పాపి నిను నంకమందున. జేర్చి 
చన్నీయ మొదలిడ జలజాక్ష. నీవు 
కన్నులు దెఅచి మెల్కునిన విధాన 
నావులించుచు నీల్లి యాకొన్నయటుల 
నావెలందుక( జూచి హ స్టముల్‌ సాచి 
దాని యురు స స్త్వ నద్వయమును బట్టి 
నీనోటం గబళించి నెక్కొానువేడ్మ్శ 
(గుక్ళుకు మ. గుటగుట యనుచు 
(గక్కున. బాలతో. [బాణాలు గూడ 
నొకరెండు [(గుక్కల నూటుచుండంగC 
జకితయె యా కూళశ చాలుచా లనుచు 
విడువిడుమని యెంత వేడిన నీవు 
విడువనందున నది విలవిల తన్ను 

కొని యజచుచు నేల6 గూలె కొండంత 
తన తొంటి రూపమ్ము దాల్చి మహాత్మ! 
భవదీయ దివ్య (పభావాతిశయము 
రవమా[త మెజు6గ నేరరు మూర్భజనులు 
అట్టి గుణమ్ము నా కలవడనీక 

చెట్టత లంపుల6 జెడిపోవనీక 330 
కరము నీ భక్తునిగా నన్ను దిద్ది 

పరమ పూరుష, దయం బాలింపుమయ్యు. 


F 


బాలకృష్ణంండు శకటంబు(6 గూల. దన్నుట 
సారస దళనే[త, సజ్జన స్తో[త, 
కూరదళనశీల, గోపాలబాల, 

నీ బాలచేష్టలు నిరుపమానములు 
సోబనంబులు జగతీ స్తుతికి బాతములు. 

నీ వొదిగిల( బడ నేర్చితి, నీకు 

భావుకముం గోరి వండుగు సేయ 
నందునిల్లాలు మనంబునం దలంచి 
బందుగుల్‌ తాను భవజ్జన్మతార 

నొకనా(డు నీకు మహోత్సవ మొప్ప 
సకలమంగళములు సమకూరువేళ 
జలకమాడించి సజ్జనుల (బ్రాహ్మణుల. 
బిలిపించి వారిచే వేదమం[తములు 

చదివించి దివెనల్‌ చాల నిప్పించి 

కొదలేక దానముల్‌ గూర్చి యర్హులకు 

నిను శయ్యపై 6 జేర్చి నిద్దుర పుచ్చి 
మునుకొన్న భక్తి గోపూజల మునిగి 

మరచె పబ్బమ్ము సంబరమున నిన్ను 

కరిరాజ సంరక్ష, కమలదళాక ; 940 


అత్తథీ మెల్కాంచి యచ్యుతా, నీవు 
క్రుత్తుపెల్లున జను గోరి కోపించి 
నవకిసలయమట్లు నవకమై యొప్పు 
భవదియ పదమున బండి నొక్కటిని 
తన్నితి, వది వియ త్తలమున కెగిరి 
డన్నన భువి. బడె ఖండమ్ము లగుచు 


దశమస్కం౦ధము 29 


అందున్న సరసపదార్థము లెల్ల 
చిందట వందజై చెడె వ్యర్థ మగుచు 
శకటంబు ధర(గూలి శకలమ్ము లౌట 
సకల వస్తువులు నాశనమయి యుంట 
తల్లి యశోదయు. దం[డి నందుండు 
గొల్ల పెద్దలు మజటీ గోపకామినులు 
ఎల్లరు6 గనుంగొని యిది కడు, గీడు 
చెల్ల (బో యిట్టి దుఃస్థితి గల్లె నతు 
భాలు6 డీత(డు నిండు బండిని దిని 
నేలం గూల(గ( దన్న నేరండు నిజము 
కాని యూ శకట మెక్కరణీిని దివికి( 
దా నెగసెనొ, మలి తథ్య మెట్టదియొ 
కని విని యెజుంగముగద మును నిట్ట 
బ్రాని సంశయాత్మకులై యుండ, నచట 490 
నాండుచు నున్నటి యర్భకుల్‌ వారి 
తోడ నిట్లనిరి యుత్ఫుకత యర్పడంగ _ 
“ పెద్దలు వినుండిః యీ పిల్ల డీ వేళ 
తద్ద యాకొంట రోదనము సేయుచును 
తన కాలు జాడింప(6 దగిలి యా బండి 
వినువీథి కెగసెను వేరేమి గాదు,” 


ఆ పల్కులను విని యా పెద్దలెల్ల 

“నీ పాప(డీ బండి నగయంగఈ. దన్నె”*” 
నని నమ్ము టెట్లని యంద అచ్చెరువు 
నన యుండ నీరోదనము విని నీదు 
జనని యశోద నీ సరస కేతెంచి 

నిను నె_త్తికొని యొడల్‌ నిమిరి ముద్దాడి 


80 


శ్రీ పార్థనాభాగపతము 


“నను. గన్ననాతం (డి, నా ముద్దు లయ్యు, 
నిను మటిచితినయ్య, నేరమేనయ్య 

నా మీదకొవమా నా బుజ్జినాన్న 
యేమరనింక ని న్నిది పెద్దయాన 
ఆకొంటివా యన్న :ః అలసితి యన్న: 
శోకము వలదన్న : శుభమగు నన్న: 
చను[దావు మిశ సంతసము గల్లు నన్న; 
కను6 గవ నీరింక( గార్భకు మున్న :ః” 860 
అని బుజ్జగించి యా యదబ్జాక్షి నీకు 
చనుగుడ్చి యోదార్సి, శయ్యను జేర్చి 
అంత నందుండు [దాహ్మణుల రావించి 
శాంతిహోమ।|కియల్‌ జరిపించె నీకు. 
నిన్ను సామాన్యపు నిసువుగా నెంచి 
కన్నవారలమని కడు |భాంతితోడ 
నాయశోదానందు లచ్యుతా, నీదు 
[శేయముల్‌ గోరుచు సవ లొనర్హు 
రదియెంతపుణ్యమో, యట్టి భాగ్యము 
కుదురునే నావంటికూళల కెందు 

అంతటి భాగధేయము లేకయున్న, 
కొంతై న నీ సెవ కోరియొనర్చు 
దాసునిగా నను దయ(జూడుమయ్య 
శ్రీసముల్లాస, యో చిదచిద్విలాస : 


శ్రీకృష్ణుడు తృణావ రుని సంహరించుట 


నందనందన, కరుణామయరూప, 
వందిత సురబ్బంద, వరద గోవింద, 


దక మససురదదమా 81 
స్ట 


ఒక్కునాండు యశోద యోపిక నిన్ను 
మక్కువ తొడనిడి, మరిమరి ముద్దు 
లాడుచునుండి నీ వతిభార మగుట 
“నీ డింభకుం డింత యొక్కుడు భార 370 
మగుటకు హితువు నరయ నితండు 
జగముల రక్షింప జనియించినట్టి 
యొక మహాపురుషుండై యుండునం” చెంచి 
యకలంకచరిత : ని న్నవనిపై నుంచె. 


కంసు పంపున నొాక్కకటికరక్కసుండు 
హింసాస్వభావు( డయె్యెడ( దృణావర్తు( 
డనువాండు సుడి గాలియై వచ్చి చుట్టి 
కొనిపోయె మింటికి కూనవౌ నిన్ను, 
గాలిరేంగిన దుమ్ము కన్నుల నిండి 
బాలవృద్ధాది గోపజనమ్ము చాల 
వగనొంది హాహారవమ్ముC గావించె 
పగలెయైనను మంద ధ్వాంతమ్ము [గమ్మె 
అ త్తటి నిను. గానకా యశొదమ్మ 
చిత్తము గలంగ*నా చిన్నికుమార, 
ఎచ్చట నున్నావొ? యెట్టులున్నావొ ? 
ముచ్చట దీర నా ముందుకు రార: 

గాలి పెట్టున నీకు గలిగెనే యిడుమ 

యే లీల భరియింతు నే నిట్టిగోడు 3) 

అని పొగులుచునుండ నా సమయమున 
వినువీథికిన్‌ నిను విజ్ద వీంగుచును 380 
గొనిపోయినట్టి యా కూరదానవు(డు 
తనకు నిన్‌ మోయు స త్వములేక వగచి, 


82 


ణి పు జర నద లా 
(©) (ప్రార్థనా భాగపతము 


““ ఇట్టి బాలకుని నే నెందును గాన 
కట్ట! * యేమందు నా గతి యొట్టులగునా ; కీ 
అని మనంబున నెంచు నవసరవ మందు 
వనజాక్ష, ఆ |కూరువక్షాన నీవు 
ఘన ముష్టి పాతమ్ము 7 గావింప వాండు 
నిను మాయ హోతక నేలపై గూలి 
తన నిజరూపమ్ము దాలిచి 'చచ్చె 
ఘన హర్ష మామంద(6 గలయంగ హెచ్చె. 


అంత నా రక్కసునక్కున నెక్కి 
వింతగా [శమమేని వెజిపేని లేక 
కడునమాయికునట్లు కలకల నగుచు 
నుడివోని సంతస మొప్పంగ నాడు 
కొనుచున్న నిను గని గోపకామినులు 
పెను నుబ్బునం దెచ్చి వెగమ నీదు 
జనని యశోద హ స్తములందు నుంచి 
“మును మన మెట్టి నోములు నోచినా వెరు 
అ పుణ్యభూముల నెట్టదానమ్ము 
లేపుగా నర్హుల కిడితిమో, వాని 
ఫలితమ్ము గా6గ నాపద(6 బొందనటి 
కుల దీపకుని విని గొపాలబాలు న 
కను(గొంటి "వుని నందుకాంత యశోద 
వినంగ6 బల్కిరి కడు వేడుకపడుచు 
నంత యశోదయు నానంద మొందె 


స్వాంతాన నందుండు శాంతము హొందిె,. 


శ్రి బలరామకృన్ణంల నామకరణము 


శ్రీకర యదుకుల క్రీరాద్ద్ధిచంద, 
[పాకట మాహాత్మ వరగుణసాం[ద, 


990 


దశమస్కంధము 88 


నిన్ను సత్పురుషులు నిర్మలభ క్రి 
నెన్నోవిధుల భజియించి తరింత్రు - 
యదువంశగురు(డు మహర్షి గర్లుండు 
సదమలయశు(డు విజ్ఞా నసాగరు(డు 
ఆత(డు వసుదేవు6 డనుప (వేప ల్లె 
కితెంచె సంతోష మెసగంగ నొక్క 
దినమున, నందు.డాతేజస్వి, విపు 
గని నమస్కారముల్‌ గావించి, పెక్కు 
రీతుల పూజల పేమతో సల్పి 
యాతతభ క్తి మై నతని కిట్లనియె. 
“ ఊర కెప్పుడు మహిమోన్నతుల్‌రారు 
వా రథముల జేరవచ్చుట యెల్ల 400 
కారణమౌను మంగళము లబ్బంగ 
నీ రాక మాకు6 బొందించు శుభమ్ము. 
దై వజ్ఞలందు నెంతయు మేటివీవు 
భావింతు భూతమ్ము, భాని( జక్కనగ 
నా పల్కు లాలించి నన్ను మన్నించి 
యీ పిన్నజంటకు నెలమి సంసార 
మొనరింపుమాి'” యంచు నుత్చాహ మొప్ప 
నిను, రౌహిణేయు మౌనికి జూపి చెప్పె. 
నందుని యభ్యర్థ నమ్ము తానెందు 
నొందని శుభముల నానగూర్చుపుణ్య 
కార్యమ్ముగాంగ నగ్గరుండు దలంచి 
యార్యసంస్కృతి యెట్టు అటులు సంసార 
మొనరింపయత్నించి మును రౌహిబేయు. 


గని రాము(డనియు సంకర్షణుండనియు 
(పా. భా. 3 


శ్రీ) (పార్ధనాభాగపతము 


బలు(డనియును శుభ పదనామములను 
వెలయ సార్థకముగ వేర్వేర నుంచె, 


నారాయణా ! జగన్నాటకసూ[త 

ధారివి నీవు, నీ తల(పని కర్ణ 

మేదేని జరగునే యిజ్జ్ఞగమందు 

శ్రీదయితా: సర్వసృష్టైనిర్మాత : 410 
పదపడి దై వజ్ఞవరుండు గర్గుండు 

విదళితశతు నిన్విక్షించి యనియె _ 


““ ఈ వటువునకును కృష్ణుండు, వాసు 


దేవుం డనెడి నామధేయమ్ము లమరు 
మరి గుణ రూప కర్మంబు లీతనికీ 
నరయ ననేకము లగుట నితండు 
పెక్కు నామంబుల వెలయు, మీరింక 
నిక్కట్లు వాయుదు రితని మూలమున 
గుజన సంఘంబుల6 గూలిచి యితండు 
సుజనుల పాలించి శోభిల్ల గలడు 

ఈ కుమారుండు లక్ష్మిశసముండు 
[పాకట లోక సంభావిత యశుండు. ?” 
అని భావి నెజిగించి యరిగెనా గర్లు( 
డనుపమానందమ్ము నందె నందుండు _ 
నాగరాజశయన: నాళీకనయన: 

యా గర్లు( డెంత పుణ్యము చేసినాండొ 
నామరూపాదు లెన్నండు లేని నీకు 
నామకరణము విన్ననువుగ. జేసె. 

అట్టి మహాత్ముల యడుగు దామరల 
నిట్టలమగు భక్తి 'నిత్యమ్ము గాలుచు 420 


దశమస్క ౦ధము 85 


మతి నా కొసంగి నన్‌ మన్నింపుమయ్య 
పతితపావననాము ? [(బహ్మాండధామ ; 


శ్రికృష్ణబలరాముల బాల కెడాభివర్గ నము 


శ్రీ వాసుదేవః! నిర్ణిత పూర్వదెవ 
దేవాదిదేవః సుస్థిర దివ్యభావ! 

నీవును శ్రీ రౌహిణియుండు బాల 
భావమ్ముతోడ (వేపల్లె 6 బెరు. గుచు 
జూపిన లీలలు చోద్యముల్‌, విన్న? 
బాపముల్‌ దొల గించు భవ్యమం|త్రములు 


ఆజానుబాహుల యంద మొప్పార 
నోజతో( దిరుగుచు నుంటి రెల్లెడల 

నాల తో(కల( బట్టి యవి పరువెత్త 
[వేలుచు నుంటిరి వెల పేమిలేక 

దూడల పరువిడ6 దోలి వెంబడిని 

పిడక పరువిడి వెలసితి రెలమి. 

చన్ను [దావుచును మీ జనను లుప్పాంగ. 
జెన్నారు మోముల చెలువు6 జూపితిరి 
పలుకుచుంటిరి ముద్దు పలుకులు తేనె 
లొలి కెడు నట్లుగా నుత్సాహ మొప్ప 
కరచరణంబుల6 గదలించి యాట 
లరుదరుదని మెచ్చ నాడుచుండితిరి. 490 
తలయె త్రి యాడెడు తటి నాగవరుల 
పొలుపు మీయందున. బొడగట్టుచుండు 
మేని పూంతలతోన మెలంగెడు వేళ 
నేనుంగు గున్నల యెసకమ్ము దోంచు 


36 


(శ్రీ (పార్థ నాభాగపతము 


చెంగనాల్వేయుచు. జెలంగు పట్టులను 
సింగంపుం గొదమల సిరి కానిపించు 
సదమలానన కాంతి జాలముల్‌ చూడ 
నుదయార్మచం[దుల యొజపు గనించు 
తల్లుల చనుయణాలు తనియంగ. [దావి 
యల్లన మైసోలి యలరెడు రిని 

పరమ యోగానంద భరితులై నట్టి 
వరయోగుల విధంబు [పకటమౌచుండు 
ఈ రీతి మీ లీల లింపును సొంపు 
గూరుచుచుండు దృగ్గోచర మగుచు. 


బాలకృష్షంని మహిమలు 
ర 


మరియు శ్రీకృష్ణ: నీ మహిమలు లీల 
లఅరయంగం గడు విస్మయంబులై తోంచు 
మూడు చూపులతోన ముజ్జగంబులను 
చూడ నేర్చిన నీవు చూడ నేర్చితివి 
నగవులతోన నజ్జానమ్ము వాపు 

తగవరి వయ్య గాంతాజన సమితి 440 
నగుమొగంబుల6 జూచి నవ్వ నేర్చితివి 
నగధర: చాల జాణవుగాదె నీవు 

మువ్వుర కవ్వలి మూలపూరుషుండ 
వవ్వాడ మందలో నర్భకుండవయి 
యవ్యల( గను6గొని యతి [ప్రాయమొప్ప 
నవ్వయవ్వాయని యనంగ నేర్చితివి. 
అడుగులు వెయున్న, నడుగులజంట., 
బుడమి మిన్నును సరిపో గొల్బినట్టి 


దశమస్క౦ధము 87 


కడు |పొఢు డవు నీవు కడశ నీ బుచ్చి 
యడుగుల నిలనిడ నబ్బెసించితివి. 
ఒడలిపై నంటిన యుర్వీర జమ్ము 
మడు(గు భస్మపు పూత మబపించుచుండ 
ముందల (6 దాల్చిన ము త్తెంపు( దొడవు 
చందురు వంకకు సరివచ్చుచుండ 
నొసలిపై దీర్చిన నును కావి తిలక 
మసమాస్తు గాల్బు కన్నన నొప్పుచుండ 
గళము నంటిన దండ ఘన నీలరత్న 
విలసితాసిత నూత్న విస్ఫురచ్భాయ 
గరళపానమ్ము లక్ష్మమ్మని తోంచు 
కజయన( గ్యమమై కనడుచుండ 490 
మణి గణ ఘట్టిత మంజుహారములు 
ఫణీహారనివహ సంపద. దెల్పుచుండ 
బాలవేషమున నా పల్లెలో నీవు 

హాళిమై నాటల నాడెడు న 

శివుని పగిది నుంటి శ్రీకృష్ణ: “నేను 
శివుడు నొకటి "ని చెప్పెడి రీతి 
హరిహర రూప; నీ యందచందముల. 
బరికించి పరికించి పరవశత్వమున 

తమ పనుల్‌ మాని మందను గల సతులు 
కమలాక్ష! నీ సేవ గావింతు రెపుడు, 


ఈడు బాలుర గూడి యెలమి నీవెప్పు 
డాడు చుండెడి యాట లత్యద్భుతములు 
ఆలపోంతేను మీ రా లని అంకె 

పోలవె చుచు వంగి మురిసి ।కీడింతు. 


88 


శీ) పార్ణనాభా గవతము 


వె రాజు భటులు మీ రెల్ల రండంచు 

గౌరవమున పనుల్‌ గావించుకొందు 

దొరగ నె నౌదు గేస్తులు మీరలంచు 

దొంగిలి నగల, నెందో డాంగియుందు 

వే సూత్రధారి మీదే పాాతలంచు 

వాసి నాటకముల( |బకటించుచుందు 460 
వీ రీతి నాటల నెలమి పెక్కింటి. 

బారమ్ము మీఅగా. బచరించుచుంటి 

భవదీయ కైతవ బాల్యవర్తనలు 

[పవినులానంద వర్గ నములు కృష్ట: 


నీ మైతి గడియించి నీ తోడం గూడి 

నీ మాటలను విని నీతోడ నాడి 

సీ యాజ్ఞ పాటించి నీ మెప్పు వడయు 
నా యర్భ్శకుల పుణ్య మనుపమానమ్ము 
ఆ మందలోన నేనానా.డు చిన్న 

చీమ రూపుననై న బీవించియున్న 

నీ పాదధూళి నా నెమ్మేన నెట్లొ 

యు పాటియే.6 బడ నీ పాటి కేను 
భవదీయ పాద సెవకుండనై యుండి 
సవతుమీజిన సంతసము నొంది యుందు 
అట్టి తాగ్యంబు నా యట్టి నీచునకు 
నెట్టుల లభియించు నిభరాజవరద, 

కాని నీ పదములే గతి యని poy 

గాన న నరుణించి కాపాడుమయ్యు 
నారాయణా, కరుణాగుణసాం[ ద, 
శ్రీరమ్య యదుకుల క్రీరాబ్దిచంద: 470 


దశమస్కంధము 89 


గోపికలు బాలకృష్ణుని దుడుకు చేతలు 
యకోదకుం దెల్పుట 


శ్రీ పుండరీకాక్ష, |శితజనపక్ష, 
తాపసజనరక్ష, దనుజవిపక్ష, 
నందనందన, జగన్నాథ, శ్రీకృష్ణ : 
మందగోపికలు నీ మహిమ లెబు(గక 

నీ ముద్దుచేష్ట లన్నియు దోషములుగ 
తాము భావించి యందబు గుమిగూడి 
ధన్యచరిత యశోదాదేవి కడకు 
మన్యుభావంబులు మబువక వచ్చి 
సర్వేశ! బాలకృష్ణా : యదువీర | 
వేర్వేర నిను( గూర్చి వినుపించి రిట్లు _ 


“బాలుర కీయంగ. బాలు లేవంచు 
బాలెంత లందటు వలదన్ననీదు 
బాలు డాలముచేసి పకపక నగుచు 
నాలకు వదలెనమ్మా వత్సములను; 
మా బానలందున్న మంచిపాలెల్ల 
నీ బాలకుండు తన నెచ్చెలుల్‌ [దావ 
బోసి, యా కడవల( బోగొట్టెనమ్మ 
యా సుద్ది వినమమ్మ యీ జగమం౦ందు; 
ఆపోవ( దా6 [గోలునంత క్షీరము 
చూపున( బడకున్న సుదతి, నీ బిడ్డ 480 
కోపించి మాయింటి కుజ్బ లందజును 
వాపోవ. జిమ్ముచు వచ్చినాండమ్మ : 
మాయింటి: దాంబొచ్చి మా యుట్టికొటకు 
చెయె శ్రి యందక చెచ్చెఅ టోళ్లు 


(0 


శ్రీ) (పార్ధనాభాగపతము 


పీ టలు [పోవుగా. బెట్టుచు నెక్కి 

వాట మనుచు చేయి పై కి త్తిచూచి 
యందలేదని యుట్టియం దున్న కుండ 
కిందుగా తూ(టొనరించి మీగడల 

పాలు చేరలబట్టి పట్ట పూర్ణముగ 
[గోలినా,డమ్మ నీ కొడుకు చూడమ్మ : 

ఆ యింటి పెరుగు? దా నంతయు [దావి 

న్‌ యర్భకు(డు పూసె నెలత; యందుండు 
కోడలిమూతికి గొంచె, మాయత్ర 

కోడలే దొంగని కొట్టింగదమ్మ : 

వా రింటినేయి యవారిగ( [దాఐ 

ఆ రి త్తకడవల నన్నింటి. దెచ్చి 

వీ రింటనుంచె నీ బిడ్డండు, దాన 

వారికి వీరికి వాదయ్యెనమ్మ : 

వేలుపు లెవ్వరు వినుండు, నాకంటె 

వేలుపు లేడని వెలది మాయింటి 490 
వేలుపుగోడల వీ6క నీకొడుకు 

చాలుగా నెంగిలి సలిపినాండమ్మ : 

నా బంతి మీ భవనమువెన్మ.( బడియె 
నేంబడయుదునని యిలుదూరి వలువ 

మా బిడ్డ స్నానసం[భమముననుండ 

నీ బిడ్డ గొనివెళ్లె నీతియేనమ్మ : 

నిదురించు నా సుతు నిద్దంపుచుంచు 
ముదిత: తటిపి వాలముం జేర్చి కట్టి 
బెదరించి వీథుల వెంబడి తటిమె 
నదయు.డై నీ సుతు డది న్యాయ మమ్మ: 


దశమస్క ౦ధము 41 


నా పట్టిపొట్ట వెన్నను బానె డంత 

నీ పట్టి ప పట్టుగా నింపినాండమ్మ 
ఊపిరిసలుపలే కున్నా6ండు వాని 
కాపదగల్షిన నడ్డు నీవమ్మ ? 

వినవె యశోద; యీ (వెపల్లైనున్న 
వనితల మెమెల్ల . బాలునుం బెరు(గు 
మా యిండ్ల దాంచి రేమర కెల్ల (పొద్దు 
నే యుపాయమ్మున నెటువచ్చునొక్కొ 
చూతమంచుండ నీ సుతుడు చోద్యముగ 
నేతజి నా యిండ్ల నెటుసొచ్చినాండొ 900 
మూసినతలుపులు మూసినట్లుండ 
వేసినతాళముల్‌ వేసినట్లుండ 
ఒకయింటిలో?౭ బాడు, నొకయింట నాడు 
నొకయింటిలో నవ్వు, నొకయింటం దిట్టు 
పక్షుల మృగముల ధ్వనులు విన్సించు 
కక్షతో హళన గావించుచుండు 
సీఠకరణింజేసి, యెటకు తాంజనునా 
మాకంట(బడం డిది మాయయే నమ్మ 
పనివడి గృహముల బరికించి చూడ 
పనటు(లు రిత్తలై పడియుండు నమ్మ : 
సంపదల్‌ గల్లిన సర్వసౌఖ్యముల. 
బొంపిరివో( బొందల. బోలునే గాని 
కొడుకుల బడుగుల కొంపలమీ6ద. 
బడవిడుతురె యిది పాడియే నమ్మ 

మా పొండి సంపద మననీ(డు నీదు 
పాపడు మా కెల్ల భయమయె కనమ్మ. 


42 


శ్రీ) పార్థనాభాగవతము 


ఎక్కడికి న మే మేగెద మమ్మ 

నిక్క మిమ్మాటలు నీరజవదన : 

మరి నీదు ప్మతుండు మా యెడకొన్ని 
దురితంపు* బనులకు దొరకొనె నమ్మ 510 
అవి చెప్పరాదు నీ వాలింపరాదు 

భువి నట్టివింతలు తొడ మె గదమ్మ కే 
అని యనేకముగ నా యతివ అందబును 
నిను దూజుచుండంగ నీ తల్లి వారి 
వారించి యిట్ల నె '“ పడతు(లు ర, 
లీ రీతి వాకువ్వ నెవరు నమ్ముదురు 
కన్నులు దెరువని కడుచిన్నవాండు 
నన్ను విడిచిపొోండు నా తనయుండు 
ఇరుగుపొరుగు నిండ్ల కేగెడు జాడ 
లెటు(గడు మాబిడ్డ. డెందుకీలాగు 
నేరముల్‌ మోపుట నెజిగాదు మీకు 
పోరిత మింఠమాని పొండమ్మ కతు! 
అని యా యశోద వారందజబు+ ద్భ ప్రి 
గనం జెప్పి, పంపి, ని నని కొపపతక 
యూరకుండెను పురుషోత్తమా, నీవు 
నేరముల్‌ గోపికల్‌ నీ పయి. జెప్ప 

విని వీతింజెందిన విధము గన్పింప 

జనని యంకము జేరి సాధువురీతి 

నే పాపమేనియు నెజు(గని యటులు 
శ్రీపతీ, నెమ్మది |కీడించుచుంటి. 920 


సర్వ మెణింగిన సాక్షిస్వరూప! 
నిర్వికారుండవు, ని న్నెల్ల వారు 


దశమస్కం౦ధము 


పరిపరివిభముల ఖావించుచుందు 
రెటజింగినటుల భజియించుచు నుందు 
అందటిభావమ్ము లరసి వారలకు 
బొందించుచుందువు పొదలు సౌఖ్యములు 
నీ సమభావమ్ము, నీ దయాపరత 
దాసులభాగ్యమ్ము తామరసాక్ష ? 
దురితాత్ముండను నాదు దోషముల్‌ దొలంచి 
పరమపూరుషః నన్ను, బాలింవుమయ్యు. 


మృద్భక్షణ విశ్వరూవ (వదర్శవాద్యభివర్ణ నము 

శ్రీహరి క్‌ త్రకాశేయ, లక్ష్మీశ, 
మోహనాకార, దామోదర, చ।|కి, 
భవదియమాయా [పవర్తన గాంచి, 
యవితథమని లోకు లందజు [ భాంతి. 
గని నిన్ను సామాన్యుగా నెం|తుగాని 
కనలేరు నీదు నిక్కుపు త త్త్వమహిమ. 
నందనందన, యొక్కనాడు రాముండు 
గొూందబుబాలురు గుమిగూడి వచ్చి 

“ సునుదినినా 6డమ్మ మనచిన్నికృష్ణుం'? 
డని యశోదకు. జెప్ప నా యమ్మ వగచి 
నిను. గని నీ చేతినిం బట్టి నిలిపి 
మనము కొజంత నిమ్మాడ్కి తా ననియె. 

“తనయ, మన్నుదినంగ. దగునెః తినంగ 
మన యింట లేవె కమ్మని పదార్థములు 
స యన్న్నయును నీదు మి|త్రు లె ల్లరును 
బాయక యన్నియు వచియించి రిపుడు 


48 


000 


44 


(శ్రీ) (పౌర్గనాభాగవతము 


నా యాజ్ఞమీజుచు నడచుచున్నావు 

నీ యాటలన్నియు నేనింక. గందు_”” 
ననెడు నమాయిక నా నందుసతిని 

గని యిట్టులంటిని కంజాతనేేత ! 
“మన్ను దినంగ నమ్మా, నేను మిగుల 
చిన్నవాండనె వెజ్టిచెష్టచేయుదునె ? 
ఆ(కొంటినే, వీరలన్నవి నమ్మ, 

బోకమ్మ, నను నీవు మోదంగ నిట్టి 
వెరవును వెదకి చెప్పిరి వీరు: నీకు 

కరము విశ్వాసము కలుగకయున్న 
నస్మదీయాస్య గంధా|ఘాణ మొనర 
విసయమనక గావించి నా పల్కు. 
తపైపనచో నన్ను దండింపు మమ్మ 
యొప్ర్రైన మన్నించి యోదార్పు మమ్మ” 
అని నమ్మబలికి నీ యాస్యంబు దెజచి 
మునిజననుత ; నీదు ముఖము చూపితివి. 


పర్వత వనసరిద్వార్థినంయు క్ర 
సర్వ పపంచ మా సతి నీదువదన 
మందున. గని విస్మయమ్మును [భమము 
నంది యీరితి తా నాత్మ. దలంచె. 
“కలయ? నిక్కుమ? మతీ కాదేని విష్ణు 
విలసిత మాయయా: వివరింప నేర, 
ఏను యశోదనా ? యిది పరస్థలమ ? 
మానసమె ల్ల సం|భమ మగ్న మయ్యె. 
ఈ యర్భకుం డెంత? యితని ముఖస్థ 
మై యొప్పి తోంచు (బ్రహ్మాండ మదెంత ? 


940 


దశనమస్క ౦ధము శీ 
ఇతడు బాలుండై న నీ విశ్వమె ల్ల 
నితని మోమున నెట్టు లిమిడి తా నుండు 
బాలుని భంగి. గన్చట్టునే గాని 
పోలుప శ్రీ విష్టుమూ రి యితండు 
ఏమరి యిందాక నితని మా సుతుగ 
నేము నిక్కముగ మా యెదల నమ్మితిమి 
అని నిన్ను నీశ్వరు. డంచు నా యమ్మ ' 
మనమున నెంచు నమ్మరునిముసాన | 550 
వైష్ణవమాయ నవ్వనిత ముంచితిని 
కృష్ట, విశ్వేశ, (కృష్ట [పథావ, 
అంతలోనన తన యాత్మలో నెబుక 
నంతయు మజచి యా యమ్మ యశోద 
తన కొడుకనియెడు త త్త కమ్ముతోడ 
మనమున భావించి మమతతో నుండె. 


నిను చన్ను గుడ్చి మన్నిక పెంచునట్టి 
జననిగా నుండెడి సద్భాగ్యమునకు 

మును పెట్టీ [వతము అమ్ముగుద యశోద 
యొనరించెనో యామె యురుపుణ్యవనిత 
దివిజులు మునులును దివురుచున్నట్టి 
భవదీయ విశ్వరూపము నామె గాంచె. 
అంతటి సద్భాగ్య మబ్బునే నాకు 
దంతివరద, గిరిధర, లోకనాథ, 


సీ పాదదర్శన నియతియే నొసంగి 
కాపాడుమా నన్ను( గమలదళాక్ష : 


46 


ఢీ) (వార్ధనా భాగవతము 
దధిభాండములు వగులఈ గొట్టిన కృష్ణుని 
యశోద వట్టుకొనుట 
శ్రీ వాసుదేవ, హ్‌. వనమాలి, 


గోవింద. గోపాల. పికానంద, 

దేవకీపుుత: నీ er 

భావి భృదములకు6 బరమ మూలములు 960 
ఎబమి(గంగ6 బడవవి యెవ్వరికేని 

నరయ [కియాపూర్ణి యగునంత దా(క 

తదనుకూల [పవర్తనలు మున్ముందె 

విదితముల్‌ నీ యందు విశ్వ ప్రకాశ; 


నందనందన, యొకనా(డు (వేపల్లె 
మందగమన నీదు మాత యశోద 
తరికంబమునకు చెంతన పదిలముగ 
పెరుగు పన.టి. బెట్టి వెడ్క. బాడుచును 
తరి|తాడు చెంబట్టి [తచ్చుచునుండ 
హరి, బాలకృష్ణ, "నీ వచటీ కేతెంచి 
“అమ్మ రమ్మా కడు నా(కలి యయె్య 
నిమ్ముగా నాకు చన్నిత్తువుగాని 
తాళలేనమ్మ కుద్బాధ కాలస్య 

మెలనే”” యని గంతు లెగిరివేయుచును 
గవ్వముం దిరుగని కరణిని బట్ట 
నవ్వనరుహన్మెత అంకాన నిన్ను 
నవ్వుచు జేరిచి నాయనా యనుచు 
మవ్వంపు నీ చుంచు మరి మరి దువ్వి 
యానంద మొందుచు నాదృతి చన్ను 
నాన నిచ్చుచునుండె, నంతలో పొంగు 970 


దశమన్కంధము మే! 


పాలు దింప6గ నెంచి, బాలు, నాపోవ 
పాలు[దావని నిన్ను, పడతి బంగారు 
పీ(టపై గూర్చుండంబెట్టి వెళ్లంగ 
గాటమౌ కోపాన కఠినమౌ జాత 
'పెరుగువనంటిని భీన్న మొనర్చి 
వెరవున నందున్న వెన్న భుజించి 
కను మూసి తెబచెడు కాలమ్ములోన 
కనరావు నీవు పంకజదళనయన ; 


ఆవల మీయమ్మ యానవాల్‌ డించి 
వేవెగం జనుదెంచి వికలమ్ము లగుచు 
పడియున్న దధిభాండభాగముల్‌ సూచి 
దుడుకు కొడుకు కుండ. దునుక లొనర్చి 
వెన్ననంతయు దిని వెళ్లినా యనుచు 
చిన్నగా నవ్వి ని స్రిరుచు( బోయి 

రోసి, యొకింటిలో జోటిని దిరుగ 

వేసి పై కెక్కి నివ్వెజతోడ నుట్టి, 
గుండలోగల వెన్న కోతి పాల్ఫేయు 
చుండు ని న్ఫుజిచుజ చూచి కోపమున 
సెలగోల నొకటి చే(బట్టి నీకు 

నులు కెత్తునటుల నయ్యువిద యిట్లనియె. 580 
బాలకా? తుంటరిపను లొనరించి 

యీ లీల దిరుగుదే: యింక గానిమ్ము 
ఎవరికి నేంజిక్క నెవరిదండనము 
నవుబాటు నా చెంత, నా కెందుఖీతి 
మును నెప్పుడేగాని పొరయ దటంచు 
మనమున దలంచితే, మాను మా తలపు 


48 


(శ్రీ ప్రార్థనా భాగవతము 


లా యాట లి(క సాగవయ్య నా ముందు 
పాయుము నీ దుష్టపద్ధతు అన్ని.” 
అని బెదరించుచు నా నందునాలు 
మనమున నిన్ను, నీ మాట లాటలును 
నీ నడతలను నన్నిటి గూర్చి, వాని 
మానిపింపంగ దగు మార్షమ్ము గూర్చి 
యోచించి దండ మె యు క్ర మంచెంచి 
చే చబుకును చూపి చివ్వున విసరి 
జళిపించి, “ బాలకా; చనకుము నిలుము 
నిలువక చనితిని నిన్ను మన్నింప ”' 
నని కఠినో కుల నాడి వేగిరమ 

నిను సమీపింప(గా,. నిఖిల సంవెద్య: 
బెగ్గడిల్లి న యట్ల వేగము టోలు 

దిగన నుజుకుచు దిగులొందినట్లు 990 
నటియించి గోపకాంతలు నవ్వుచుండ 
తటుకున నీదు మాతను మోసపుచ్చి 
పరుగిడి తటనుండి బాలగోపాల ; 
కరము వేగిరముగ కాంచనచేల: 

నిను. బట్ట నెంచి యా నెల(త యశోద 
వెనుకొని పరువిడి విడువక తటిమి 
పట్టం జూడంగ _ప్రంభముల చాటునకు 
నిట్టట్టు లేగితి “విక దొంగపనులు 
మానుదు నీ తప్పు మన్నింవు*” మంచు 
నానలు పెక్కుగా నాడుచు€ గంటి 
కజ్జలము చెదటి కన్నీరుగాజి 
బుజ్జిచేతుల కనుల్‌ వులుముచునుంటి, 


దశమస్కంధము ' 49 


చ 


వమ్మ వచ్చెడి దారి నరయ( [వలకు 
నిమ్ముగా జూపులనిడి చూచుచు౦టి 


(౫ 


యకొద కృష్షుని ఉలూఖలా బద్దుని గప 
ర్‌ 


ఈ లీల లీలల నెన్నియో చూపు 
ఫేలారతుని వాలకృష్లుని నిన్ను, 
ణ్‌ 

గూడ బటిచి పట్టికొని యా యశోద 
ఏండ దాంగెద వింక నెచటి కేగెదవు 
దొరకినా(డవు వెన్నదొంగా, యటంచు 
సరు వాక కంబులు పలి యామీంద 600 
తలగ కొట్ట6గం వేతులాడక, కరుణ 
కిషన్‌ మ భఉరదిరప టా ముదిత, 
ఇల్ల ఇద దాం శక అజ శ 
ఎవరయ్యు మిరు శ్ర ఎమ్టుల వార: 
కుక? జెక్ళక నేగెడివార ! 
పటు దు గద వెన్న యెట్టుండు నదియు 
చొరవ శూన్యము గద చోరత్వమందు | 
గుణివా కావో నిన్ను(గూర్చి చెప్పంగ | 
మనమున? వోలద దేమా(తమేనియును 
పట్టువడని నిన్ను పటుతో నేను 

(ew) రు 
పట(గలితి నొరుల్‌ పటంగ లేరు 
సె లు ౧ i 6 | 
గుటమున్లగ:, దెల, నెర్చితి: మం౦టీి 
నేటికో శిరమున నిడుకొనుచుందు 
విజబుతువు కంబాల ఎరఅయాచింతు, 
దొరలన్న నులుకవు, తోయముల్‌ నిలుప 
కటలు గటుదు, కని విననటి 

లు 6 (౪) 
యిట్టి తుంటరిపను అెపుడు€ జేయుదువు 
పా, భాం 4 


ళ్‌ 


aa] 


శ్రీ (పార్ధనాభాగవతటు 


పమున్నుమిన్నెజు,గక మసలుచున్నావు 

నిన్ను దండింతు నున్నింప నీనా.డు *” 

అని యామె బెదరించి యచ్యుతా, నిన్ను 
ఘనమగు తోటను గట్టగా నెంచి 610 
యొక(తాడు దెచ్చి నీ యుదరంబు' జుట్ట 
నొకయంగుళము వెల్పి యున్నట్లు తో చె, 

ఎరియొక పాశ నున్ముగువ కీలించి 

సరిపోవునని మానసమ్మున నెంచి 

మరఇ చుట్టంగం దొలిమాడ్కి చూడంగం 

గొజఃత గన్పింప, నా కోమలి పిదప 


ఇ 
Ce 
~~ 


తనయింట నున్నటి తాళ్ల నన్నింటి 
పెను[తాడుగా ముడి వెట్టి చుట్టినను 
చాలమి దోంచ నా చాన యశోద 

చాల నాశ్చర్యవిచారమ్ము లొందె 
భువనములున్న స్‌ బొజ్జను గట్ట 

నవునె రక్షక! వెలి యత్నమే గాని 

నీ తల్లి నందునినెల(త యశోద 

యా తీరుగా తన యత్నమ్ము పతన 
మగుటకు గడు. జింత నందుటి గాక. 
తరగ సున జెమ్మటల్‌ ముసురుకొనంగ 
వేనలి వీడ్వడి విరులెల్ల ' రాల 

జానగు పయ్యెద జాజింగ, విసిగి 
యేమి తోచక యట్టులే యూరకుండ 
నామెను గరుణించి, యా తల్లి చెత 620 
బంధింప: బడితివి పరమేశ, భర్త 
బంధనమ్ములువాపు బంధవిదూర ; 





చశమస్క్హంధము గ్‌] 


సతి నే ననుమ సిరి, శంభుండు నేను. 

హితు.డ నంచును, (బహ్మ యే బ్యుతుండ నని, 
నిను6 గని మోదిం[తు నెమ్మనమ్ములను 
వనజనాభా ః కృష్ణ! వారు యశోద '' 
కరణి క కరుణను య యాశ్రై Fs 








భవబంధమోదన, పద్భాక్షం శ్రీ 
భవదియ దివ్య సెవాఖాగ్య 
కరుణింపుమా నన్ను. గంజాత నే త; 
నిరుపమ చార్మితః నీరదగ్యాత : 


న 


ల 


యవముళొారున భంజనము 


శ్రిశిఖిపింఛలాంఛిత దివ్యరూప, 
దాశార్హ, కృష్ణ, యాదవపంశ దీప, 
తక నందునిల్లాలు యశో ద 

లోల నినుంగట్టి (పొద్దయె్య ననుచు 
నిను నొంటరిగ నుంచి, నీ మాట మలిచి, 
దినకృత్యముల వెంట దిరుగుచునుండె 
ముని నారదుని శాపమున ముణి్కిగివు.. 
డును నలకూబరు. డును జంటవిడక 630 
ఇరుపుద్ది చెట్ల్టయి పృథ్వి నుండుటయు. 

నరయ నాశ ప్ప గుస కాకు లిరువురును 

దామోదరా! భవద్దర్శ' మహిమ 

తాము శాపవిము క్రిం దము నిజరూప 

ములను బొందుదురని మును నారదురడు: 
పలికియుండిన నుడుల్‌ పాటించి నీవు 


త 


Cu 


శ 


(శ్రీ (పారనాభాగపత న్‌్‌ 


ఆ గుహ్యుకుల శాప మపనయింపంగ 
బాగుగ నెమ్మది భావించి టోటి, 
గవమద్దిచెట్ల చెంగట చేరునట్లు 

తివిచి కొంపోయి పృథ్వజ ద్వయము 
నడుమన దూజీ తిన్నంగ టోటి నడ 
మిడి లాగితివి తరు లిల(బడి విజుగ 
నయ్యర్లున ద్య్వయమందుండి శాప 
మయె్యడ( దిజిన యా మణి [గీవ 
నలకూబరులు ధననాథుని సుతులు 
విలసీత నిజపూర్వ నిగహమ్ములను 
దాలిచి వచ్చి ని న్లర్శించి, నీదు 

శీల, నామ, గుణవిశషమ్ము లెల్ల 
భ_క్టితో నానందపరవశు లగుచు 
శ_క్రికొలంది సం స్టవ మొనరించి 64 
నందనందన, భవన్నామ చింత నము 
నెందు మా చిత్తమ్ము లేమరనట్లు 
వరము నొసంగి |బోవవె వాసుదేవ, 
శరణము, నీవె మా శరణమ్ము దేవ” 
అనివే.డ వారల యక్షేశుసుతుల. 
గేనికర మొప్పంగ( గాంచి యి ట్లంటి _ 


ఓ నలకూబర, ఓ మణి[గీవ, 

మీ నిలయములకు మీ రింక+ జనుఃడు 
తను తమ ధర్మముల్‌ దప్పక సమత 
వినవు మనస్కులై వెలయువారలకు 
శుభములు చేకూరు చొప్పడు పుణ్య 
విభవ. 8 సత కమ్ము విదిత మెల్లరకు 


దశమస్క౦ంధము 53 


నారదముని వచనము విశేషమున 

క్రతు సన్మారాన మెల(గుదు రింక, 

నా మీంది బుద్ధి యెన్న (డు మీకు నిలుచు 

క్షేమ మొదవునంచు సెల వాసంగితివి. 

వారు భవద్దివ్య వాక్కు లాలించి 

పారము మీజీన భక్తి నీ చరణ 

కమలములకు నమస్కారముల్‌ సేసి 
యమలమనస్కులై యరిగి రామీ(ద, 690 


నందాదులై న మందను గల పెద్ద 
లందటు గుమిగూడి యముశార్జు నములు 
విజీగిపడినసద్దు పిడుగు సద్దంచు 
కరము శంకించి వేగమవచ్చి చూచి 

“ఈ పాదపము లిట్లు లిల(బడి నప్పు 
డీ పాపం డి జోట నిటు కట్టువడియు 
ఏ పాటులేక తా నెట్లుండ( గలిగె? 
వాపోవ( డులుక, డ[బమ్మిది చూడ ( 
బిడుగు పడదు, గాలి వీవదు, వీ(డు 
బుడుత (డు దోయంగ బోల(డు తరుల. 
గాన నుత్సాతలక్షణమగు నిద్ది 
యీోనాడు గంటిమి యిట్టి లక్షణము *” 
అని వితర్శించెడు నార్యుల పల్కు 
లను విని యచటిబాలకు లీవు తరుల. 
విజిచిన కీరెల్ల వివరించి * చెట్లు 
విజీగిన యప్బుడ వింతమానిసుల 
ఇరుగుర(6 గంటిమి యే? మంచు జెప్ప. 
గరము వారికి నమ్మకము గల్లదయ్యె, 


ర్‌ శ్రీ 


(శ్రీ) _ార్భనాభాగపతమ 


బాలగోపాల, యెప్పటియట్ల నీవు 

నీ లీల లెవ్వరే న్టైలిసికో లేని 66 
రీతి నాడుచునుంటి, (వేపల్లె వారు 

చెతోముదమ్ము న? జెల(గి రవ్వెశ 

పర మేశ, భక్తులే [పాణముల్‌ నీకు 

నిరతమ్ము వారి మన్నించి [పోచెదవు 
వారిమాటలకును వారియూహలకు 

గోరంత కొణయు. జేకూర్చ వెన్న టికి 
ధనదుపు[తుల( దిట్టి తన్నివార ణకు 
ననుకూలపుగు వ మార్ష వేిరయలుం శ్రీకృష్ణు 
దరిసెన మని హార వ కాని మున్నెపుడొ 
భరము నీపైనుంచి పలికె, నా భర్త 
వరుమూటలకు గౌరవము గూర్చునెంచి 
హరి యిట్టి నాటక మాడితి వీవు 

ఈ రహస్యములెల్ల నెవ రెబుంగుదురు ? 


వ జ a ళ్‌ 


శ్రర మార సుణ చ డీ. నాగశయన ।; 


నంవాదులు బృందావనము జెరుట 


లచేత బట్టి కుంభము నీట 
లాగు గగ న్పడు నీ నీడం జూచి 
ను గొట్టం? (గా వచ్చె నర్భకుం డొక్ళ( 
ని తల్లితో న నంటివ ట ముద్దుక కృష్ణ! 
దిగొ భిక్షుకులు నీ వేడ్చితివేని 
న బిచ్చపుపా[త నిన్నుంచి 670 
శిక్షింతురని తల్లి చెప్పగా నీవు 
భిక్షుకులంగని భీతిల్లి తి వంట, 


౭ న! 
సట 


వ ర 


దశమస్కంధము రఫ్‌ 


తనయ, పాల్దారివుము తద్ద చుంచెదుగు 
ననగ దక్రీరమ్ము నాని, నా చుంచు 
అమ్మరో : యెదుగలే దని పల్కితి వంట 
యిన్మూడ్మా సీలీల లెమ్మెలు కృష్ట, 
బహువిధమ్ముల నిట్టివ్యాజంపులీల 
లహిరాజశయన, నీ వటు చూపుచుండ 
నీ లీల లన్నియు నిక్క ముత్ప్చాత 
జాలమ్ములంచు నిస్సంశయ మంచు 
నందాది గోపబృందము తమయెడ(6ద 
లందు భావించి యి యా్యాపద లెల్ల 
బాలు డెట్టులొ దాంటె పరమాత్ముకరుణ 
నేలొకో మనమి(ంక నిందు వసింప, 
బృందావనము చేరుటెంతయు [శేయ 
మందు పసికి మన కన్ని విధాల 
వసతులు గలవని వారు యోచించి 

వెస పయాణమ్ముల విధియించి యవల 
తమకుటుంబముల బృందకు( జేర్చి మిగుల 
ప్రముదితస్వాంతులై వసియించి రచట. 680 
బలరాము(డును నీవు బహువిధఖీల 
లెలమి బృందావని నీడుచాలకుల( 
గూడి కీడించుచు గోవత్సములను 
వేడుక మేపుచు వెలయుచునుండ 
గోపగోపీజనుల్‌ కుతుకమ్ముమీజి 
నేపారుసంతృ ప్తి నెసంగి రచ్చోట. 


ఎచ్చోట సీవుందు వెచట కాలిడుదు 
వచ్చోట శుభము లనంతము లగును. 


56 


శ్రీ పార్థనాభాగవ సతము 


ఆపదల్‌ రవికిరణాళికి హిమము 
రూపబునటు నిర్మూఅమ్ము అగును 

గ్‌ా 
ఇట్టి సీ మాహాత్మ్య్య మబుంగక మంద 
పట్టు క్‌డిరి వేలు పామరు అగుట 
క తత బృంద నీ మహిత పాదార _ 
ఐందచిహ్ని తములై వెలసిన కతన 

(6 

పరమపుణ్యస్థల పదవుల నొందె 
నిరుపమ కారుణ్యనిధి : దెవదేవ? 


కలలోననై న శ్రీకర భవత్సాద 
యె 
జలజదర్శస మన. సరపద-నొసంకి 
నను భ క్తునిగ6 జేసి నాజన్మసఫల 
మొనదింపుమూ జగదుద్దార నిరత; 690 


నత్రల బర్జి ర్భుఖ సం సవనీయ, 


పకట ట శుభచరి త, పసంకజనే[త. 


౭ 


కృష్ణ, స్‌దు సతత ముల్‌ లోక 
శొఠవిదూరముల్‌ శుభదాయకములు. 
ఒకనాడు కాళిందియొడ్డున కత 
నికరమును బలుండు నీవు గొ *పాల 
బాలురు ముసల; వత్స మై యొక (డు 
a నెకొన్న గర్వమున( 
గిడు మీ కొనరింప( గికురు వహించి 
దూడ గుంపులలోన దూతి, మేయుచును 
అదను చూచుచునుండె, నా కూళతలంపు 
యదువంశతిలక, నివంతయు నెటి6౧ 


ల (ర [ర 


దశమస్కంధము గ్ర 


బలరామునకు( దెల్చి, బాలుర బిలిచి 

చెలులార।ః గను(డి, యీ చెలువంపు లేగ 

గనుల కానందమ్ము గల్లించుచున్న 

దనుచు దగ్గర. జేరి యా _కిపుకాళ్లు 

వాలముం జేరిచి పట్టి కపిత 

సాలమ్మునకు గొట్టి సంహ రించితివి 

వెలంగయు నాసురద్వెషియు నొకట 

నిలంబడంగా6 గాంచి, యొలమి చాలకులు 700 
నిను నుతియిందిరి, నిర్ణర గణము 


వానర(గ౮6 గురియించె పూలవర్షమ్ము. 


బకాసురవథ 


నవనీతచోర, శ్రీనందకుమూర, 

దివజా ర్రిహర, కృష్ణ, దినపుతడోర, 
ఒకనాడు కేపుల నుత్సాహ మొప్ప 
నికటాటవిని మేప నీవు, రాముండు 
గోపచాలురు, తోలుకొనిపోయి, మేపి 
యపగు నెండ సహింప(గ లేక 
దూపగొన్నట్టి మీ దూడల నెల్ల 
దాపునంగల నీటి తావున నీరు 
దాబించి, మరలించి, తరలిరా నొ కెడం 
దోవ బకం బొండు దో (చె: బెన్మేన 
నొప్పారిః యద్దాని యొడలింటి చాపు 
విప్పు బాలురు గని వెజపు నచ్చెరువు 
పడుచుండ, నా కొంగ పనులె ల్లమాని 
యెడంద6 గదలనీక, యీహలు వదలి 


58 


(శ) (పార్ధనాభాగపతము 


తనచూపు నీ యంద దగులమ్ము చెసి 
ముని చెలువున నుండె పుండరీకాక్ష: 


ఆ రీతినుండి తా నదనని ముక్కు 

తీరుగా సవరించి తెప్పున జెక్క 710 
లల్లార్చి పాదద్వయమ్ము పైకెత్తి 

యల్ల న నెగిరి, భయంకర వర్త 

మతి వివృతముచేసి యా బకాసురుడు 
ధృతిమీజ నిను [మింగె శ్రీ బాలకృష్ట్ణు 

ఆ రక్కసు:డు (మీంగిసట్టి ని ననక 
కీరనిఫీతి( జెందిరి బలరాము 

డాది బాలురు, కాని యమ్బ్భుత స్వరూప, 
నీదు మాహాత్మ కంబు నెటీ, గనరై రి, 
అసురుడు కబళింప నచు్యతా, నీవు 

వెస వాని కంఠము వివరము నందు 
నిలిచి లోనికి బోక నిప్పుచొప్పునను 
బెలుచ దహింప నా వెం్యడమ్ము నోర్వః 
జాలక |మింగెడు శక్తియు లేక 
తాలిమిమాలి ని నరణిపై వెడల. 

గోకి ఘోషించుచు [గక్కున౭ బొడువ 
నుక్కరియైరాగ నుదుటడగంగ 

వాని చంచులు రెండు పట్టి చిల్చితివి 
[పాణముల్‌ గోల్పోయి వాం డంత మొంద 
నమిత హర్షమ్మున నలరుల వాన 

నమరులు గురియించి రా సమయాన 720 
గోపకుమారు లెక్కుడు మోదమంది 


“అపద తొలంగె కృష్ణా '' యని కేక 


రాముక 


దశమస్కంధము 59 
లిడుచు గలతులు సు ఇతపిర యు యన్న 
కడు (బీతి నిను లనే క్‌ గట జేర్చె.. 


ములు బంతి చల్దంులారగింప నోవబాలురతో 


వనికిం జనంట 


లో 


అఖిల జగద్యందితాం|ఘి సరోజ, 
శిఖిరమపింఛలాంధఛి త దివ్యలేజ, 
బాలకృష్ణా! ఒక వాసరమందు 
హోళిమై నీవు మీ యన్న రాముండు 
బంతి 1 చల్లులు గోపబాలురతోడ, 
తక దిన. గాంక్రించి వెప 
డలేచి, మీ లేగ కదుపు లన్నింటి 
ఐడిచి కొమ్ముల నూద వేలబాలకులు 
మేల(కువ( గని లేచి మించిన వేడు 
చలిదికావళ్ళ సంసతలమ్ములందు 
థన: యించి [కేపుల తలుగుల విడిచి 
తరలించుకొని భవత్సన్నిధిం జేర 
నందబు- గలిసి మీ రమిత ముదము 
సంది దూడబమంద అన్నింటి కాన 
కుం దోలుకొనిపోయి కూరిమి పెల్లు 
సం దెలియాడుచు నడయాడుచుండ 780 


అఘాసురవధ 


అఘుండను రాక్షసు. డతి మదోస సత్తు, 
డఘకృత్యరతు,డు బకాసురు ననుజు, 


60 


శ్రీ) (పార్థనాభాగవత ము 


డాత(డు తనయన్న హతు(డై న యట్టి 
రీతి నెటీ6గి (పవృద్దరోషమున 

తన సోదరుని పగం దా దీర్చనెంచి 
నిను నీదు మి|తుల నిర్మూలనమ్ము 
గావింప6 గడురే(గి, కమలాక్ష! కంసు 
భావంబెజింగి వాని వనుపున వచ్చి 
మీరెల్ల చల్లులు మెసవంగ6౬ బోవు 

దారి కడ్డంబుగ. దా నొక పెద్ద 

యజగర రూపమ్ము నంది, యాశ్చర్య 
మజునకై నను గల్లునట్లు గన్చడుచు 
మిమ్ముల నందజి (మింగు యత్నమున, 
బమ్మిన [కుధ తన వదన గహ్వరము 
మను మిను దా.కిడి మాడికిం. దెఐజచి 
కొని పడియుండె నెక్కాన్న గర్వమున _ 


ఆ మార్గమందున నరుకు ౨6 కదు 
కీవు రూపమున నా పెనుణాము తో (చె 
నా పామునుం జూచి యాశ్చర్య మొంది 
గోపాలవాలురు “కో 'యని యఅచి (40 
అల్లదె కనుగొను డా యజగరము 
నుల్ల ములకు గడు నులుకు, గల్లించెం 
గొండంత దేహము, గుహయంత నోరు 
మండు కనులు, విషమయములౌ కోటి 
లతిఘోర మీ రూప, మరయంగ మనల 
హత మొనరింప నీ యహి యిట్లు [తోవ 
బడియుండు; నుండనీ, బకునంతవాని 
గెడపినవా6డు శ్రీకృష్ణుండె మనకు 


దశమస్కం౦ధము 61 


[పొపుగా నుండ(గా, భయమేల ? మనల 
నీ పాము [మీంగెనా, యిదియును బకు(డు 
పొందిన దుర్గతి బొందెడి ననుచు, 
నందటు బాలకు లమితమౌ వేడు 

నిను. జూచి నవ్వుచు నిర్భీతి వారు 
వనజోదరా: పామువదన గహ్వరము 
నందు |పవేశించి రందజు |కేపు _ 

లం దోలుకొని శంక లవమేని లేక 
తననోటంబడిన వత్సములను, వాని 
వెనుంబడి వచ్చు నాభీరబాలురను 

ఒక కబళముగ నా యురగమ్ము [మింగే 
ద్రకటాద్భు తమున దేవతతి మునింగె, 790 
జగదార్తి హరణ, నిర్ణరలోకశరణ, 
నిగమచరణ, నవనీరజనయన, 

అంతట నీ వా భయంకరదృశ్య 
మంతయు జూచి య య్యహికంఠ బిలము 
నందున. జేరి దేహము. బెంచి సన్న 
సందేనిలేనట్లు సంపూరణముగ 

గోడవెట్టిన రీతి కుదిరికతోడ 

సీడ వోవకయుంటి హిమాదిధీర ; 


ఆ రీతి నీ వుండ నజగరమునకు 
నూరుపాడక యొడ లుబ్బి లోనున్న 
[పాణముల్‌ తచ్చిరోభాగపార్శ ముల 
నాని చీరిచికొని యటనుండి తొల(గె 
భవదియదివ్యకృపాసుధావృష్టి 

6 
లవమేని నాపదలను బొందనట్టి 


శ్ర) (పార్ధనాభాగపతము 


గోవత్సముల తోడ గోపాలబాల _ 

కావళితోడ న యా శీ విషమ్ము 

వదనమార్గమునుండి వచ్చితి వీవు 

చదలున మెఘమ్ముచాటును కిడ్‌ 

తారలతోడ( (బత్యక్షమై వెలుగు 

తారేశు చందాన దపనీయచేల; 760 


అంత న య్యహిమెనునందుననుండి 
కాంతిపుంజ మొ్మొండు (గక్కున వెడలి 
నలుదెసల్‌ వెలుగంగ నభమున కెగసి 
యులుకు' [గేవులు బాలు రొందుచునుండ 
అచ్చెరువని యమృతాశను అన గ 

వచ్చి నీలో(జొచ్చె బాలగోపాల! 


అప్పుడు నీతోడియర్భకుల్‌ చాల 
మెప్పు సంతృప్తి సం|పీతియు నొంది 
“జయ యఘాసురహర, జయ మేరుధీర 
జయ నందనందన, జయ బాలకృష్ణ” 
అని నిన్ను. బొగడుచు నాటలాడుచును 
మునుకొన్న సంతసమున మున్గిరంత, 
ఐరివాన గురిసిరి విబుధులు, జగము" 
పరనుశాంతమ్మున+ బర గె, నజుండు 
ఆ మహోత్చవపముల నన్నింటి. జూచి. 
భూమికి దిగివచ్చి, “ భుజగరా జమ్ము 
సీ బాలు. డ్మేకియ మృతి. జెంద, జేసె 
నే బాధలునులేక యెట్లు బాలురను, .. 
మనగయేసె నిది యమానుషకృత క” 
మని మనంబున: గడు నబ్బుర మందె {0 


దశమస్కంధము 63 


దెవదెవ, జగత్పతీ, సర్వభూత 
భావుకాదిసను స్రఖాగ్య (ప్రదాత. 
శ్రీకృష్ణ, నీదు. పసిద్ధమౌ మహిమ 
లే కొలందులొ యెవ్వ 6: గసలేరు 
వత్సాసురుండును బకు. డఘాసురు,డు 
ముత్చర బుద్ది ని (న్మందింప నెంచి 
అగ్గిబడ్డ మిడుత అట్టులు తామె 
(నుగ్గిరిగద యహంభావ హెతువున 
అట్టిగుణములు నా కలవడనీక 
కట్టడచేసి నీ కై 0కర్యదీక్ష 
గలిగించి న న్నేలు కనులదశాక్ష ! 
జలజాసనాది నిర్ణరలోక రక్ష! 


శ్రీకృష్ణుడు బంతిచలు లారగించు 
ర్‌ం 6 


శ్రీరమణీనిత్య సవితచరణ, 
కీరాబ్దిశయన, సర రరుహనయూనే; 
యదువు త, | గి మాహాత్మ కమ్ము గరిమ 
విదితమ్ముగాదండు వెధకు నైన 

నీ మహితోన్న తుల్‌ స్మిపథభావములు 

తా మెటి,/గియు దెవతలుగూడ [భాంతి 
నిన్ను. గేవలము మానిసిగాఃగ నెడంద 
నెన్ని నిజాధిక్య మిదియంచు. దెలియ 6 
సి చమిఠిదు [ప్రకటించి నిక్క మ్మెటింగి 
యామెది నీవే మహ త్తరశ క్రై 

గలదై వమని యొంచి, కల(కను విడిచి 
విలసితభ కి సేవింతురు నిన్ను. 


న్‌ు 


64 


షి 


(రూ 


[పార్ధనాభాగపతము 


ఆ రీతి ముక్తి నయ్యఘదానవునకు, 
గూరిచి పదపడి గోపాలకృష్ణ, 

చల్ల ని సీడల జానొందు తరులు 

ఫుల్లార బంద కుముద సంచయములు 
తియ్యని కమ్మని తేటతోయమ్ము 
లొయ్యనొయ్యన వీచుచుండు పయ్యురలు 
గలిగి మహానందకరమగు నొక 
జలజాకరమ్ముపజ్జకు వత్సములను 
గోపబాలురను దోడొనిపోయి కొలను 
చూపి, నెచ్చెలుల కుత్ఫుకత నిట్లంటి 
ఎండ(మగ్గితిరి ప కెచ్చెగా క్షుత్తు 

రండు బాలురు; వేగిరమ జాగులేక 

ఇది చల్లులు భుజింప నిమ్మగు స్థాన 
మదిగాక యీ (కైపు లన్నియు నిచట 
నీరమ్ము [దావుచు, నెమ్మి మేయుచును 
దూరమ్ముసనక యిందున నందు నుండు (90 
మనమ్ము చల్జులను నెమ్మది భుజియింప 
నొనరికగా నుండు నో చెలులార?"” 


ఆ లలితో కుల కానందమొంది 
[వేలబాలురు తమ (కేపుల నెల్ల 
నీరమ్ముదావించి నిండు పచ్చికల 
మీజు పల్లముల నెమ్మిని నిల్చి వచ్చి 
కొలను దరిం జేరి కుతుకమ్ముతోడ 
చలిది చిక్స్కము ముళ్లు సడలించి, విప్పి 
తామర దుద్దువృ త్తము చుట్టునుండు 
కోమలములగు రేకుల. బోలి నీదు 


దశమస్క౦ధము 65. 


చుట్టు. గూర్చుండి ని న్దూచుచు వారు 

చట్టు, లివుళ్లు, ఘాసమ్ములు, లతలు 

పువ్వు, లాకులు, కంచములుగ నా చల్లి 
బువ్వలు వేడ్కతొ భుజియించి రపుడు, 
ఉఊరుగాయలను నోరూర6(గ( జూపి 

యేరికి నిడక తానే తిను నొాకఠ(డు, 

ఒకని చే కబళమ్ము నొడిచి [గసించి 
యెకసక్కె మొనరించు నెగురుచు నాకండు, 
పంతమ్ములాడుచు. బదిమంది చల్లి 
గొంతుకనిండ( గూర్కొని తిను నొక(డు, 800 
అన్ని పదార్థము లందజనుండి 

యన్నువ కొని తిని యలరు నొకండు, 

అదె కృష్ణు గనుమని యను భక్ష్యముల( 
బొదివి నైకొని తిని పొంగు నొకండు, 
గుసగుసలాడుచు గుంపులు గూడి 
ముసిముసినవ్వుల మురియుచు నిట్టు 
లలరుచు, నాడుచు నా బాలు రెల్ల 
చలుదులు సాపడు సమయమునందు 


జగముల నాడించు చతురు(డ వీవు 
నిగమవందిత, నీదు నెచ్చెలులై న 
పడుచువారలు మెచ్చ, బటువుగా నుండ 
నడుము దిండున వంశనాళమ్ము( జొనిపి 
నిడువేతదండమ్ము నిగ్గు శృంగము 
పడిపోనియట్లు డాపలిచంక నదిమి, 
మీగడ పెరు(గుతో మిళిత మైనట్టి 
బాగుగ వాసనల్‌ (పసరించునట్టి 


సా mn గ్‌ 


66 


శ్రీ (పార్థనాభాగప తము 


చలిది యన్నమును న్‌ సవ్యహ ఫ్ర సమున 
బొలుపార నునిచి యింపును గూర్చున ట్టి 
వివిధోపదంశముల్‌ [వేళుల నడు 
సవరించి, యా మిత సమితి పుధ్యమున 810 
నుపవిష్టుండ వయి నర్న్శో క్తుల తోడ, 
గృపమీజి నవ్వుచు, గృష్ట ! శై శవము 
మెజయంగః' జల్టుల మెసవితివయ్య 
యరుదరుదిదియని యమరులు వొగడ _ 
నీ నాటకమ్మున నెలమితో జల్లి 

బోనమ్ము నీ తోడ భుజియించినట్టి 
గోపబాలురు చెసికొన్నట్టి పుణ్య 

మీ పాటిదని చెప్ప నేరులే రెందు 
పురుషోత్తమా, యాగ భోర్తవు నీవు. 
పరమాదరమున గొపాలబాలకుల 

బంతిని గూర్చుండి పర్యుషితమ్ము 
స్వాంత ముప్పొంగంగా సాపడితయ్యు 


వేదో క్రమం(త పవిత్ర హవిస్సు 

నాదరించెడు నీకు నాఖీరి, నందు _ 

సతిచేతిపాకము చాల రుచించె 

నతి నుతి పాత మా యతివ జన్మమ్ము 
భక్టిహార్దములె భవత్మాంక్షి తములు 

త్య్ర్తమ్ము లన్యమ్ము లవి యెట్లివేని ' 

సము(డవు, నీ సెవ సల్పెడి భాగ్య 

మమరునే నా వంటి యధమాధమునకు 820 
కాని నా లఘుసేవ కాదనంబోక 

న్యూనాతిరేకమ్ము లూహించుకొనక 


దశ మస్క౦ంధము 


నన్ను గాపాడుమా, నవనీత చోర 
నిన్ను నమ్మితినిరా. నిగమసంచార! 


బహ్మ గోవత్స గోవబాలుర నంతరానము సేయుట 
@ 


శ్రీయాదవాన్వయ స్థిరరత్న దీప. 
మాయామనుజరూప, మహిత |పతాప, 
నందకిశోర. ఆనందాన బాల 
బృందమ్ముతోడ నా రీతిని నీవు 
చలుదులు. భుజియించు సమయాన వత్స 
ములు మే(తలకు( జొచ్చి, పొదలిన లేంత 
గజీకలు మేయుచు గడు దూర. మే౭గి 
యురుత రాటవి. జొచ్చియుండెః బాలకులు 
తమతమదూడల తండమ్ము లచట 
తమకు గన్పడవని తద్ద భయమ్ము 
నాంద నా బాలుర యులుకు మానంగ 
పొందిక నిట్లంటి పురుహూతవంద్యః 


“బాలులారా; మన వత్సమ్ములెల్ల 
మేలు లే.గసవులు మెయుచు నడవి. 
జాలదూరమునకు. జనియుండు, నచట 
నేలాగు మెదలుచు నే [కూరజంతు 
తతిచేత నే యాపదలకు లోనగుచు 
వెత గూరియున్నవో, వేగ నే నేంగి 
కని కొనితెచ్చెదః కడమలేకుండ( 
దినుండు చల్టులు మిరు, దిగులు నొందకు(డు, '” 
అని వారి నోదార్చి, హస్తాబ్దమందు 
పొనరియుండిన చల్చి బువ్వతో నీవు... 


67 


830 


68 


డీ) [పార్టనాభాగవతము 


కదలి యరణ్యమార్షమున దూడలను 
వెదకుచు నటునిటు వేవేగ( జనుచు, 
నిచట మేసినవి, నీ రిచటం (దావినవి, 
యిచట విడిసినవి, యిచోటు వాసినవి, 
అది యిది యనుచును హరిః కృష్ణ: నీవు 
పొదలందు గిరులందు భూజమ్ములందు 
కూలంకఠకషములందు. గొల(కుల వత్చ 
జాలమ్ము వెదకుచు చరియించు చుండ 
భువి నీదు సామర్థ్యమును గన్నయట్టి 
భువననిర్మాత వెల్చుల పెద్ద [బ్రహ్మ 

నీ నేర్చు. నీ శక్తి, నీ సహనమ్ము 

తా నెబుంగ(గ మదిందలంచి లేగలను 
బాలుర నొక్కచో సదిలమ్ముగా. గ 
హాళిమై తనదు మాయాశ _్టీ దాంచె 640 
దూడలువోయిన [తోవ యొక్కింత 
గూడ నెజుంగ కీవు గోపాలకృష్ణ: 
చలుదులు దిన్న కాసారమ్ము( జేర 
చెలికాం[డు లేరందు శ్రీ మనోనాథః 
ఐశ్వమయు(డ ర్‌ు విశ్వాత్మకు(డవు 
విశ్వవిదుండవీవు విశ్వపకాశ | 

ఈ వెబుంగనిది యొండెద్దేనిం గలదె 
యీ విశ్వమందు సర్వేశ, శ్రీకృష్ణ, 

ఇది [బహ్మమోసంపుకృత్యమ్ముగా గ్‌ 
మదిలోన నీ వెంచి మందహాసమ్ము 
గావించి, “ యేలొకో, కాంచన గర్భు. 
డీ విధమ్మున మోస మేర్ప్చుడంజేసె. 


దశమస్క ౦0ధము 69 


నాతని వంచించి యా వత్సగణము 
నాతోడి గోపాల నందనసమితి( 

గొని తెచ్చుటిది యొక గొప్పయే నాకు 
మునుకొన నక్కార్యమునకు నే నిపుడు 
వనజగర్భుండె యా వంచనమాని 

దన యజ్ఞత కు, గడు6 దపియించు(గాక 'ో 
అను నిర్ణయమ్మున నటనుండి మరలి 
చనుచు బృందను గోపసతులకు( గోప 690 
బాలవత్సగణమ్ము వనభూమియందు 
నేలీల నెచ్చటి కిగెనో గాని 

కానరారని చెప్ప6గా రాదు, కాన 

నేన వతృములుగ, నేన బాలురుగ. 
బూనెద నన్నిరూపులు భేద మించు 
కైనను గనరాని యట్టుల, మరియు 
వయసులు, కంఠ శబ్దంబులు, సితి 
నియమము, అలవాట్లు, నేర్చు, లూహలును 
అవి యివి యననేల యన్నియు నటులె 
సవరించుకొని మంద సంచరించెదను ”” 
అని యన్నిరూపమ్ము లప్పుడ దాల్చి 
నలినాయతాక్ష, మందను జేరుకొంటి 
గోపబాలకులును గోవత్సనివహ 

మె పగిదిని తమ యిక్కల మున్ను 
మాతలతో(గూడి మమత విల్లు 

నా తెజ' గున నుండె నానందమొప్ప 

[వేత లకును ధేనునితతికి( జూడ 

మాత*తం౭ం మదిక సంబావితమయె 6 


10 


శ) (పార్ధనాభాగపతము 


పిల్ల లకును వత్వ్చవితతికి( గూడ 

తల్లుల పై ( బేమ తద్దయు. బెరి.గె 860 
అనుదిన కార్యమ్ము లప్పటప్పటికి 

మునుపటివలె( [గమముగ సాగుచుండె, 


బలరాముని సందియమును శ్రుకృష్ణంండు తీర్చుట 


(బహ్మా 


బలరామునకు బాల, వత్చగణమ్ము( 
దిలకింప( గృష్టః ని నిల కించి నట్టు 
(పేమ మిక్కుట మౌట, విస్మయ "మ్మంది 
యామిీంద నతడు దివ్యజ్ఞానదృష్టి 
నీవ యావాలురు, నీవ యాకేపు 

లీవ సర్వమ్మని యెటింగియు లోన 
సందేహపడుచుండ, సత్య మైనట్టి 
చందంబునుం దెల్చి శంక మాన్చితిఐ. 
భవద|గజుండగు బలునకు€ గూడ 
సవతులేని త్వదియ సంపూర్ణమహిమ 
మెజుం/గరా దనంగ మరెవ్వరికేని. 
దరమౌనె యెజు(గ( బద్మదళశాయతాక్ష ! 


శ్రీకృష్ణుని మహిమనెణింగి, తనయజ్ఞానమునకు 6 
జింతించి, కృష్ణంని పార్థించుట 

ఆ వధంబునను అ [రెపు 

లివయైయుండ నాకేడు గతించె 


Be Ses [దుటికా అ మగుట 
నాయమర జ్యేష్టుం డవల నేతెంచి 


పశమస్క౦0ధము 


బాల, వత్సముల రూపములతో నున్న 
బాలకృష్ణుని నిన్ను బరికించిచూచి 
వెజిగున మునిగి వివేకమ్ము తటిగి 
యెబుకమాలుట మది నిటు వితర్శించె. 


బృందావనములోని కేపులు బాలు 
రందటు నాదు మాయాగుహ సుప్తు 

లె యింతకును లేవ రరుగ రెచ్చటికి 
యీ యున్నవత్సము లీ బాలు రెవరు? 
పరసృష్టియందమా (బహ్మ నాకన్న 
నొరు డితరుండు మది నూహింపలే(డు; 
పుట్టితి( బెటిగితి బుద్ధినెట్‌6గితిం 

బుట్టించితి జగమ్ము. బోయె [బాయమ్ము 
సవపాలు కాని యో చందాన నిట్టి 
నవసృష్టి గాన నెన్నండు నిది వింత.” 
అని తమ్మిచూలి నిజాత్మవిచార 
మునుబొంది, యాశ్చర మున మున్షి యుండ 
ఆ యర్భకసమూహ మంతయు గృష్ట 
నీ యాదిరూపమై నెగడు నారాయ 
ణాకారములతోడ నచట? గన్పింప 

క్‌ నుత్సాహమ్ము వెలయ విరించి . 
తను దాన మజచి, యంతట మేలుకాంచి, 
తన యెదుటన బృంద దర్శించి, యచట 
గరమున శీతాన్నకబశమ్ము. దాల్చి 

త్వర మితసమితిని, వత్సగణమ్ము 
వెదకుచు దిరిగెడు ఎష్టుని, నిన్ను 

నంగ మూధవగం గని మోహము మాని 


|] 


8 (0 


680 


శ్రీ) (పార్థనాభాగపతము 


నీదు శ్రికరపాద- నీర జములకు 

వేదో ర్తమం[తముల్‌ వెలయ సాష్టాంగ 
మెరంగి నిలిచి చేతులెత్తి జోడించి, 
సపరవమపురుష్క నిన్ను. (వార్థించె నిట్లు, 


(బహ్మ శ్రీకృష్ణంని (ప్రార్థించి తన్ను మన్నింవ వెడుట 


“ విశ్వ[పకాశః దుర్విషయవినాశ ; 
శాశ్వతరూప యసదృశ్మపతాప। 
నీవె పపంచంబు, నీవె సమ స్ట 
జీవజాల, మ్మువె సృష్టి కాధార. 
రరర గుణ|తయ, త సర్వము 
భావనాతీతమౌ |బహ్మమ్ము నీవె 
నీదు మాహాత్మ కమ్ము నెజి. గనలేక 
ఆదమజబచి కడు నజ్ఞానతిమిర 
మున మునింగితి గర్వమున వెల్టినై తి 
నిను. బరీక్షింపంగ నెమ్మది నెంచి 
పొనరించితిని దోషపూర్ణమౌ కర్ణ 
మనయు(డ నన్ను దయాదృష్టి( జూచి 890 
మన్నింపుమా జగన్మాన్యచర త, 
పన్నగశయన, పాపధ్వంసనిపుణ, 
తారల నాసారధారలనై న 
భూరజంబుల నెన బుధులు లెక్కింప. 
జాలుదు రేమొ, నీ శశ్వదుత్కృృష్ట 
లీలాగుణంబుల లెక్కింప లేరు 
నీ కరుణాగుణాన్విత భాగ్యలబ్టి 
లేకున్న ని న్లనలే రెవ్వరెని 


దశమస్కంధము 78 


భవదీయమహిమా[పభావముల్‌ గనెడు 
[పవిమల స_క్త్వసంపన్నులౌ నీదు 
భక్తులలో నొకభ క్రునిగాంగ 

ము క్రృసాంగత్య సమ్మోదితుగాంగ 

నను6 గరుణింపవే నలినదశళాక్ష, 
మునిజనసంరక్ష. బుధజనపక్ష ?*” 

అని పెక్కువిధముల నచ్య్యుతా, నిన్ను 
వినయవిధేయతల్‌ వెలయంగ. బొగడి 
భవదియకరుణకు( వాాతుండై యజు(డు 
(పవిమలభావసంపద్భాగ్య మంది 
వలగొని నీ పాదవనజముల్‌ తనదు 
తలలుదా(క(గ (మొక్కి ధన్యుండనై తి 900 
నని మనంబున బొంగి యాత్మనివాస 
మును(జేర6 జనియె దామోదరా ; కృష్ట! 


ఆవల నీదు మాయను మాయం జేసి, 
గోవత్సముల బాలకుల నదృశ్యమ్ము 
గావించి నిజవత్సగణము, బాలురను 
వేవేగ [పియమున' బిర్వేర( బిలిచి 
అను(గులతో చల్లు లాప్యాయనముగ 
మునుపటి రీతిని భుజియించి యచటి 
వింతలు చూపుచు వేడుకపడుచు 
స్వాంతముల్‌ పొంగంగా జాలకుల్‌ నిన్ను 
కొనియాడుచుండ నా గోపబాలకుల. 
గనికరించుచు వత్సగణములతోడ 
బృందం జెరితి బాలకృష్ణ! నీ లీల 
లెందు మాహాత్మ్య [పకృష్ణముల్‌ దేవః 


శ్రీ) (పార్ధనాభాగపతము 


మునులై ననేమి? విబుధులై న నేమి? 

వనజోద్భవుండేని ఫలమె? గర్వము 

విడకున్న నెందేని విఫలులే యగుట 

కడు సత్యమెయగు. గాదె జగాన, . 

మిగుల నహమ్మతి మంచి విరించి 
నగుబాటునొందె, శ్రీనాయకా: నీదు 910 
మహమ యెబుంగక మాయలో మునిగి 
యహమనుగుణము పుహావాధకమ్ము, 


నను నహంకార గుణవ్యతిరేక 

ఘన నయశీలునిగాంగ మన్నించి 
భవదియపాద సివాభాగ్య మొసంగి 
యవిరతకరుణా కటాక్షమ్ముతోడ: 
గాపాడవే ము క్రి కాంతావినోద: 

నీ పాదములె దిక్కు నిత్యానుమోద : 

ఖలు నఘు. బోకార్చి, కడు[పియమ్మెసంగ 
చలుదు లా పులతోడ సాపడ్‌ యజున 
కతులమౌ నీదు మాహాత్మ్య్యంబు పెంపు 
మతి కిక్క. దెల్చిన మహనీయమైన 

యీ నీ కథను పఠియించిన విన్న 

మానక కొర్కులు మానవతతికి 
సలియించునని శుక బహ్మ పేర్కొనియె 
జలజనాభా ? కృష్ణ: సాధుముందార ? 
గార్జభాకారుండై న ఇనుకాసరరున: నట్‌ 
శ్రీ పుండరీకాక్ష, శితజనపక్ష, : 
తాపసజనరక్ష, వై త్యవిపక్ష, 


దశమస్కంధము 


కపట చిద్వ్ద ర్తి లోకము మోసగించి 
యపరాధమనక నిజాకృతిమార్చి 
మారురూపములె త్తి మానక హింస 
లోరువరానటు లొనరించునట్టి 
[కూరుల దండించి కుతుకమ్ము [ప్రజకు 
నేరుపునం గూర్చు సీ దయాపరత 
భువన|త్రయంబున( బొగడొందుచుండు 
భవబంధమోచన, భార్గవీరమణ! 
శ్రీదాము(డనువా(డు శ్రీ బాలకృష్ణ: 
నీదు నెచ్చెలి మ్మితనిచయమ్ము తోడ. 
జనుదెంచి నీ య[గజన్ముని నిన్ను. 
గని యిట్టులనె మై|తి గడలుకొనంగ 

“ రామకృష్ణులు మీరు (ప్రబల దోర్భలులు 
_పీమస్యరూపు ల్నాశితకల్పతరులు 
మా మనవిని విని మా యభీష్టంబు 


(పేముడి తొనయశక గావింపంగా వలయు. 


వినుడు దూరంబున వెల సెడి నొక 
ఘనతాశవనము: తత్మాననమందు 
దేనుకు(డను నొక దేవారి గలండు 
దాన, నెవ్వరు దాని దరియంగ( బోరు 
ఆ దుష్టరాక్షసు, డమిత శూరుండు 
సాదుల బాధించు సహజ దుర్గుణు(డు 
వా(డు గార్దభము రూపమ్మును బడసి 
వా(డిమి గల తన వారితో( గలసి 
మనుజుల(జంపి తన్మ్నాంస మోరెపుగ( 
దినుచుండు మిగుల భీతిదముగ నెపుడు 


75 


920 


930 


6 


వ అప ఇ 
శ) (పార్ధ భాగపతము 


ఆ తాళశఫల సుగంధానిల మిపుడు 

మా తాల్మిఖిదించి మమ్ముల నటకు. 
బాయక లాగెడు బలిమి నెల్లేని 

కీయని యా పండ్ష, దినెడు భాగ్యము 
నాదృతి మాకు అభ్యం బగునట్లు 

మీ దయ నెఅపుండీ, మీకు జేజేలు 

ఆ రక్కసుల దె హతమార్చు. గలరు 
తీరుప.గలరు మా తీరని కోర్కి”” 


ఆ పల్కులను విని హాస మొనర్చి 

మై హంగ నన్నయు మరియు మితులును 
వెంటరా+ దత్తాలవిపినమ్ము జేరి 

తుంటరిదై త్యుని దున్మాడు మనుచు 
(పీరేచితివి రాము, రిపుజనఖీము 

శౌరి, నందకుమార, జలధి గంభీర, 
బలభ|దు( డంత పెంపగు తనబాహు 

బల మెర్పడ గ తాళపాదపంబులను 940 
బట్టి కదల్సి తత్స లములు రాలు 

నట్టు లొనర్బ్చు(గ నా దేనుకుండు 
గార్జథాకారుండై కడువేగ నటకు 

దుర్దాంత భీషణాస్తోక కోపమున( 

జనుదెంచి, నిజఘోర చరణఘాతమున 
వనగిరియుతభూమిభాగంబు గదల 
రదములు దిటుచు, (పదర మైనట్టి 
కొదచెవుల్‌ వెలయ, మిక్కుటముగ. దో,క 
విసరికొనుచు వచ్చి వెంగాళ్ళత్‌ న 

వెసం దన్నె రాముని వెడ;ందయురమ్ము షె 


దశమస్క౦ధము 77 


నంతట(6 బోక యా యధమరాక్షను(డు 
పంతమ్ముతోడ నా బలభ్యదు. గజివ 
గమకించి వాటమ్ము గానక రోష 
మమితమౌచుండంగ నటునిటు దిరిగి 

తన్నె నాతని గోపతనయులు బెదరి 
ఖిన్నులై చూడంగ, కెరలి యోం|డించి, 
అంతట బలరాము( డా|గహ మంది 
యంతకాకారు. డై యధమగార్థభము 
నాలుగుకాళులం దా నాయ్య నొక్క 

కేలున బిగబట్టి _కేడించి [తిప్పి 990 
విగతజీవుని జేసి వెస నొక్క తాళ 

నగముపై విసరె ననంత శౌర మున 

అ తాంకుచే నది యటునిటులూ(గి 
వాతాహతిం దుళ్లి పడెడు విధాన 

వేరొంటిపై బడి విజీగె యా బెట్టు 
ధారుణిపై నిల్చు దార్ధ గ్రమ్ములేక 

[వాలె వెరొకటిపై వరుసగ నిటులె 

తాళశభూ జమ్ములన్ని తత్కాననమున 
నొకటిపై నొక్కటి యొజంగుచు. గూలె 
(బకటమయె్య్యను రాముబాహు వికమము... 


ఆ విపద్దశ థేనుకాసురబంధు 

నివహమ్ము గాంచి యున్ని [దరోషమున 
రాసభాకారులై రయమున వచ్చి 

యీసున మీ వయికెగసి మీచేత 

మడిసి రెల్లరు నొక్కమాటుగా నంత 
యడవియంత యు నిర్భయా టవి యయె్యె, 


(శ్రీ పార్థనా నాభాగపతము 


గోపాలబాలురు కొండంత |[పమద 

సపార. వంపు రామకృష్ణుల. గాంచి 

భవదీయ బాహు సత్యమునకు మెచ్చి 

వివిధరీతుల మిమ్ము వినుతించి, తాళ 960 
ఫలముల? దమకోర్కె ఫలియించినటుల 
కలమా(గినట్టివి కడుపార. దినిరి 

అదిమొద లా వని యాలమే.తలకు! 

గొదలేక మందలకుం డెంకి యయ. 


నందనందన, కృష్ణ, నవనీతచోర, 
సుందరాకార, వసుంధరోద్ధార, 
చెలికాజు వేండ. జెచ్చెర వారికి కర 
ఫలవంతమగునట్లు భావించి వద 
కూళుని దేనుకు( గూల్చించి మధుర 
తాళఫలంబుల( దనివి తీరంగ 
మెసవెడి భాగ్యంబు మి|తమండలికి 
నొసంగితి గౌరవ మొప్పంగ'6 7 గొని 
వారు బాలకులంచు. బరంగ నీసాటి 
వారు గారంచు నాప్పరికమ్ము( జూప 
వై తివి, భవదీయహార్షసమ్మతికి 
జోతలర్సింతు యశోదాకుమార: 
ధేనుకాసురు బలదేవుండు చంప. 
బూన(జేసితి వీవు పూన వెందులకు ? 
తెలిసె నీ సంస్తుత్యదివ్యగుణంబు 
బలున కన్నకు జగత్సరిభ్యాతి( గూర్చు 970 
ఆ రీతి జరిపించి తయ్య తత్కార్య 
మీరేడుజగముల నెసంగె నీ గుణము 


దశ మస్కంధము 79 


స మి|తసమతయు, న్‌ గురుభక్తి 
సామాన్యములె బుధజనసమ్మ తములు 
అట్టి మెలిగుణమ్ము లావంతలేని 
కట్టిండిమూర్జుండ కడుహీనజను(డ 
నను గుణిగా. గరుణను సవరించి 
వనజనాభా, భవత్పాదపద్మములు 
సవించుభాగ్యమ్ము. దేకూర్చుమయ్య 
గోవింద, గోపాల, గోపికాలోల ! 


స 

శ్రీ గోపికాజన చి Pro 
రాగాదివిషయ దుర్వ్యాపారదూర ! 
విశ్వమ్ము నిర్భీతి వివిధ సొఖ్యముల 
శాశ్వతముగ( బొందు సంకల్ప మొనర 
దుష్టుల దునిమి నిస్తులమైన ముదము 
శిష్టుల, కొస(గుదు [శితజనపక్ష | 

నీదు సంకల్చ్పముల్‌ నిత్యముల్‌ పుణ్య 
ధామంబు లనుదినధ్యాన యోగ్యములు, 


కాళిందిమడుగున కాళియు( డనెడు 

కూళనాగంబుండు [కూరు డతండు 980 
ఆ సరీస్సపగరళానల శిఖల 

వేగు. బె (జై ( బరువిడు పక్షిజాతి 

కాంగి యందునండి (మగ్గుచునుండు 

ఆ నీటిజల్లుపయ్యరసో(క( జాలు 

[పాణముల్‌వీడు నే [ప్రాణియు నైన 


80 


(శ్రీ) | పార్టనాభాగవతము 


నుదకంబుహొంగుచు నుడుక నా మడువు 
వెద(జల్లు కాళియువిషము నెల్లె డల 

ఆ విషజలమయ|హదము నిర్విషము 
గావించి సుజలసంకలిత మొనర్చి 
జంతుజాలమున కా[శయముగ? జేయ 
స్వాంతమం దెంచితి సర్వసంరక్ష 


అట్టి సంస్తుత కార కమునకు( బూని 
పట్టువిడక నీవు బాలురతోడ 

ఆల నా |హదసమీపావని( జేర. 

దోలించి నీదు మి|తులు చూచుచుండ, 
సరగున మడువు పజ్జకు( జని దాని 
దరినిగల కదంబతరువుపై నెక్కి 

విడకుండ నీ నెజుల్‌ బిగిముడి వెట్టి 

కడు భ[దముగ వల్వ కటి బిగియించి 990 
యా తరుశాఖాాగమందుండి శబ్ద 
మాతతముగ దిశలంటి [మోయంగ 
నుజికితి మడువున నుద్వేలమైన 

తరగల తాంపుల దరులు కంపిల్ల 

ఆ రీతి సంక్షోభ మగుచు నమ్మడుగు 
ఘోరమై తనకు నెక్కుడు నుప్మదవము. 
గలిగింప కాశీయకాకోదరమ్ము 

కల(గుచి త్త్రమ్మున. గడు(గోపమంది 
మడు(6గునంత యు. బరామర్శించి నిన్ను. 
బొడ(గని, నిర్భయమ్ముగ నీవు నీట 
సీిందుచు సంతోషవృ త్రి మై నుంట 

వేదన, ఖేదమ్ము, భీతి, రోషమ్ము 


దశమస్క ౦ంధము 81 


తనకొకుమారు వింతగ గల్ల దనదు 
మనమున నపుడు నిమ్మాడ్కి6 దా6 దలంచె. 


కాళియ ఫణి శ్రికృష్ణంని కఅచి బాధింపంజూ చట 


క ఎవ్వండీబాలకు( డిసుమంతలే(డు 


[కొవ్వి యు మ్మడుగెల్ల ( గోలాహలమ్ము 
గావించుచున్నా (డు, కానండు భీతి, 
భావిం గన(డు మిట్టిపడుచునున్నాండుః 
ఇది నాకు నెలవని యెబు(గ(డు, వీని 
మద మణంచుటెగాక, ముతూ్యూరగరళ 1000 
పావకజ్వాలల భస్మ మొనర్తు 

నీ వేళ నా శ క్రి నెజు(గు లోకము Wu 

అని విజృంభించి కృష్ణా! శెషశయన 
అనయు డు కాళియు( డతిదుష్టబుద్ధి 
గరళాగ్ని తాపమ్ము (గమ్మంగ తనదు 

క అకుదంష్ట౦0ల భవత్కాయమ్ము( గటిచె. 
కజిచుటేగాక యా కాకోదరమ్ము 

త్ర టి(జూచి తనదీర్హతనువుచే నీదు 
మృదుకాయముంబట్టి మిట్టాడి చుట్టి 
పొదలుకోపమ్మున బుసకొట్టుచుండె 
పాముచే నటు చుట్టంబడి చూచు[పజకు 
సామాన్యమానవు చాడ్చున చేష్ట 
లుడిగినయటు దోంచుచుంటివి, కాని 
యెడరులు నీ కున్న వే జగ దక్ష! 


మడుగున నున్న శ్రీకృష్ణంనిగని యశోదానందాదు 


(పా. 


లెలరు చింతించుట 
Cc 


సీ లోతుగానక, నినుగని గోప 
నాలురు నీవు చేడ్పడుచు౦టి వనుచు 


ఖా 6 


82 


శ్రీ) [ పార్థనాభాగపతము 


(హదముచుట్టునుమూ.గి యతిదుఃఖపూర్ణ 
హృదయులై యుండిరి యెక్కుడు భీతి 
విసదారిచే నీవు వెత నొందితివని 
పసులు దూడలు వృషభములు ని న్లాంచి 1010 
యాతతభీతిమై నంబారవమ్ము 
లాతటి( గావించె నచ్చోటు విడక 
మరియు నుల్కులురాలె మహియెల్ల వడ(కె 
కరము భయంకరగతి గాలి వీచె, 
నిరిమి తమ మంద నెగులు సూచించు 
దుర్నిమి త్రము లిట్లు తొంచుట చూచి 
నందగోపుండు మానసమున వగచి 
మందగొల్ల ల( జేర్చి “మనబాలురెల్ల 
పసివెంట. జనిరి, యే పగిది నున్నారొ 
వెసం జని చూతము వెడలు(డీ యనుచు * 
వారల. దోడ్కొని వనికే(గి జమున. 
జేరి తద్వాహినీస్థిత [హదమందు 
పాముకాటొంది, తద్వపువుచే నీదు 
గోముకాయము చుట్టుకో బడియుండ 
నిను6గని శ్రీకృష్ణ! 'నీతలిదం|డు 
Sess యాగోప 

పకా వజము మిక్కుటమగు శోక 
brian బొందె ధె ర్యముల్‌ కా 
నీదు మాహాత్మ్యముల్‌ నీ సాహసములు 


' నీదు సాహాయ్యముల్‌ నీ చూపి ప: 


ముద్దుముచ్చ టలును మురిపెంపు6 బనులు 1020 
నిద్దంపు నీమెన నెజసెడికళలు 
సకలమ్ము. దలచి దుస్పహమైనయట్టి 


దశమస్కంధము 88 


[పకటశోక మంది పజతోడ నీదు 
తలిదం[డు అమిత వ్యధల్‌ వొందుచుండ . 


శ్రుకృష్టంండు కాళియుని గర్వమణంచుట 


జలజాక్ష, నీ వాకసామాన్యమనుజు 

కరణి నొక్కముహూ ర్రకాల మట్టుండి 
యరుసమ్ము భీతజనాళికిం గూర్చు. 
దలంచి నీ మేను తద్దయు నివు పెంప 
వలయిత మై నిను బంధించియున్న 
కాశీయసర్పమ్ముకాయమ్ము సడలి 
తూలెను మరియు తద్భుజగమ్ము నాసి 
కారం ధములనిండ గరళమ్ము [గమ్మె 
కాజె ధారలుగ ర ర్రము నోటినుండి. 

ఆ రీతి. దనబల మజీ గర్వ ముడిగి .. 
కోఐలతో నిన్ను. గొబుకుట మాని 
[కూరకాశీయు.డు కొంతదూరాన 

జేరి రోషమున దుశ్చింతలు విడక 
ఖగరాజగమన, వెక్క సమగుబుద్ది 
పొగతోడికొటవిని బోలి నిల్చుండె 1000 
అంతట రిపుగర్వహరణ, శ్రీకృష్ణ ౨. 
దంతితుండాభమై తనరు త్వదీయ. 
కరమున నాగారికరణి కాళియుని 
శిరము నదిమిపట్టి చెచ్చెర రెండు 
తాలువులం జీల్చి ధర బడవై చి 
తూలించితివి వాని దుండగ మెల్ల. 
మరియు మాణిక్యసంభావిత serge 
కరము శోబిలు నా కాశీయబోగి 


84 


శ్రీ) (పార్ధనాభాగపత ము 


భోగమ్ముపై జగత్ప్చూజార్హ ములును " 
భాగిరథీనదీ్‌ [పభవమూలమ్ము 

లగు భవదియ పాదార విందముల 

నగధర, నిలిపి విన్నను వేర్పడంగ, 
యమునాతరంగ మహాధ్వనులెల్ల 
కమనీయఘన మృదంగధ్వనుల్‌ గాంగ, 
మధుర లసన్మంజు మధుప ఘోషములు 
పథితగాయక గానవాహినుల్‌ గాగ, 
జలవిహంగ|వజ సరసస్వనములు 

సలలిత (కమతాళశబ్దముల్‌ గాంగ 

వినువీథి గుమిగూడి: వీక్షించు సురలు 

ఘన సభనున్న (పిక్షకజనుల్‌ గాంగ 1040 
తాండవించితి జగ (దక్ష, బ్రహ్మాండ 
భాండము మోదింప, .వరముని[వజము . ' 
స్తుతియింప, సురతతి సుమములు గురియ 
కుతుకంబుతో భ రృకోటి [(మొక్కంగ, 

నీ తలిదండులు నీ చెలికాం[డు 

[వేంతలు గోపకుల్‌ [పీతి ని న్లాంచి 
ఆనందసాగరమం దోలలాడ 

ధేనువుల్‌ ముదమునం దేలుచు నెగుర 

నీ రీతి జగతికి నెసంగె మోదమ్ము 
కారుణ్యజలధి. నీ ఘనతాండవమున, 


బాలగోపాల, భవత్శ్భతకార్య 
జాలముల్‌ మెప్పులు సజ్ఞనత తికి 
దుర్దనతతి కవి దుఃఖమూలములు 
నిర్ణరారివిపక్ష ! నిగమసంరక్ష: 


పశనముస్క 0ధము ర్‌ 


కాళియు డు శ్రీకృష్ణంనిమహిమ నెజీంగి వశ్చా తావమొంది 
తన్ను మన్నింవంల్యబార్థించుట 

కాళియ భోగి భోగములపె నిలిచి 
యాలాగు తాండవ మతిదుస్సహముగ 
సలుపంగ తావక చరణఘాతలకు. 
గల(గుచు నెత్తురు. గక్కుుచు, విషము 
నుమియుచు. నయ్యుహి యు ల్లమ్మునందు 
కమలదశళాక్ష, యి క్కరణి( తా6దల(2ె 1090 

“దేవతలెన మదీయమౌ గరళ 
పావకజ్వాలల స్పర్శమాాతమున 
మరణిం[తు, చిత మీ మాణవకుండు 
గరళాగ్ని( గాలండుగద, కడు మిగిలి 
నా పడగలను భగ్నముగ నొనర్చి 
యేపారు నిజశ క్రి యేర్చడునట్లు 
సను గాసివెట్టె నెన్నంగ సామాన్య 
మనుజబాలుండే నమ్మ6గ౦జాల 4 గాదు 
కాదు వీ. డఖిలలోకముల నెల్ల ప లప్పు 
డాదరమ్మున(బోచు నాదిదేవుండు 
శ్రీహరి” యని నిజచి త్రమం దెంచి 

“పాహి మాం, పాహి, శ్రీపతి, దీనరక్ష, 
నాదు దోషముల నెన్నక దయ( జూచి 
నీదు దాసునిగ మన్నింపుమా దేవః 
నీవె నా దిక్కని నిన్ను నా భోగి 
భావించి భావించి (ప్రార్థించు చుండ, 


నాగకాంతలు తమ భ రను గాపాడుమని శ్రీకృష్ణుని వేడుట 
పరమాత్మ భపదీయ పాదఘాతముల. 
గరము తదోొ*గి భోగములెల చెదటి 


88 


శీ) (పార్థనాభాగపతము 


. యెమ్ములి నలిగి, సహింప(గ రాని 


యుమ్మలికమ్మున, నుదుటెల్ల నణఈగి 1660 
మృతి జెందినట్లు భూమిని బడీయున్న 
పతింగాంచి గుండెలు వగులంగ నాగ 
కాంత అెంతే6 జింత కడలుకొనంగ 
స్వాంతముల్‌ కల(గ నెవ్వగ నివ్వటిల్ల 
కర్తవ్య మెద్దియో గానక లోక 

కర్రను హరి నిను గాంచి కారుణ్య 
మూర్థివి నీ వని బుద్ధి నూహించి 
యార్త శరణ్యుండ వంచు స్వాంతముల 
నెన్ని నిగమవంద్య, నీరజనేేత, 
పన్నగశాయి. నిన్‌ (పార్టించిరిట్లు 


[కూరుల దం౦ండించుకొజకు మహాత్మ 
ధారుణి నీ వవతార మందితివి 

కావున నీ (కూరకర్ము దండించి 

పీ విది యు త్రమ కృత్యము కృష్ట! 
పగటి బిడ్డలె యైన బగంబూన వీవు 
జగదవనమె నీదు సంకల్ప మగుట 
తెగటార్తు ఖలుల నంతియెగాని, నీకు 
పగయెక్కడిది సమభావ, సర్వేశ, 

ఎట్టి సత్కార్యమ్ము లీ ఫణిరాజు 

కట్టడ మున్ను దా గావించి నాండొ 1070 
బెట్టి వారలచెంత కెప్పుడు: జనని 
యట్టి దేవుండ వీ యహిభాగ్య మేమొ 
భవదియ శ్రీఠరపాదద్వయమ్ము 


భవదూర ; యీతని ఫణముల పైన 


దశ మస్కంధము గ్ర 


నునిచి తాండవము మహోత్సవ మొప్ప 
నానరించితివి జగదుద్దార చరిత, 
నిగవులోక విహార. నీ పాదధూళి 
తగిలిన(జాలు, నా ధనా్యత్ములిం|ద 
పదమునై నను, బ్రహ్మ పదమునే యైన 
తుదకు డెందమ్ములందున నెంచ( బోరు 
నీ మహామహిమలు నిరుపమానములు 
సామాన్యములె సర్వసాక్షిస్వరూప, 

మా మననిని విని మము: [బోవ మయ్య 
పావుగాన వినోద, సామజవరద, 
ఇత(డు మా పెనిమిటి హినుండు [కూర 
మతి గలవాడు సన్మార్లుండు గాడు. 
కాని సొభాగ్యభాగ్యము మము బాయ 
హీనవై ధవ్య నికృష్ట జీవితము 
భరియింప(జాలము, పతిభిక్ష మాకు. 
గరుణించి యొసంగుమా కలా్యణమూ రి, 1080 
మా పతి( [బాణసంపన్నుగా. జూచి 
శ్రీపతి, మముః బెండ్లి సేయుమా కరుణ 
వినవయ్య నీ సేయు పెండ్లి యే పెండ్లి 
పిననాటి పెండిలి పెండ్లియే గాదు 

నీ యాన నెట్టి పాజికి గాని కిడు 

చేయ డా[గహవృ ర్తి చెలరేగ డింక 
సీ యాజ్ఞ6 బాటించు నేం డాదిగాగ 
నియవే [పాణమ్ము రీయహిపతికి.” 


అని పతిపాణమ్ము అర్థించు నాగ 
వనితల? గరుణించి వనజాక్ష. నీదు 


88 డీ) (పార్ధనాభాగవత యు 


చరణఘట్టనముల, జాలించి యచొటు 
జరగి నిల్చుంటివిః సరగ కాళియు(డు 
తన |పాణములం బొంది తబ్బిబ్బుమాని 
చినింగిన చెదరిన ' శీర్షమ్ము లెల్ల 
కుదురుగ సవరించుకొని నిన్ను( గాంచి ' 
మదినిల్సి భక్తి నిమ్మాడ్కి. క క 


కాళియు (డు తన్నా జ్ఞావంవుమని శ్రికృష్ణుని (వార్థించుట 


“కరుణాపయోధి: వకములు మా గతులు 
గరళ ఘోరములు ముఖంబులు సూడ 
మదరోష గుణములు మాకు నై జములు 
వదలునే యవి మమ్ము వనజదళాక్ష, 1090 
మా పా(యపజాతి యిమ్మహి పాపజాతి 
సాపరాధులము శిక్షార్లుల మేము 
దయ(జూపితిఐ నన్ను దండించి, నరక 
భయము దప్పెను, పుణ్యఫలము చేకూరె, 
శ్రీ పాదరజము నా శిరమున, జేరి 
మున నెట్టి స|ద్వతములు సేయం బడెనొ 
స్వామి, గోపాలకృష్ణ! యదువీర : 
యేమి యాజ్ఞయొ సెలవిమ్ము నా కింక స 


శ్రీకృష్ణంండు కాళియు వాజ్ఞావంచిన విధము 


అని విన్నవింప నయ్యుహివిభు పల్కు 
అనుమతించి దయారసామృతవృష్టి 


పశమస్కంధనము 89 


నాతనిముంచి నీ యాజ్ఞాపనమ్ము 
నీ కరు వినిపించి తిభరాజవరద. 

“సయి కాళియ, వినవోయి నా ముదల 
సీ యాటలి(క సాగనేరవు విడువు 
మీ మడువున జల మిది మొదల్‌ శుచికి 
ధామమై భూతసంతతి కెల్ల వెళ 
పానయో గ్యమ్ముగాం బరంగెడి? గాన. - 
సీ నాటినుండి నీ విందుండరాదు 1100 
నీవు నీ బందుగుల్‌ నీ సతీసుతులు 
వే వెడలు(డు మహాబ్ధిని, జెరుకొను&డు 
నా చరణాబ్ది చిహ్నములు నీ తలను 
ప్రాచుర ముగ గనఒబడుచుండు గాన, 
గరుడుడు నిను బట్ట గడ(గ డా భీతి 
యరయ నీకింత నెందునై నను లేదు 
నిన్నీ విధమ్ముగా నేను శాసించి 
యెన్నంగా (ప్రజకు మేలెసగంగ( గూర్చి. 
నట్ట యీ కథను (శద్ధాళశు ర్తి చదివి 
యెట్టి వెళల(గాని, యెచ్చోట గాని 
నరులు భవద్విషాసల దుఃఖములను 
బొరయకుందురుగాక భువనమ్ములందు 
ఇదిమొద లెవ్యరే నీ హదమందు 
మదిలోన నన్ను సంభావించి మునింగి 
దేవతాతతికి నెంతే భక్రిమిఅ. 
వావనరీతి తర్పణ మొప్పంచేయ 
దురితములను బాసి తోరంవుపుణ్య 


Fw mn దిని దుం ఎంఎ a4 98 


90 


కి 


(శ) (పొర్థనాభాగపతమను 


అనియానకతీయ న య్యహిరాజు నీవు 
వినిచినయా జ్ఞ పవి తభావమున( 1110 
దల(దాల్సి, నీకు వందనము లొనర్శి లే 
వల(గొని, తాం దనవారలతోడ( 

జని సము[దము౦. జేరి సద్భక్తి నిన్ను( 
దన మదినుంచి శాంతము బొందియుండె 
ఆ రీతి కాళియు. డరిగిన పిదప. 
బేరిమితోడ గోపికలు గోపకులు 

నీ తలిదం్యడులు నీ యనుంగన్న 
యాతురపడుచు ని న్నాలింగనమ్ము 
గావించుకొని తప్పెంగా గండ మనుచు 

నీ విధమగు బాధ లెన్న(డు నీకు 
గలుగకుండెడునట్లు కరములు మోడ్చి 
తలంచి గ్రౌర్థించిరి తమదై వములను. 
అంతట యమునా[హదాంబువుల్‌ సకల 
జంతుపానార్హ [ప్రశ స్తము లయ, 
తదుపాంతభూమి యంతయు. బశువులకు 
కొదలేని మేంతలకుం డెంకి యయ 
నాలుదూడలు వృషభాదు లుప్పొంగి 
వాలములె త్తి సంబరముగా దుమికి 
[మోండులై యుండిన భూజమ్ములెల్ల 
బోండిమి6 జివురించి పొదల: దొడంగె 1120 
దెవదెవ; మహాత్మ, దినదయాళు, . 
భ్రావింప6గలనె భవత్స9భావమ్ము 
జగమునకుం గిడుసల్పెడి వారి 
తగువిధానమ్మున దండించి సాధు 


దశ మస్కంధము ‘91 


వర్తనులను [బేను పాలించుచుందు 
కీర్తసీయము గదా కృష్ణః నీ మహిమ 
శరణన్నవారివాంఛలు దప్పకుండ 
కొఅలేక దీర్తువు గోపాలకృష్ణ! 

సకలభూ తమ్ములు సంతృ ప్తిపడుట 
యకలంకచరిత నీ కానందమయ్య 
అతిదుష్టు గాశియు నట్టి జేర్చి తివి 
పతిభిక్ష నొాసగితి పాంయయచెండెలకు 
యమునా హదమ్ముతోయమ్మును మిగుల 
విమలజలమ్ముగా వెలయ జేసితివి 
ఎంతటి మాహాత్మ్య మెట్టి సంకఠల్న 
మెంతటి సాహస మెట్టి కారుణ్య 

మంతటి దేవుండ వచ్యుతా ; కృష్ణ: 
యింతటి యల్బుని హీనుని నన్ను. 
గాపాడు టెంతటి ఘనకార్య మయ్య ? 
శ్రీపతి, నాదు దుశ్శీలమ్ము వాపి, 1100 
నీదు దాసునిగ మన్నించి నీ దివ్య 
పాదసేవ యొసంగి పాలింపు మయ్య. 


బలరాముడు దవాగ్ని ని (మింగి గోగోవగోవికా 
సంఘమును గాపాడుట. 
శ్రీవాసుదేవ. శారీ, రమానాథ,.. 
దేవదేవా, జగత్పిత, జగన్నాథ, 


పంచభూతములును భవదాజ్ఞ దా ట.. 
వించు కేనియు జగద్ధితశుభచరిత | 


న త్తే మము లాయి ఆం ఆరా అవా ల నా యము రా వసారా. మున మ చా హు డను నట యు మూ లూ! ఖా 
— కుల 





92 


(లీ (ప్రార్థనాభాగపతము 


కాళీయభణి యహంకార మృడంచి 
వైళశమ దాని నకూపారమ్ము. జేర 
దరిమిన నానిశీథమున.6 గాళిండి 
దరి ఘోషజనులును( దత్పశుగణము 
కడు క్షుత్పిపాసల. గాసిల్లి సోలి 
పుడమినిబడి ని|దవోవుచునుండ 

న వ్యనమందు దవానల మొండు 
నివ్వటిలుచు వచ్చి నిదించుచున్న 
వారి సమీపింప వారు తద్వహ్ని 
ఘోరతాపమ్మునకుం గడువెజచి 
సరసిజనయన, కేశవ, శౌరి, నీదు 
శరణమ్ము( గోరి యీ చాడ్చున ననిరి 


“అదెవచ్చె దవవహ్ని యతిభీకరముగ 


నిదె మమ్ము. గప్పె దిక్కెవరింక మాకు 1140 
రామకృష్ణులు : మీరె రక్షింప? గలరు 

మేము 'మిమ్ములను నమ్మినవార మయ్య 

మీ పాదములను నమ్మినవారి కెందు 
నాపదల్‌తొల(గు కలా్యణముల్‌ గలుగు“ 


ఆ రీతి, ద్రార్థించు నా ఘోషజనుల. 
గారుణ్యదృష్టితో.. గాంచి యనంతు. 
శతిబల శాలి మి యన్న 'రొమురడు 
ఐతతమౌ నా యగ్ని వీక్షించి పట్టి 
[గసియించెః (వెపల్లె [ప్రజల కేర్పడిన 
దొసంగు తొలంగెః సంతోష మ్మెసంగె. 
ఆదిదేవాః భవదంశసం భవుల 

"కేదే నసాధ్య మెందెినియు. గలదె; 


దశమస్క ౦ధము 93. 


అగ్నిజలంబగు నాపదలెల్ల 

ధగ శుభములు కలకు నుడ 
గాన పొపిని.నన్ను( గరుజించి నీదు 

క మబువని తత్వమ్ము నిచ్చి. 

పాలింపుమా భ .క్రవారమందార, 

శ్రీలలనామణీ చిత్తవిహార?. 


బలభ।|దు(డు _(సలంబాసురుని వధించుట 


ప్రణవస్యరూప, దుర్వార (ప్రతాప, 
గుణరహితాః: యదుకుల దివ్యదీప : 1190 
పాఠిచయ హృదంతరస్థిత మైన 

న్య్యూనాతిరి క్ర బహూద్దేశములను 

బ్‌ వాగుగ గమనించి భ(దముల్‌ ప్రజకు. 

నే గతి సమకూరు, నెయ్యది మార్గ 

మా రీతి జరిపింతు వఖిల గార్యముల 
ర ఆరో 

నందనందన యొక్కనాండు రాముండు,. 
మందబాలురు, నీ.వమంద హర్షమున; 

పసుల నదిగిరి.[పాంథమ్ములందు 


మేపుచుండ(౬గ ననిమిషవై ర యొకండు .. 
పాపి [పలంబాఖ్యం బర(గెడివాండు 
కపటగోపార్భకాకారమ్ము దాల్చి 

నిపుణుఃడై మీతోడి నెచ్చెలివోలె. 

మిము! “గూడికొ నియుండె, మిమ్ము హింసింప 
సమయమ్ముకొ అకు, మాతర కమ్ము బెంచి. 


94 


త్ర ఘు 


శ్రీ _పౌర్థనాభాగవతము 


సర్వవేత్తవు కృష్ణః సర్వేశ! సీవు 

గ ర్వాంధకారు నా ఖలుని |పలంబు. 
గని, వాని |కూరసంకల్చ మెజింగి 
కినుక గన్పడనీక కేవలబాల 

కుని వోలె నుండి యా కూళతో మైె|తి( 
గన(బజచుచు వాని గాలుని పురికి( 
బనుప(గ నెంచి, గోపాలురతోడ 
విను(డని, వాడును విన నిట్టు అంటి 


“చెలీకాం[డు ! మోదము చెలగంగ మనము 
కలసి యాడుదమయ్య కందుక|కీడ 
లెన్న(గ మా యన్న, యేను వేర్వర 
పెన్నుద్దులౌదుము, వినుడు మీరెల్ల 
రటు: గొంద, జీటు[గొంద రయి స్త్‌ గూడు 
డటుమీ(ద నాడుద మాహ్లాద మెసంగ 
అనికొన్ని |కేడానియనుములు దెల్సి 
మునుపె యా ఖలు (పలంబుని చంద మెల్ల 
బలునకు నెజీ,గించి, బాలురతోడ( 
గలసి [శీడింపగా. గడ,గితి వయ్య. 

ఆ యాటలందు. గృష్టా: నిన్ను బలుని 
మోయంగ దొడ.గిరి మొదట శ్రీదాము. 
డనెడువా(డును [బలంబాసురాధము_డు 
మునుకొని క్రమముగ మోదమ్ము చెల(గ. 
నా తరుణమున నా యమరారి తనదు 
చేతమ్మునందిట్లు చింతించె “మున్ను 
వనజలోచను: దృణావర్తుండు దివికి( 
గొని పోవంజాలక క్లోజిపైం గూలె 


1160 


1170 


పశమస్క౦ధము 95 


గాన, నాతని మోయ గారాదు నాకు 
వీని, గొంపోదు నీ వెళనే” నంచు 

బలు తనవెన్నున వహియించి, గిజ 
తల(గి పరువిడె. నా దై త్యాధముండు, 

ఆ రీతి: బరువిడి యదిసమాన 

భారు., దాలాంకుని భరియింపలేక 
మానవాకారమ్ము మాని యా కూళ 
దానవాకారమ్ము. దాలిచె నంత 
మోసపోవక వాని మూ6ంపుననుండి 

యా సమయమ్మున నా పహలాయుధు.డు 
ఆ రాక్షసుని భయదాకృతి. జూచి 
సారమౌ తనముష్టి సారించి వాని 

శిరము [వయ్యలుగ విజ్బంభించి పొడువ 
దురుసు రక్కసుండు నెత్తురులు (గక్కుచును 
పవిధార6 దెగిపడు పర్వత మట్లు 

వవశుండై బువి.బడి వీడె, [బాణములు.. 
రక్కసు .మృతికిని,. రాముశ కక్రికిని 
నక్కజ మానంద మధికమ్ముగా6గ 1180 
గోపబాలురు రాము గొనియాడి రీత 
డాపదుద్దార కు( డం చంజలించి . 
భవదీయ కారుణ్య భాగ్యవంతులకు 

దవుల వాపదలు నందకుమార, కృష్ణః 


శ్రీకృష్ణుడు దవాగ్ని ని (మింగి గోగోపసంఘమును 
గాపాడుట 


అతి|కూరు(డగు [పలంబాసురు( డట్లు 
హతు(డై న నా మీద నాలగుంపులను ' ' 


96, 


శ) _పార్థనాభాగవతము 


మెంతలకై వన మేదిని. దోలి 

చేతము లుప్పొంగం జెలరే(గి గోవ 

బాలు రాడుచునుండ( బసులు దవాగ్ని 
కీలల వేడిమికిం దాప మొంది 

అంబా యనుచు. గడు నడలి యా|కంద 
నం బొనరింప: |గన్నన గోపబాలు , 
రాలించి యాటల నపుడు సాలించి 
యాలజాడల( బట్టి యరిగి యయ్యడవి 
నెరగలిచె నావు లెరియని యట్లు 
మరలించి వచ్చి రాత్మలు శాంతినొంద 


అంత నున్నటులుండి యవ్వనభూమి 
వింతదోంపంగ దె వవిధి( బుట్టినట్టి 
యెర గలి బిట్టుగా నెసంగుచు వీచు 
కరువలివలన నాకసమంటునటులు 
దరికొని యచొటునంత యు! జుట్టుకొనంగ 
వెజంగును వెజపు( దబ్బిబ్బును బొంది 
గోపబాలకులు ముకుంద: శ్రీకృష్ణః 
నీపజ్జ కరుదెంచి, ని న్లని మొక్కి 

“" దీనశరణ్య £ మా దిక్కు న్‌ వయ్య 
మానుపగదవయ్య మా కడగండ్లు 
నీ దయారసవృష్టి నినుపారకున్న 
నీ దవానలము మరెట్లు చల్లాజు ? 
నీదు'బంధులకు నెందేనియాపదలు 
పొదుకొనునె లోకభ|ద|పదాత |” 
అని వన్న వింప నయా రుల కుయి 
విని కరుణించి గోవింద; యిట్ల ౦టి 


1100 


దశ మస్క_ ౦ంధము 97 


“ బందుగులార, శుభంబగు మీకు 
వందుర వలదు నా పల్కులు వినుడు 
కనులు మూసికొనుండు క్షణమా[త నగ్ని. 
బొనుపడ. జేసి మీ పొగులును దీర్తు” 
నన వార అవ్విధి నాచరింపంగ 
వనవహ్నినంత యు బట్టి (గోలితివి 
ఈ రీతి దావాగ్ని నలమిని [దావి 
వారల సంతసప జచితి కృష్ణః 1200 
గోపాలబాలురు గుమిగూడి నిన్ను 
నాపదుద్ధారకు నచ్యుతు శౌరి 
వేయువిధమ్ముల వినుతించి నీదు 
[శయస్మ్రరంబయి చెన్నారు యోగ 
మాయా గుణము సంభావించుకొనుచు( 
బాలుని యానందపరవశులై రి. 


నీ చెల్మియొనరిచి నీతోడనుండి 

న్‌ చెప్పినయనుజ్ఞ నెరవేర్చి నీకు 
సన్నిహితులగు సత్సంపదకొ అకు 
మున్నెట్టి [వతము లిమ్ముగం జేసినారొ : 
గోపబాలకులు ముకుంద: గోవింద: 
గోపబాలురె వారు? గురుయోగివరులు, 
ఆ మహాసంపద నందుటకొజకు 

నేమి (వతమ్ముల నెటు సల్పవలెనొ 
యెొబు(గనివాండ నా కింక భవద్దివ్య 
చరణములేదికు సర్వలో కేశ, 
కరుణింపు నన్ను భక జనసంరక్ష, 
పరమదయాకర, పాహి, మాం పాహి, 


మ — 7 


98 


శ్రీ) | పార్ధనాభాగవతము 


నెతళకాన స్థావహరణ కథ 


శ్రీ గోపకామినీ చిత్తాబ్బభృంగ, 
నాగశయన, వృజిన [వజ భంగ, 

నిను స్వాంతమందున నిల్చి యే దై వ 
మును గొల్చుచున్న నా పూజలు నీకు. 
జెందుట, వారి కీపితములు నీవు ' 
పొందించుచుండుట భువి (పసిద్ధమ్ము 
సకలదై వములు నీ సాక్షి రూపమ్ము 
లకలంకచరిత, భ క్రావననిరత ! _ 


ఒకమార్గశిరమున నుత్సాహ మొప్ప 
నకలంకమతులు బృందావని నున్న 
గోపకుమారికల్‌ గూడి కాళింది 
దాపున దేవి కాత్యాయనిరూప 
మిసుమునC గావించి యెసంగిన వెడ్మ్శ 
కుసుమగంధాక్షతల్‌ గూర్చి పూజించి 
“తల్లి, కాత్యాయనీ, దయయుంచి మాకు 
నెల్ల  రకును కృష్టుండే భఖ ర్రగాయగ 
వరమొసంగుముః యట్టిఖాగ్యమ్ము మాకు 
కొబి(తలే కందటికును శుభ మొదవ( 
గలిగిననాండు నిక్క్సముగ వ మెల్ల 
జలజాక్షి ।! నేతి వసంతములాడి 
జాతర నినుంగూర్చి జర పెద మమ్ము 
వమాతరో।; మమ్ముల మన్నింపుమమ్మ న 
అనుచు నవ్వ౦తము నా యాభీరకన్య 
లొనర భ క్రినొనర్చి రోపికమీజ _ 


1210 


1220 


దశమస్కంధము 99 


శ్రికృష్ణంండు కాళిందిని స్నానమాడుచున్న 


గోపకన్యల వలువలు దొంగిలుట 


అందొకనా( డుదయమ్మున వార 

అందబు గుమిగూడి యాదవ[శిష్టు 

నిన్ను( గీ గ౦ంచుచు నెమ్మదుల్‌ వొంగ. 
[గన్ననం గాళిందిగట్టునంజేరి 

మబువున వారి యంబరములు విడిచి 
గుబుతుగా దాచి, సంకోచమ్ము వాసి 
బిత్తలులై స్నానవిధి. దీర్పనెంచి 

త త్రరంగిణిని న త్రనుమధ్యలెల్ల 

దిగి భ ర్ట నిన్ను. (మూర్జించుచు స్నాన 
మొగి. జీయుచుండి రత్యుత్భాహ మొప్ప 


ఆ రీతి గోపకన్యకలు కాళింది 

నీరమ్ములను స్నాననియతిమై నుంట 

నీవ గురి౦చి నీ హితులతో6 గూడి 

వేవేగ నచటికి విచ్చేసి సఖుల 

నాకచోట6 గదలక యు౦డ. గన్నన్న' 
[బకటించి, మౌనము[దను వహియించి, 
పదము లొయ్యన భూమిపయి నిడుకొనుచు 
పొదలమాటున( జని పొంచి, దెహమ్ము( 1280 
గుదియించి సమయమ్ముకొజకునై అల 
యద నేర్పడంగ కకకల వస్త్రముల 
దొంగిలి వాని బొందుగ. గొనిపోయి 
చెంగటి మం కెన చెట్టు నెక్కి తివి 

హాసార్థ మిటులు బాల్యపు( జేష్ట డెలియ 
వాసుదేవ! ముకుంద: బాలగోపాల; 


100 శ్రీ పార్థనాధాగవతము 
గోవకన్యలు తవువలువ లిమ్మని కృష్ణం (బార్థించుట 


అంత ననంతు, నిజాంబరచోరు( 
(వాంతభూరుహవిటపస్థితు. హాస 
భాసితవదను, రూపజితసుమాస్తు0 
వాసవాద్యమర సంభావితచర ణు 
నిను6 గని నాన మునింగి, నీర్వెడల 
వెనుకాడి నీకు ని వ్విధి వార అనిరి 


'“ మామనోనాయక, మా పుట్టములను 
మామా, కొనెదవేల ? మటి ముట్టనేల : 
మా మానముల( గొను మమతను విడువు 
మా, మము మన్నింవుమా, మసలకును 
మా చిత్తముల(గొంటి, మా లజ్జంగొంటి 
మా చెలముల. గొంటి మా పర్వు( గొంటి 
దంటవై యింక నేమి తలణితో నీవు 
కొంటెగాండవు గద గోపాలకృష్ణ : 1240 
గుణ మొక్క(తేనియు( గుదురదు నీకు 
గణుతింప6 బెక్కులుగలవాండ న్‌ 
సహజత్వదీయ వేషము గాన మెపుడు 
బహువేషధారివై పర(గుచుండుదువు 
మాయావి వీవు నీ మాయ లెటుంగ 
నా యబ్దభవున కే నలవిగాదయ్య 
మా యంబరము లిమ్మ, మర్యాద. గొనుమ, 
యాయవా ? యబలల మెమెల్ల రంగి 
రాజున కెటి(గించి రట్టు చేసెదము 
రాజీవన్మేతః నీరద నిభగా(త :” 


చశ మస్క_ం౦ధము 1. 
శ్రీకృష్ణంండు గోపికల నాక్షేపించిన విధము 


అని పలికిన కన్నియల పలుకులను 
విని మందహాసమ్ము వెలయించి, [పేమ 
మొలక లె త్రంగ న మ్ముగుదల తోడ. 
బలికితి వీ రీతి. బంకజనాభః 
“ స్తిలెందు నీ రితి? జేయుదు రొక్కా? 
_పేలుచునున్నారు పెక్కులు మీరు 
ee తప్పు (గూర్చి రేమియు బాధపడరు 
చెతమ్ములందు రాజితముఖులార : 
జలమధ్యమును వీడి చనుదెండు, కొనుండు 
వలువలు మీయవి వనజాక్షులార ; *” 1290 


ఆ మర్శముల నాటు వ్యాహారములకు 
భామలు గోపికల్‌ బదులాడలేక 
యొండొరుల మొగము లొగి( జూచుకొనుచు 
మెండగు సిగ్గున మిలితనే్యత 

లగుచును. మటీ యగ్గలంబగు చలికి 

మిగుల వడంకుచు, మెడబంటి నీటి 
యందుండి యొడ లురియాడుచునుండ 
నిందివర శ్యామ: యీ రీతి ననిరి, 


“మా చేలముల న|క్రమమ్మున గొంటి 
నీచు(డవే యిది నీకు నర మె? 
ద్‌ పా 
ఈవు సర్వజ్ఞు.డ వింగితజాని 
ద్ర డ్‌ 
వీ వెబుంగని ధర్మ మెందేని6 గలదె; 
గరితలు స్నానమ్ము గావించుచుండ 
పురుషులు వత్తురే పుండరీకాక్ష 


[102 


(శ్రీ ార్థనాభాగపతము 


వచ్చిరివో కృపావర్జితు అగును 
నెచ్చోటనే. జేసిరి యిట్టి చేంత 
పంతమా ? కృష్ణ, మా పయి నీకు, నీదు 
చెంత సేవావృ శ్రి చేయుదు మయ్య 
న్‌ యాజ్ఞమీజము నిన్ను గొల్బెదము 
మా యంబరమ్ముల మా కిడుమయ్య ” 
అని వేంంగా దరహసిత మొనర్చి 
వినుండని వారికి వినిచితి విట్లు _ 


శ్రుకృష్ణంండు గోపికల నను గ్రహించుట 


పడ6(తులారా 1 [కొ త్తవాండనే నేను 
బిడియమ్ము సిబ్బితి, భీతి మీకేల? 
అడిగెద నొకమాట యనృతమ్ములేక 
నుడువు(డు నా తోడ న్యూనత యనక 
ఈ నోము సల్పంగ హేతు వెయ్యదియొ : 
మానినుతార, మమగనిగ నెవని 
కోరియున్నారొ, హుకుం గూర్చునట్టి 
సూరుపురి డెవండకొ,. మ పూర్ణానురాగ 
మెవనిపై గలదా క హృదయమ్ము లెల్ల 
నెవడు హరించెనో యొటీ గింపు, డిప్పు ?” 
జన గోపకన్యక లందబు నిన్ను, 

గని మన్మథుడు తమ్ము. గలవర పెట్ట 
నొకరిమొగమ్ము వేటొకరు గన్గొనుచు 
నొకరిని నీకు. (బత్యుత్తర మీక 

నాన మునింగి మౌనమ్మున నుండ 
శీనాథ ! వారికి, । బేము నిట ౦టి 


1260 


దశమస్కంధము 108 


“నా యింటి సేవలు. నా యా జ్ఞలెల్ల 

పాయక యేవేళ( బాటింతు రిని 1270 
మీ యంబరము లిత్తు, మీ రింక రండు 

తోయముల్‌ విడిచి యో తొయ్యలులార |” 


అన విని గోప పకన్యకలు వారెల్ల ( 

బెను చలిబాధకు వెజచి జలమ్ము 

నడుమ నిల్వంగలేక నగుబాటువలన 
వెడలి రా(జాలక, వెడల గృష్టుండు 
నిజమానముంగొంట నిక్క మ్మటంచు 
గజిబిజినొంది మార్గము వెరులేక 
చిత్తమ్ములం గట్టిచెసి యా.గొల్ల 

బి త్తరుల్‌ నీరమ్ము వెల్వడి వచ్చి 
హ_స్రయుగ్మముల మర్మాంగముల్‌ దాం 
(తసాత్మ లఅగుచు నందబు 'నిల్వంబడిరి 
వారిజనాభ | కృపామూ రి కప 
వారల(గని స్మితవదనుండ వగుచు 

“ శృంగారవతులార, సిగ్గెల? యింత 
వెంగలు లై తిరి వింతయ్యె నాకు 
పెరిగితి మొకటిగ పిననాటనుండి 
యెజు(గనె మిమ్ము న న్నెజు(గరే మరు? 
ఏ నెబుంగని మర్మ మెద్ది + యా సిగు 
మానుండు, మరియొకమాట వినుండు 1280 
తడుపుగట్టక నీట దగునె మునుంగ 
విడువ(దగునె ధర్మవిధి నెప్పుడేని, 
నరయంగ నిది కాత్యాయనీదేవిం 
బరిహసించుటెగాని, (వతవిధి గాదు 


[108 


“శ ఈడు 
(శ్రీ | పార్థనాభాగపతము 


పత ఫలమును మీరు వలచితిరేని 
సతులు మీరెల్ల హస్తములు పైకెత్తి 
(మొక్కి మీ వలువలు పుచ్చుకొనుండు 
దక్కింతు [వతఫలితమ్మును చ 
అనవుడు గోపకన్యలు తమకెట్లు 

ననువగు మార్గ మన్యము తో(పకుంట 
(వతభంగశంక తత్పరిహారమునకు 

నతి నీకు సల్చుటెంతయు మే లటంచు 
తమహ స్తములు ఫాలతటముల నుంచి 
విమల భక్తిని (మొక్కి వినుతించి రెలమి 


అంత నమాయికలగు వారిభ క్రి 
కెంతయు ముదమంది హెచ్చిన కరుణ. 
బంచిన వేడ్క న వ్వనితలు వొంద 
నంబరముల నిచ్చి యాదరించితివి 
వారు మహానంద భరితాత్మ అగుచు( 
జీరలు ధరియించి చిత్తమ్ములందు 1290 
నిను నిల్చి పొంగుచు నీదు రూపమ్ము 
కనుజెప్ప లార్చక కను(గొనుచుండ 
వారికోర్కి యెజింగి పరమాదరమ్ము 
మీఅ నిట్లంటి కుంభీనసశయన : 
కడమవడిన యంబికాదెవిి వతము 

విడక సేయుండు నిర్విఘ్నమ్ముగా6గ 
నా పయి ర్యాతులయందు మీకెల్ల 

నా పొందు గల్లెడి నమ్ము (డు పూొండు * 
అని వరమీయ నా యదబ్దాక్షు లెల్ల 


“నున నోము ఫలియించె నున భాగ్యవశత 


దశమస్కంధము 105 


మన కృష్ణు( డిటమీ(ద మనతోడనుండు ” 
నని యుబ్బి మందకు నరిగి రందబును _ 
గోపకన్యకలెల్ల (6 గూడి పతమ్ము 

నీ పయి మమతతో నెరవేర్పు చుండ 
వారియభీష్టమ్ము భావించి, నోము 

గోరంత యేనియు6 గొజలేనియట్లు 
జరుగు విధానమ్ము( జక్క బోధించి 

వర మొసంగితి వారివాంఛలు దీర 

నీ దయాపరతయు నీ ధర్మనిరతి 
వేదసంస్తుత ముల్‌ విశ్వమయాత్మ : 1300 
నిన్ను నమ్మినవారి నెనరున6 జూతు 
వెన్నంటియుందు వెవ్వెళ సహముతక 
పన్నగశయన । ఆపన్నశరణ్య 
యెన్నడే నినుంగూర్చి, యె పూజయేని( 
జెసి యెబుంగ నా చెసినవెల్ల 

దోసముల్‌ పాపసందోహవిదూర ; 

ఏమరి యెప్పుడే నీశ్వరు నిన్ను 

నా మనమ్మునను ధ్యాన మొనరించి 
యున్న. దదల్బ్పభ క్ష్యుపహారలవము 
మిన్నక [తోయ కెమ్మెయినే [గహించి 
సను నేలుకోవయ్య నందకుమార : 

నిను నమ్మినానయ్య : నిగమసంచార ; 


మునివత్నుల యన్నమును త్రికృష్ణంం డారగించిన కథ 


శ్రీక రాకార, ఆశితజనోద్ధార. 
పాఠారినుతపాద, భ క్రానుమోద, 


106 


శ) (పార్ధనాభాగపతము 


నిను భ క్రి మదినెంచు నీ |పియదాస 
జనుల చెంతకు నీవె చనుదెంచి, వారి 
యభీమతమ్ముల' ది ర్తువయ్య సర్వేశ ? 
శుభదచారి త. భాసుర దివ్యగా(తః! 
భవదియ సద్భ క్ర పక్షపాతము 
భువనసంస్తుత కమ్ము పుణ్యమూలమ్ము 1310 
నీవు నీ మిత్రులు నీ యగజుండు 

గోవుల మేవుటకొజకు కాళింది 

కూలాటవికి. దోలుకొనిపోయి, మేపి 
స్‌ళుల. [దావించి నీడల నిల్చి 

యూజిట నొందుచునుండ నీకోడి 

వారు బాలకులు నీ పజ్జ కేతెంచి 

ఆకలి మిక్కుట మగుచున్నదయ్య 

ళీ కృష్ణః యన్నంబు చేకూర్చు మయ్య” 
అనవుడు యోచించి య వ్యనమందు 
నిను మనంబుల నెంచి నిష్టమైనున్న 
పాజుటింతులకు భవద్దర్శ నమ్ము 
కోరికమీజ చేకూర్చుంగ నెంచి 

నిను వేండుచున్నట్టి స్‌ చెలికాం[డ( 
గను(గొని యిట్ల ంటి కాంచనచేల: 


“విను డయ్యు మీర, లిప్విపినమ్మునందు 


ఘనులు [బ్రాహ్మణులు యాగంబొండు (శద్ద 
సలుపుచున్నార లచ్చటికి మీ రేగి 

చెలిమి పాటించి వచింపుండు నాదు 

పేరును, మా యన్న పేరు, నియ్యేటి 

తీరాన మాయున్మి తెజంగును దెలియ. 1920 


దశమస్కం౦ధము 107 


బిదప మీ రడిగినం. వియమున వారు 
కొదలేని యన్నంబు. గూర్చం? గలారు” 
అ ప్పలుకులు విని యాభీరబాలు 

రప్పుడ యరిగి (వాహ్మణులకు (మొక్కి 
“బలు(డును గృష్టు(డు పసి. అపికొనుచు 
నలసి, యన్నంబు మి మ్మడిగితెం డనుచు 
పనిపిరి మము: ధర్మపరులు ర వంటి 
ఘనులు |శాంతుల( బీల్సి కడు దయం జూపి 
భో జనపానీయములు గూర్చుచుంట 

యీ జగతికి వింతయే వి|పులార :”” 

అని గోపకులు వల్క్ల నాలించి విప 
జనము మంద పజ్ఞ సర్వశ్వరుండవు, 
[కతుక ర్త, (క్రతుభో క, | కతురక్షకుండవు, 
నతజనలోక బాంధవుండవు నీవ 

యని యెజు(గమి నిన్ను నా భీరబాలు( 
డని యెంచి దుర్చుద్ద్ధి “నన్నంబు లేదు, 
లేదు పొంొడనిరి కిల్చిషచిత్తు లగుచు 
వేదవినుత ః వారు వి పులే చూడ ? 


అంత గోపకులు నిరాశతో వచ్చి 

యంతయు నెటింగింప, యాదవచం[ద। 1390 
నురల బాలకుల నీ మారు మీరేగి 

యరయ నా విపుల సడుగక వారి 

ర నర్గింపు( డిందు మె ముంట 

తెల్ల మ్ముసేయు,డు తీరు మీకో ర 


అని పంపికీవు వా రటులేగి విప 
వనితల దర్శించి వందనాల్‌ సేసి 


108 


శ) (ప్రార్థనాభాగపతము 


మిము దెల్పి బోన మామీద నర్జించి 
మము: బంపు. డనంగ న మ్మాని నీమణులు 
అపరిమితానంద మంది మెల్మేలు 
కృప(జూపె మనపయి. గృష్టుం డా వేల్పు 
దరిసించి కొందము ధన్యుల మవుద 
మరమరలేల (పయాణమ్ము గట్టు ( 

డని యొక్కరొకరి నాహ్వానించుకొనుచు 
తనయులు మగలు [థాతలు వలదన్న 
వినక వేర్వేరుగా వివిధాన్నములను 
పన(టుల( గొనుచు సంబర మొప్ప, గదలి 
చని యమునా తటస్థలి నొక్క చోట 

నును చివురాకుల నూతన [ప్రభల 

దనరు నశోకపాదపము మూలమున 
నను6గు మి[తులలోన నలరు విల్మాని 1340 
గనువిందు గావించు కమలాక్షు నిన్ను. 
గనుల కజవుదిర(6 గాంచి యా స్త్రీలు 
మనముల భక్తి, [పేమము పైకొనంగ 
పరిరంభచుంబన భాగ్యము అంది 

పరమ సంతోషసంభరితలై యుండ 
దనదెన, జగత్పతీ, యదుపు[త। 

ఆ వి|పవధువు లన్యాభిలాషమ్ము 
లిసుమంతయును లేక, యీశ్యరు నిన్ను+ 
గుసుమకోమలుని గన్గొను వేడ్క్మతోడ 
వచ్చుటెటీంగి నగి వారల. గాంచి 
ముచ్చటించితి ఏవ ముదమున నిట్లు, 


దశమస్కంధము 109 


“ భామినీమణులార ! భ|దముల్‌ మీకు 
నేమి కొజింతలే కెసంగుంగదమ్మ 
నను. జూడ జనుదెంచినారు మీ రిటకు( 
దనిసితి మీ మం. దప్పకతిర్తు 
వినిపింపుండమ్మ యు వ్విధమున నన్ను, 
గని యెందలో తమకాంక్షి తమ్ములను 
గనుచుందు రిది వింతగాదు:ః మీ పతులు 
గుణవతులగు మిమ్ము: గూడి యాగములు 1390 
నిర్విఘ్నముగ. జేయనేర్తురు మీకు 
సర్యశుభమ్ములు సమకూరునమ్మ 
చనుండింక మీ యజ్ఞశాలలు చేర” 
ననుండు న మ్మానిను లని రిట్లు నీకు 

“ శీరమారమణ: హరీ: వాసుదేవ! 
సారసనాభ | కృష్ణా: సత భావ! 
ఇంత వాక్సారుష్య ములొకొ చూపు 
టింతులయెడ నిది యేమి న్యాయ్యుమ్ము 
కలబందుగులు, పతుల్‌ కన్నవారలును 
వలదు, పోరాదని వారించుచున్న 
వినక నీ పాద సవెశమ్ము. జేర. 
జనుదెంచితిమిః యింక చనిన మావారు 
మమ్ము. జేకొందురే, మాధవా: నిన్ను 
నమ్మి కొల్చెదము మన్నన' (బోవుమయ్య : ” 
అని వే.డు పాబుటిల్లాం[డ నందజిను 
గని యిట్టు అంటివి కరుణ పెంపొంద, 


“పాబుతలార?। నా పజ్జను రురు 
చెరితిరని మిము? చిన? వచ*౦గ. 


110 


శ్రీ) (పార్ధనాభాగపతము 


దల ప రెవ్వరు భవద్భ్చాంధవుల్‌, సురలు 
దల(తురు మిమ్ము ను త్తమ వధువులుగ, 1360 
నా దెహము స్పృృశింప నరులకు సౌఖ్య 
మెదియులేదు మత ప మోక్ష మబ్బు 
నన్ను. గీర్రించుచు, నను(గూర్చి వినుచు 
నన్ను దర్శించుచు నశ్వరములగు 

నీ కర్మకాయమ్ము లిందున వదలి 
పాకటమోక్షమ్ము మడ సిర యో 

నను జేరుకొందురు నమ్ము(డు చక ల | 
లని వారు దెచ్చిన యన్నాదికముల 
నారగించితివి కృష్ణా: నీదు మ్మిత 
వారమ్ముతోడ నపారమోదమున (6 

బర మేశ్వరునకు నర్పణమంచు భిక్ష 
పెరవారి కొస.గ లభించు, బుణ్యమ్ము 
పర మెశ్వరా, నీవె స్వయముగా, కాయి 
గరిత లొసంగ: గా. గై కొంటి ఖిక్ర 

అ పుణ్యవతుల భాగము గొనియాత 
నోపుదురే విబుధో త్రములై న. 


ఇ మెయి భిక్ష నీ కిడి పుణ్యభాగ్య 

మ మెయి దమభార అందుట విప 

జన మెల్ల నెటి6గి పశ్చాత్రాపమంది 

వనితల కున్నంత (ప్రజ్ఞయు. గూడ( 1370 
దమకు లేదని, నిన్ను దర్శింపంజనమి 

యమితపాప మ్నని, యజ్ఞానవశత 

మోసపోయితి మని, మురహరుభ క్రి 

కాసంతయును లేని కష్టుల (ప్రజ్ఞ, 


దశమస్కంధము 111 


తపము. శీలము, పతమ్ము సర్వము 
విపథమె యనుచు నిర్వేదమ్ము నొంది 
“ భవబంధమోచన, బాలగోపాల, 

[పఏమల గుణధామ, పావననామః 

మా యపరాధముల్‌ మన్నించి నిన్ను 
బాయక సేవించు భ క్రులుగా, గ6 
గరుణింప వే జగత్క్మలా్యాణదాత, 
కరిరాజవరద, జగ త్రయనేత స! 

అని నిన్ను, గూర్చి నిజాత్మల (మొక్కు 
లను సమర్చించిరి లక్షిహృదీశ : 

హరి! వాసుదేవ; నారాయణా : శౌరి; 
పరమపూరుషః! జగత్పతి: గిరిధారి: 
నిను నమ్మి నీ చెంతనేయున్న గొల్ల 
యను గు మి[తములకు నడవియందై న 
నన్నమ్ము సమకూర్చి యాదరించితివి 
ఎన్న స్‌ కృప కెందు స్‌డు లేదయ్య : 1380 
నిన్ను మనమ్ముల నిరతము దల, చు 
పున్నెంపు ప్రీలున్న పొలకువ యొటిగి 
వారి దరికి. దీసి పరమపదమ్ము 
జేరుమార్గమ్మును జెప్పి |పోచితివి, 
భూసురుల్‌ నిను భక్తి( బూజింపలేక 
మోసపోయితి మని పొగిలిరి గాదె: 
నినుంగాల్బువారు పున్నెములను గం|దు 
నిను గొలువనివారు నిరయమ్ము గం|దు, 
పాజుటిల్లాం్యడ, గోపాలుర భాగ్య 

మే రీతి. బడయని హీనుండ. గాన, 


112 


శ) పార్థనాభాగపతము 


నీదు నామధ్యాననిరతియు, నీదు 
పాదదాస జనసంపర్మమ్ము నాకు 
సమకూర్చి నన్ను దోషవిము క్రు( జేసి 
యమలావవర్ష భాగ్యము గూర్చుమయ్య 
నను [బోవుమయ్యు ఘనశ్యామగా[త 
నిను నమ్మినానయ్య నీరజన్నేత : 


శ్రీకృష్ణుడు గోవర నగిరినెతి న కథ 
రా ల ది 


అఖిలవేధోండ భాండావననిరత, 
నిఖిలాదితేయ వందిత నిత్యచరిత, 

గరుడ కేతన, ము క్రి కాంతా వినోద; 

సరః కేశవామ్యుత, యబ్టీజామోద, 1390 
భవదీయ నియమ |పభావమే సకల 
భువనవ ర్తనలకు మూల మ్మటంచు 
నెజిం౧ియు(6 గొందబు హెనవ ర్తనులు 

కర మహంకార వికార భావమున 

నీకు నెదురునిల్సి నిక్క మెజింగి 

తేకువ చెడి కడు దీనులై వగచి 

తము నేరములనెల్ల దయం? దల(గించి 
క్షమియింపు. మని నీదు శరణు జొచ్చెదరు 
అట్టివారలసైత మాదరించెదవు 
నిట్టలమగుపిమ, నీవు మహాత్మ: 


శ్రీకృష్ణంC డిం్యదవూజ మాన్పించి గిరిపూజ చెయించ-ట 


నందాది గోపబ్బంద మ్మిం[దుగూర్చి 
హ్‌లడ్‌ యాగమ్ము నమందమోదమ్ము 


దశమస్కంధము 11 


వెలయ? జేయ(గనెంచి విశ్వమ్ము నెల్ల 6 
దిలకించు శ్రీకృష్ణు దేవకీపు[తు( 
బరమాత్ము నిను6 గని | పణయభాషణము 
లిరవాంద(౧గా. దమహృదయ భావముల 
నెటింగింప( “దత్యా9తు వే లాభమునకు 
జరిపింతు ! రయ్యది జరపు విధాన 
మెట్టిది? యెటి(గింపు( డే వినవలతు 
చుట్టాలకోర్కి దీర్చుట ధర్మపథము ” 1400 
అని నీవు కోర మీ యయ నందుండు 
వినిపించె సర్వ వర విధమున ఈ 

వినుము కుమారక, వినుతు సర్వము 
మన సం్య్రపదాయమ్ము, మన యలఅవాటు 
జలదబ్బందమునకు సర్వాధికారి 

బలభేది యాతని పనుపున మేఘ 
సముదాయ మెసఃగి వర్గము గురియించుః 
[గమముతప్పక బుతుకాలమ్ములందు 

నా తోయసంపద నఖిలసస్యములు 
భూతలమ్మందు నేపుగం బిండుచుండు 
నా పంట తమ పురుషార్థ సాధనకు. 
దావపయి మోదము (ప్రజకు? జేకూర్చు( 
గావున నృవులు మేఘపతి యిం[దునకు 
భావము రంజిల్లుపడ్డతి నింద 

యాగము భక్తితో నవని నెల్లెడల 
సాగించుచుం[దు కృష్ణా! మరి వినుము 

శ కుండు మదిమెచ్చుసవన మొనర్చ 
శకుండుమెచ్చ భూస్థలి వాన గురియు, 


[వా. భారి 


న TT ER మా. 


న 


114 





(శ్రీ _పార్థనాభాగవతము 


వానగురియ గడ్డిపడుః గడ్డి మేసి 

ధేనువుల్‌ |బదుకును; ధేనువుల్‌ [బదుక 1410 
పొడి మందల వృద్దింబర (గుచు నుండు. 

పా(డిచే నరులు, దేవతలను దనిపి 

నునుచుందు రిది [కౌ త్రమార్గమ్ముగాదు 

మన పూర్వులొనరించు మార్గమ్ముకృష్ణ ” 

ఆ పల్కుులెల్ల నీ వాలించి, నంద 

గోపుతో నిట్లంటి గోపాలబాల ।; 


కర్మము జంతు సర్గస్థితినాశ 

ధర్మ పద్దతికి? [బధానకార ణము 

రర్మమె వై వము, కర్మ మె [ప్రజకు 
శర్మముల్‌ కష్టముల్‌ సమకూర్చు చుండు. 
తమచేయుకర్శకు. దగినఫలమ్ము 
సమకూరుచుండు నే జంతువునకును 
గావున మన చెయుకర్మల. బట్టీ 
భావిభావుకములు పరగ నేర్పడును 

పున మిం, దయాగమ్ము మానుద మింక 
పునకు( |బాపుగనుండి, మనకు' గన్చడెడి 
శై లరాజమునకు సద్భారిహ్మణులకు 
నాలగుంపులకు నాప్యాయన మొప్ప 
మఖము గావించుట మంచిమార్గ మ్ము 
సుఖశుభసంపదల్‌ చొప్పడుదాన 1420 
కావున నిం్యదయాగమున 'కమెమి 
తేవలయునొ వాని. దెప్పింపు. డవల 
వానిచే గిరిపూజ |బాహ్మణపూజ 
ధేనుపూజ యొనర్చి తృ ప్తి జెందుదము 


jor 
పష 
హా? 


దశమస్కం౦ంధము 


మన [ప్రయత్నములకు మఘవు6 డలంతి 
కినుకయు( బొందండు: కినిసెంబో మీకు, 
గలుగదు నష్టమ్ము కాసంతయేని 
కల(గకుః డెడ(దలం గానిండు నుఖముీ” 
అని నీవు దెల్ప నీ యమృతబోధనము 
విని యాదవులు గోపవిభు(డు నందుండు 
మేలు మేలనుము సమీచీనవస్తు 

జాలమ్ము పూజకు సమకూర్చి, యంత 
భవదాజ్ఞ పాటించి భ_క్రిమీఐంగ 
నవనిదేవతలకు నాలగుంపులకు. 

బూజలు సేయంగ. బూనుకొనంగ 
గిరిరూపమున నిజాకృతితోన నీవ 
యిరురూపులందాల్సి, రన కృష్ణుండ 
నిదె గిరి కనుగొను డిపుడంచు (6 జూపి 
ముదమున నిశ గిరిపూజలు సేయు. 1430 
డని గోపకుల కెల్ల నాజ్ఞ యొనర్చి 
పనివడి నీవు గోపకులతో( గలిసి 
గిరిపూజచేసి, తద్దిరి మోలనున్న 

సరస పదార్థ (పశస్తాన్న మెల్ల 
నారగించితివి కృష్ణా: ఘోషజనము 
మెరకుమీరు సం (పితి నాందంగ 


ఈలాగు గోపాలు ఐల్లరు నిన్ను 
బాలకృష్ణుని గూడి పరత పూజ 
లొనరించి, యవనీసురో త్రమాశీస్సు 
లను స్వికరించి యుల్లాసమ్ము మీటి 
గిరిదేవతా |పదక్షిణము సేయంగ 


(శ్రీ (పార్ధనాభాగపతము 


తరలి రెల్లరును దతృమయమ్మునందు 
గుజ్జాల వడి లెక్కగొనని |పాయంవు. 
నజ్ఞలు లాగు స్యందనముల నైక 

నందాది వృద్దులందటు 'వెంటరా6గ' 
జిందులు [దొక్కుచు. జెలరేగి యేల 
పాటలు పాడుచు. బరువంపుగొల్ల 

కూటువ నడువంగ. గోడె లావులును 
మూపురమ్ములు( బాలపొదుగులు (6 గదల 
నేపుగ మీదికి నెగురుచు రాంగ 1440 
వతృముల్‌ మింటికి వాలమ్ము లెత్తి 
యుత్సాహముగ గంతు లొనరవేయుచును 
రాగ, శృంగములాది రమ్యువాద్యములు 
[(మో6ంగ, మహోత్సాహమున వార లెల్ల 
గిరిధర్‌: గర్‌ [ప్రదక్షిణము గావించి 
పరమసంతోషమ్ము (బడసి నిన్గూడి 
'పెందలకడ కడు విభవమ్ముతోడ 

బృంద. జేరిరి పశుబృందమ్ముతోడ 


ఇందుండు గొల లపె 6 గోపించి వానలు గురియించి 
CO యి 


వారిని బాధింపం జూచుట 


అంతట నమరెం[దు6 డంతయు నెటి(గి 
యంతములేని కోపాటోపబుద్ధి 

[బలయ [ప్రవర సంవర్తక జు 
ముల బిల్చి యీ రీతి. ముదల నొసంగె, 


“భూలోకమున? బాడి పొదలుట నేయి 


పాలు పెరుగు: [దావి బలుమద మెక్కి 


దశమస్కంధము 117 


గొల్లలు నను లెక్కగొనకయె గిరికి 

పెల్లుబ్బి పూజ లర్బ్చించిరి నేడు 
గోపాలు(డగు కృష్ణు. గొప్పగా నెంచి 

యా పాకదమను .నన్నిటుల నుపేక్ర 

చేసిరి కాబోలు, చెప్పెద బుద్ది 

నా సాహసోన్నతి, నా శక్టిచూపి 1490 
అ|భరాజములు, మీ రందబు(గూడి 

వ్మిభమ [తాసము పెన(గొనునట్లు 
మెజయుచు, నుజబుముచు, మిడివడ గండ్లు 
గుజీయించి, గోవుల గొల్లల నెల్ల 
మిత్తిపాల్సేయు(డు మీ వెంట నేను 

వత్తు నై రావణవారణ మెక్కి 

నా వెంట నమరు లందటు( జనుదేర, 

గోవిందు మందల, గొందలవెట్ట లే 

నని ముదలనునిడి య|భసమూహ 

మునకు స్వెచ్చ నొసంగె౯ బురుహూతు( డంత 


మేఘముల్‌ [ప్రబల సమీరమ్ము చేత 

నొఘమ్ము లగుచు మహోద్య ర్తి తోడ 

బట తెంచి, చి(కట్లు వ్యాపింప నింగి 

తెజపిలేనటు గప్పి. తెగి గొల్లలున్న 

పల్లెయు( దత్సమీపక్షోణినె ల్ల 

నల్ల కల్లోలమౌనటు విజృంభించి 

మొల్ల మై చలిగాలి ముసరి వీవంగ. 

గొల్లగా వర్షమ్ము. గురియించి. శిలలు 

పిడుగులు రాల్ఫుచు బెడిదంపు మించు 

లడరంగ జేయుచు నవనిని మిజు 1460 


118 


(శీ) [పార్థనాభాగపతము 


ప ల్లముల్‌ గుర్చింప వలనుగానట్టు 
లెల్లెడలను నీళు లెడలేక నింప 

నా దుర్భరాసార మతివేల మగుట 
యాదవావాసమ్ము లాలకొట్టములు 
గూలె; నా తరుణాన గోవగోపికలు 
బాలురు వృషభముల్‌ పసులు _కిపులును 
తడిసి పెన్నీదర తాకుడుచేత 
గడగడవడంకుచు(6 గదలి వేరొక 
స్థలము జేర(గ నేగు తాలిమిలేక 
కల(గ౧ెనుః మరి పశుగణమెల్ల నులికి 
అందారవమ్ముల నబువంగ సాగి, 
నింబేది దిగులొంది యెల్ల నాఖీరు 
లుల్లమ్ము లుడుకంగ వోరుకలేక 
యల్ల లనాడుచు నా[కందసమ్ము 
లొనరింప( దొడంగి రీయోజ నామంద 
పని, కని యెబజు6గని బెడదపాలయె 


ఆ ఘోరమగు విపదంబుధి మునిగి 

నా ఘోష జనులెల్ల రల్లాడుచుంట 

గోపవృద్ధులు గను(గొని “యిట్టి యిడుమ 

వాపంగ నొరులకు వలనెట్లు గాదు 1470 
వాలకృష్ణుండె మన బాధలు దీర్చ 

జాలినవా(6 డింక జాగేల సేయ” 

నని నీదు చెంతకు నరుదెంచి నీకు 

వినతులు వినయమ్ము వెలయంగయC జేసి 


we కృపాగుణమూ రి: ఓ బాలకృష్ణ: 


యీ కరణిని [వజ మెన్నటే.గాని 


దశమస్కం౦ంధము 110 


వానల నింత చెడ్పాటొంది నటులు 

గానము, వినము, నీ కరుణాకటాక్ష 

మున మను మాకు నీ ముప్పు నీ యెదుట 

పొనరు టాశ్చర కమ్ము పుండరీకాక్ష | 

పాపు నీవేగద పరికింప మాకు 

కాపాడుమా మంద గజరాజరక్ష $” 

అని వేడుచున్న ట్టి యాఖీరవృద్ద 

జనుల కుయా్యలించి, సర్వ మ్మెటింగి 
“అనిమిషెం్య్యదున కెంత యామెక్కె చూడ. 

దను6 దలంపకయె సంతసమున యాగ 

మునుజేసి పర్వతమును [మొక్కి ”” రనుచు 

మునువెనుకలు కొంచెమును నెంచ కిటుల. 

గోపమ్ము.( బెంచి యీ గోకులమెల్ల 

నోపంగ రానట్టి యుమ్మలికమ్ము( 1480 

గుడువంగ శిలలను గురియించి మిగుల 

నడరుచు నున్నవా( డనుపమోద్య త్తి6 

గనుగాన. డీతని గర్వ మడంతు 

నని మది నెంచితి వచ్యుతా ; నిన్ను 

శరణు(జొచ్చిన వృద్దసంఘమ్ము జూచి 

దరము తొలంగ(గ దయ వెలయంగ 


శ్రుకృష్ణంండు గొవర్థ నగిరినె త్రి గోకులమును గాపాడుట 


“అభీరులార! మీ రడలంగ వలదు 
శ్రీ భార్గవీపతి శిత జనావను(డు 
మోదము మీకెల్ల బొనరింప(6 గలడు 
నాదు పల్కులు రుతు నమ్ము” డటంచు 


(శ్రీ) _్రార్గనాభాగవతము 


వారి నోదార్చి విస్సారతేజమున 

వారిజనాభ, దేవా, కృష్ణ: నీవు 

వనజకుట్మము మదవారణ మెత్తు 

ననువున గోవర్థనావనిధరము 

నక్క జమ్ముగ నొక్కహస్తాన నెత్తి 

నుక్కువ సామాన్య మాణవకుండు 

పూలగుత్తిని ఛృతముగ మధినెంచి 

కేల ధరించు పోలి ని వల కేల. 

దాలిచి, యాతప్మతముగా(గ( బట్టి 

యీ లీల నంటి వీ వెల్ల బంధులకు 1490 


““ తలిదం[డులార: |వేంతలు: గోపులార: 
అలుకు చెందకు(డు మీయాలతో మీరు 
కదలిరం డిచటి కీ గర్హమ్ము చేరి 
పదిలమ్ముగా నిందు వసియింస వచ్చు 
వాలు6 డీతండు గిరిభారమ్ము మోయ 
జాలునే యని మీరు శంకింపవలదు 
వసుసుతియెల్ల 6 బై (బడిన నాచేయి 
యిసుమంతయును చలియింపదు నుండు. 
జాగుచేయక రండు సకల కష్టమ్ము 
లీ(గి శుభము లెన్నేని( గనుండు ” 
అన్న నీ హితవాక్కు లాలించి వారు 
[కన్నన6 దమ పశుగణముతో ( గదలి 
యరుదెంచి యా కొండయడుగున. జేరి 
గరుడకేతన : భవత్మరుణావిలోక 
నామృతవర్షాన నా (కలిదప్పు 
రేమాత మెజు(గత, యిడుమలు వాసి 


దశమస్కంధ్రము 121 


నిను దరిసించుచు, నీ కథల్‌ చెప్పి 
కోనుతునురడిరిః; యెట్టి కొబతయులేక 


ఆఅ రీతి మందవా రాపదల్‌ వాసి 
నారాయణా: జగన్నాథ: శ్రీకృష్ణ! 1900 
భవదియ కారుణ్యథాగ్యాన నుండ 

నవనీథరా రాతి యత్యమర్షమున 
నేడహోఠా|తము లెడము లేనట్టు 

వీడక కురియించె. బెనుగాలివాన (6 

గాని, శ్రకృష్ణు యా గట్టుపల్లమున 

నీ నిరుపమదయానియతి గోపకులు 
సుకముంట? గాంచి విసుగున నిం|దుండు 
[సకటమౌ నీదు[పభావమ్ము నెటింగి 

రరము వెజి(గున మేఘముల నన్నింటి 
మరలించుకొని యల్శ మాని తా జనియె _ 
వెలిసెను జడివాన పెనుగాలి యడ౦6గె 

జల మెల్లెడల నింకె శాంతి యేర్చడియె 
నంత గొల్లలు భవదనుపుతి6 బొంగు 
స్వాంతాలతో గొండపల్లమ్ము వదలి 
వెలికిరా తొల్లి టి విధమున గిరిని 

సిలిపితి ముందున్న నెలవున( గృష్ట! 

నీ సాహసమునకు నీ గురుకృపకు 

సి సముచితకార్యనిరతి కవ్వెళ 

మిగుల నచ్చెరువొంది మెచ్చి యా [వేలు 
తగినట్లు తమ|పమోదము బయల్‌ వడ(గ 1910 
నతులును, గౌంగిలింతలు, దివెనలును 
కుతుకమ్ముతో వేసి కొనసాగు [పెను 


ప్ల - జ ర = ల జ 
sim మ ప మమా టం శ న లాలా 
మం సమము టం నరుని నతు 


122 శ్ర) _పార్ధనాభాగపతము 


నిను. గూడి తమతమనెలవుల6 జేర. 
జని రందటబును గడు సంతుష్టి(జెంది. 


ఇం్యదుండు తన్ను మన్నింవుమని శ్రీకృష్ణుని వేండుట 


అంతట దేవేెం్యదు. డభిలలో కేంద: 
స్వాంతమందున భవ త్ప్చాభవోన్నతులు 
మాహాత్మ్యములు జగన్మాన్యవర్తనలు 
సాహసకృత్యముల్‌ చక్క్ల(గా నెటీంగి 
తన యపరాధ వర్తనకు( దా మిగుల 
ననుతాప మొంది నీ యనుపమాదరము 
హొందకుండిన శుభములు తన కెప్పు( 
జెందవం చెద నెంచి చెచ్చెర వచ్చి 
నందకుమార : ఆనందస్వరూప: 
ఇందిరాసుందరీ హృదయనివాస; 
నకం పావనపాదాబ్దములకు 
భువి సాగిలంబడి (మొక్కి నిల్చుండీ 
“ పరమపూరుష; [(తిభువనవంద్యచరిత ; 
కరుణాకరా | శ|తుగర్యాపహార! 
అరయమి నీయెడ నపరాధ మిటులు 
జరిపితి, నావంటి జాల్మున కెందు( 1920 
బొరయునే శుభములు పుండరీకాక్ష: 
కరుణింపు నను జగత్శలాాణదీక్షః”” 


అని వేండె నప్పు డ య్యమరిం[దు నీవు 
కని కరుణించి యి క్కరణిని బనుపు 
గావించితివి “ఇంద: కరుణించినాండ 

నీ విక నా భక్తనిచయమ్ము మరియు 


దశ మస్క_ం౦ధము 128 


నను నిరతమునమ్మి నాచెంత నున్న 
యునఘూుత. వెధిరప యత్నింపరాదు 
వార లెల్లరు నాకు. [(బాణముల్‌గాన 
వారికష్టములు నా పరమగుచుండు. 
నీ యధికారమ్ము నియమమ్ము దాటి 
దో యెడ నడువకు మిది నీకు నాజ్ఞ *” 
అని సెలవిచ్చితి, వమరేందు( డంత. 
నునమున నుప్పొంగి మరలెను దివికి, 


సకలలో కేశ; అసాధువినాశ 
అకలంఠచారి[త అబ్బాతన్నేత ! 
ీత్రకౌశియ: గోవిందః యా వ(జి 

సీతియు నియమము నేర కజ్జాన 

మున మున్షి చెలగి నీపూన్కికి మారు 
పొనరింప6 బూని తా. బొందె బన్నమ్ము 19930 
స్‌ పన్ను గావించి, నిను నమ్మియున్న 
గోపబ్బందమునకు గుందు నీ కరుణ 
రవకిరణ (పసార స్పర్శచెత 

నివ మట్టు దొల:గె మునీశ్వరవంద్య : 

స్‌ యా్యగహమ్ము చెందించు, గష్టములు 
ని యను్యగహము పొందించు శియములు 
నను -నిన్ను దల(పక జ్ఞా నశూన్యముగ 
ఘన క్ట | విశ్చంఖలవృత్తి ( బాప 
కర్మమ్ము లొనరించు ఖలుని మన్నించి 
ధర్మమార్గమున సత్కర్మలు సేయు 

నీ దాసవరదాసునిగ సవరించి 
యాదరమ్మున, బోవుమా, వాసుదేవ; 


124 


శ్రీ) (పార్ధనాభాగవతము 
గట్టిగా న్‌ పాదకమలద్వయమ్ము 
బట్టితి విడువ మాం పాహి! మాం పాహి?! 
గోవర్దనా దిని గొడుగుంగా, బట్టి 
గోవులమందను గోపకులమ్ము 
శ్రీకృష్ణమూ ర్తి రక్షించినయలటి 
యీ కథ చదివిన నెవ్వ ల వినిన 


కష్టముల్‌ దొల(గు సుఖంబులు గలుగు 


నిష్టార్ధసంపద లెడలేక పెరు.గు _ 1940 
శ్రికృష్ణమూ ర నందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట 


శ్రీపుండరీకాక్ష, [శితజనరక్ష, 

తాపసజనపక్ష, తామరసాక్ష; 
అఘటనాఘటన సాహసము నీ చర్య 
యఘదూర : నీదు మాహాత్మ ౪ మబ్బురము 
శరణన్న నెట్టి దుష్కర్నునినై న 

కరుణించి [పోతువు కారుణ్యరూప, 

గరుడ కతన | భవత్మల్యాణ గుణము 

లరసి నిన్బాగడంగ నగునె యెల్ల రకు? 
ఒక్క యెకాదశి నుపవాసముండి 
నిక్కంపుభ క్రి శ్రి నిలయు నచ్చుతుని 
నందు డర్చించి, దానవవేళ యెటు:గ 
నందున. దా నుదయము గాకమున్నె 
[భమ ద్వాదశీస్నాన పరత నేతెంచి 
యమునానది జలమందున దిగియె. 
అందున్న యొకదై త్యు6 డతని గొంపోయి 
పొందుగా వరుణుని పురమునం దుంచె _ 


దశమస్క౦ధము 125 


అంత నందునిగాన కందజు గోపు 
లెంతయు+ గల(గి రోహిణిపు తు, చురియు 
నిన్ను! బెర్కొని శొకనినదమ్ము సేయం 
[గన్నన స్‌వు చక్కనగ యోచించి 1590 
వంచన నందుని వరుణభటుండు 

గొం చేగి యప్పాశి కుజి(గట( జేరు 
టెడ(ద నెటింగితి, వేగి తచ్చ టకు( 

గడువేగ కృష్ణః భ_జన మందార! 
నిను.గాంఛి వరుణుండు నీళశ్ళరా యండు 
తన తను వుప్పొంగ, దద్దయు ల 

నతు లొనరిచి పూజనములు గావించి 

పతిత పావన: యిట్లు పలికె నీతోడ, 


కరప నున్చి తా మెటు(గక మునులు, 
సాదు లతృ ప్తి విచారము గంటు 
రా దేవుడవు జగదాధారమూ రి 
వాదర మొప్ప నా యావాసమునకు: 
జనుదెంచితిఐ, నాదు జన్మ కృతార్థ 
తనుబొందె. గడు పవిితమ్మయ్యె గృహము, 
ఏ మాయకేంగాని యే మహనీయు+ 
ఉమాతమును జిక్క కెడముగా నుండు 
నా కృపాళునకు నీ కఖిలేశ్వరునకు 
శ్రీకృష్ణునకు నమస్కృృతు లొనరింతు. 
వీడు నా భటుడు వివేకమ్ము మాలి 
యీడకు. గొనితెచ్చె నిదె నీదు తండి 1560 
నిది కడు నప రాధకృత్యమ్ము దిని 
మది” దలంపక మమ్ము మన్నింపు మయ్య 


తనమును వాజి తదన యు నతన నానతడునతముంననపతుసతునోకతుటనట యావ 


జ జానునుంకామాలాడ ౯ 


a న 


6 


శీ) పార్థనాభాగవతము 


కొనిపొమ్ము నీ జనకుని. బుణ్యచరితు 
నను. దొంటివలె కరుణను బోవుమయ్య ”” 
అని వెడుచున్నళ్టి యాదసాంపతిని 
కనికరించి యచటు గదలి నీ జనకు 
నందునితోడ బృందార కుల్‌ మెచ్చ 

బృంద జెరితి బంధుబ్బృందమ్ము మొగడు 


నందుండు వరుణుని నగరమ్ము. జేరి 
యందుండి తా బృంద కరుదెంచునట్టి 
వృతాంత మంతయు వివరింప (వేలు 
చిత్తముల్‌ పొంగ నచ్చెరువొంది నీవ 
సకలలోకముల కీశ్వరు(డ వటంచు 
నకలంకచరిత : ని న్నంద జెటి(గిరి 
వనజలోచన ః నీవు వారల తలంపు. 
గనుంగొని యపుడ తత్మాంక్షలు దీర్చ 
వారి బ్రహ్మ |[హదమ్ము వారిని ముంచి 
తీరాన జేర్చి ని దివ్యలోకము | 
నలువలోఠకము. జూప నందాదు లెల్ల 

తుల యిడరాని సంతోషమ్ము నొంది 19570 
హరిః వాసుదేవ: కృష్ణా: పరమాత్మ: 
పురుషో త్రమాః యంచు. బొగడిరి నిన్ను _ 
వరుణుసేవకు డు కేవల మవివేకి 

జరపె దోషము కాని, జలధులటి(డు 

తన సేవకుని తప్పిదమును మన్నించి 
కనికరింపు మటంచు( గడుభ క్తి వేడ, 
దాసునితప్పులు దండమ్ముతోడ. 

బాసెన న్నటుల న ప్పాశిని కరుణ 


దశమస్కం౦ంధము 127 


మన్నించితిఐ దయామయ, దీనబంధు, 
ని న్నెన్ని హొగడంగ నేర రెవ్వరును అ 


మంచిచెడ్డ లెజుంగు మతిలేని వాడ 
కించిదిజ్ఞు(డను దోషకృత్యముల్‌ అతు 
నలవడినాండ నా యపరాధకార్య 

ముల గుటించి విచారమును బొందునట్టి 
గొనమైనలేనట్టి [కూరు.డ నన్ను 
వనజాక్ష: యే రీతి పాపదూరునిగ 
సవరించి మన్నించి సద్చుద్ది గలిపి 
యవగుణంబుల దుల్చి యార్యమార్షమున 
నడపింతువో స్వామి: నా కింక నీదు 
నడుగు. దమ్ములె శర ణ్యమ్ము సర్వశః 1980 
నీ పాలబడినా(డ, నిను నమ్మినాండ 

నా పాలిదై వమై నను [బోవుమయ్య 


శరత్పూర్గిమా నిశ యమువాతీర [పాంతమున గోపికలు 
శ్రీకృష్ణునితో గూడి విహరించుజ 


శ్రీమానినీమణీ చిత్తాబ్దమి త్ర, 
శ్యామవయోదలసచ్చుభగ్యాత, 
నవనీతదధిచోర, నందకుమార, 
నవపింఛభభూషణ, నతజనశర ణ, 
గోపికామానస కువలయచం[|ద, 
తాపసనుత, శుభాత్మక, గుణసాం[ద, 
శ్రీకృష్ణ: గోపికాస్త్రీలతో నీవు 
రాకానిశను [ప్రేమ రంజిల్ల యమున 





శ్ర 


శ్రీ) (పార్ధనాభాగపత ము 


కీరాన విహరించుకీరు లానంద 

కారణమ్ములు (తిజగమ్ముల కెల్ల, 

శ్రీకృష్ణ! యొక శరదృతు వెళ పూర్ణ 

రాకాహామాంశు విరాజితజ్యోత్స్న 

యవని నంతయు నిండి యఖిలమ్ము చూడ 
నవదాతకాంతిశోభాన్విత మయ్యె 

ఆ నిండు వెన్నెలయందు నెల్లెడల 

[పాజిలోకము వరస్పర మనురాగ 

భరితమై యానంద పారవశ్యమునః 

గరము కుతూహలోత్కర్హత నుండె 1590 


ఆ పండువెన్నెల యమునతీరాన 
పికాహృచ్చోర : గోపాల: నీవు 
మురళి [మోగించితి మూండులోకములు 
కరము సమ్మోహసాగరమున మును6గ 
భవదియ మంజుల వంశీరవమ్ము 
[శవణముల్‌ సోంక ఘోష స్రిజనమ్ము 
అపరిమితానంద మంది నీ గితి6 
గ్బృప నీవు పిల్చు సం కెతశబ్రమ్ము 
గా మది నెన్ని, యుత్మం౦ంఠ సీతోడి 
సామీప్య సాభాగ్య సౌఖ్యముల్‌ కారట్‌ 
నిది యదనని తమ గృహకృత ములను 
వదలి యెందటు తమ్ము వలదనుచున్న 
మరుతూపులకు6 దమ మనములు గల(గ 
దొరలేని తమకమ్ము తొందరింపంగ 
తమ యిరవులు విడి తరలి వేవేగ 
యమునా తటస్థలి నచ్యుతా: నీదు 


మె 


దశమస్కంధము 129 


సన్నిధింజేరి రచ్చపు( జెల్మిబల్మి 

యెొన్నంగఊ దరమె యా యింతుల కల్తి. 

ఈ రీతి నీ చెంత కెంతయు. బీతి 

జేరిన గోపికా స్త్రీజనసమితి( 1600 
జూచి మాటల నేర్చు సాంపార నిట్లు 

వచియించితిఎ కృష్ణ, వసుదేవతనయ 


| [వేతలారా ; రాత్రివేళ మీరెల్ల 


వీతు శంకయులేక బృందను వీడి 

యేల వచ్చితిరిట? కేదేని ఇడుమ 
యాలమందలను మీ యావాసములను 
బొడనుదుగద, సుఖమ్మున నుండ కిపుడు 
కడు భయంకరమగు కానకు మీరు 

వచ్చుట, నిసి నిట వసియించుచుంట 

మెచ్చు (గూర్ఫునె? యిది మిగుల హియమ్ము 
పతులకు( దక్కిన బంధుసంతతికి 

వితత పరిభావ వేదన. గూర్చి 

జా రెచ్చ. గులసతుల్‌ చనుదెంతె యిట్లు? 
మీర(జాలుదు రొకో మీ ధర్మపథము. 

పతి యెొట్టండై నను బాయంగరాదు 

సతులకు( బతియె నిజము వై వమ్ము 

నన్ను ధ్యానించిన నను( గూర్చి వినిన 
నన్ను మీ మనములం దలంచిన6 జాలు 
చరితార్థములగు ష్‌ జన్మముల్‌ గాన 
నరుగుండు మీ నిలయమ్ముల కింక ” _ 1010 
నీ పల్కులను విని నిగమసంచార ః 

గోపికలెల్ల నెక్కుడు వెజంగంది 


తా 0 


180 శ్రీ | పార్థనాభాగవతము 


నిట్టార్చుచును గంటినీరు గార్చుచును 
బెట్టిదమగు మరు వఐరితూపుగముల 
తాంకుడుల సహించు తాలిమిలేక 
తేకువమాలి ని స్తెజానం దూలి 
చెక్కుల. జేతులు చెర్చి మౌనమున 
నొక్కింత సే పూరకుండి దుఃఖమున.( 
బలుకుల(6 గడు( దడబాటు గనడ6గ 
నిల నడుగుల|వాయు చెడలు చేడ్పుడంగ 
నథిలజగన్నో హనాకారు( గృష్టు 
శిఖిపింఛలాంధఛితు శ్రీకాంతు నిన్ను. 
గని వినిపించి రా కామిను లెల్ల 
వినుమని తమ మనోభీష్టమ్ము లెల్ల 


“ అక్కటా: కృష్ణ, నీ యడుగుందామరల 
వుక్కువగొల్బు సమ్మతిని వ మెల్ల ( 
జనుదేర నిట్లంటి, సరసుండ ర్‌ు 
కన నిది మా చెడ్డకాలమ్ము సుమ్ము, 
నమ్మినప్రజ విడనాడు టే నీతి? 
యెమ్మెయి రక్షించుటేగద ఖతి, 1620 
ము_క్తింగోరెడివారి( |బోచెడురీతి 
రక్తి మ మ్మెలుమా రాజితకీర్తి 
పతుల బందుగులను బాటించుచుంట 
సతుల కెల్ల రకును సద్ధర్మమంచు 
బోధించుచున్నావు పురుషవరణ్య, 
సాధుశర ణ్య, నీ చరణమ్ములాన 
పతిభక్తి, పితృభక్తి, బంధ్వనుర క్తి 
యితరభోగాస క్రి యిది యది యనక 


దశమస్కంధము 181 


సర్వసంబంధముల్‌ సర్వవాంఛలును 
సర్వము సీ దివ్యచర ణార్పణమ్ము 
గావించి పడయంగ. గామించినట్టి 

మా వివేక నుధర్మమా తెల్పుమయ్య 

నీ పాదకమలసాన్నిధ్యమ్ము వదల 

మా పాదములకు సమ్మతము గాదయ్య 
మారేలు నీకేలు నటిమతి నంట 
రాను? నన్యమ్ము మెకొనవయ్య 
మా చెవులకు నీదు మధుర భాషణము 

లే చవుః లితరము లింపు గావయ్యః 
మా కనుల్‌ నీదు శుంభ|దూపవీక్ష 
ణాకాంక్ష సేయు; నన్యము6 జూడవయ్య 1630 
మా రసనలు నీదు మాటలే గాని, 
వరుమాటలు వల వెనుకాడునయ్య 
ఇటులు మా జ్ఞాన కర్మేందియసమితి 
సటలేక నీ సేవ సాగించుచుండ 
నీలాగు మమ్ము మా హృదయాల నెల్ల 
నేల లోగొంటివి యిప్పుడు మమ్ము 
నేల పొమ్మంటి పుసుపు సయర గః 
జాలుదు? మీ నుడుల్‌ చాలింపుమయ్య 
పతులు బందుగులును వలదనుచున్న 
నతిభ క్రి నిను. గొల్వ నరుగుదెంచితిమి. 
మరల నింటికింటోవ మరా్యదగలదె ? 
నిరసింపరే బందు నిచయమ్ము మమ్ము 
నీ పొత్తు మాకు నన్నింట మేలుగాన, 
నేపొత్తు మాకింక నించదు కృష్ణ: 





షట చకా యయాంయయనమా వపను తయాం ఎప్‌ యవశాల 


MEP. A URC Ue PERC TTR 
నాద్రతొస్టస్త్షనాళనాలనా్తాతుడ్రానాలు. వార్ర్రన్యార ఈ రరాత స్లో 


కాసమ జనం నపధా కపట కడతా చెపపను చాదలాన్రలన్థస్మపనాాకా లన 
ta గ 3 


య్‌ 


ముంత య్య మ హారాను. = 


స gaa ert 8 





(పకట క అమే అజంతా 


132 


శ) (పార్ధనాభాగవతము 


న దాస్యమే మాకు నిశ్శయసమ్ము 
కాదందువా, యదిగాదు న్యాయమ్ము 
సీ గానమును విన్న ని రూపుగన్న 
గోగణమును సర్బకులము మృగాలు 
తరువులు శిలలును తన్మయత్వమున 
గరంగును6 బులకించు6 గర(గరే స్రీలు? 1640 
మాయందు దోష మెమా్శాతమ్ము లేదు 
వేయేల నిన్నింక విడనాడ( గాదు“ 
అని యిట్లు గోపిక లందబు నిన్ను 
మనముల6 |బేమించి మమతలు పెంచి 
శరణాగతుల మని సంస్తుతియింప.( 
గరుణతో వారలంగని వారుచూపు 
మధురభ క్రికి నిజమానసమందు 
పృథుల సంతోషము తృ ప్రీయు నొంది 
తాలిమితోడ నాత్మారాము(డ వయి 
యా లలనల యభీష్టార్థమ్ము లెటి(గి 
తీరిచినాండవు దీనమందార: 

వారల యానంద మవధిని( జేర _ 


సర్వజ్ఞుండవు సర్వసముచితార్థ ముల 

నిర్వహింతువు [పాణినిచయము్ముకొ జకు 

నికు రాగ విరాగ నియమమ్ము లేదు 

పాకృతు(డవె నీవు పరత త్వరూప: 

ఆ తీరుగా యాదవాంగనాతతికి 

చేతము లుష్పొంగ౦ జేసి యామీద 

వారిసమ్మో హసం[ఖాతులు గొంత 

వారించి, శాంతి చొప్పడంజేయుటకును 1690 


దశమస్కంధము 188 


మన్ననతోడను మరియాదతోడ( 
[గన్నన వారిని గరుణించుటకును 
మనమున నెంచి, యేమలటిచి, వారలకు. 
గనుమబు(గై తి శ్రీకరశుభాకార ! 


అగో చరుండగు శ్రీకృష్ణుని గోపికలు పలువిధముల. 


(am 


బదితపెంచుట 


అంత వల్ల వకాంత అందటు సకల 

జంతు బాహ్యాంతర స్థలముల నిండి 
చర్శచక్షువులకు( జాటుగానుండి 
నిర్మలసుజ్ఞాన నేతగోచరు(డ 

మలు విశ్వమయుండ వై యున్న నిన్ను 
నిగమ వందితు( గననేరక మిగుల. 
బరితాపమందుచు(6 వాడుచు యమున 
దరిగల యడవిమధ్యమ్మున వెదుక 

సాగక యనుూరాగ సంబంధ బుద్ధి 

నీగతి మోహిత హృదయలై (భ్రాంతి _ 


అ జలబాక్షు లాయటవియందున్న 

భూజ లతా గుల్మముల హరిణములC 

జేరు పేరున. బిల్సి విశుత మైన 

నీ రూపగుణశీల నిచయముల్‌ దెల్సి 

అట్టి పూరుషమూ ర్హి యట్టి గుణాఢ్యు 

డట్టి మోహనరూపు(డై న కృష్ణుండు 1660 
మము గూడియుండి యేమటిచి తానెందొ 

మము | భమియింప నెముది దాగయున* 


134 శీ) _పార్థనాభాగవతము 


వా,డమ్మ । మీకు. గన్సడ(డమ్మ: యతని 
జాడ( దెల్పిన మాకు సంతస మమ్మ 
మరుని. బాణములకు మము గుటీచేసి 
మరులు మజిచి కనుమటు( గయ్యొనమ్మ 
మకు, గన్చడెనేని మెల(తల వెతల 

నీ కరణి. గలంచు టేమి న్యాయమ్ము ' 
అని మందలించి మా యండ కా|పీయుని( 
బనిపి పుణ్యమ్ముల: బడ యు' డోయమ్మ: 
అని యంత(బోక యా యతివ లందబును 
నిను మనమ్ముల నిల్సి నిఖిలమ్ము మటచి 
యుంపగు నానంద మర్చడః జెల(గి 

నీ పలులీల లన్నింటిని దాము 

[ప్రకటించి తన్మయత్వమ్ము నొందియును 
సకలము నిండిన సాక్షిస్యరూపు 

నిను. గనలేక చింతిలుచు నయ్యటవిం 
గనంబడుచున్న మార్గములందు స్‌దు 
పాదచిహ్నమ్ముల బరికించి, చూచి 
పైదలులార! గోపాలు+ డీయ్యొడల 1670 
చేడెలతో6 గూడి చెలువ మొప్పార. 
గీడించె నిదిగొ వీక్షింప రియమ్మ ః 

అని యొండొరులకు నీ యనుపమలీల 
లనుగూర్చి తెల్పు చుల్లాస మొందుచును 
ఆపువుబోండ్లు బృందారణ్యమందు 

శ్రీపతీ ః నిన్ను వీక్షింపంగలెక 

మనముల నిన్నుంచి మమతతో మరలి 
చని యమునాతీర సె కతస్థలిని 


యా 


సు లాడు ముల es RK rE 
య్యా గా మ రాస కక్తపుని జానా తనపైనా. కపాల. జజ రాక బూ 


చామన కో 


ఇలనాాదాయా 


కః మేకా కా వవ 
q 
3 


మనస ప 5 ఎ క్తాత్తా వత్తాసు కయమొ 
“ద సప నక్త క త కనా నలరు అ మయ ళా 





a టంతో న 





దశమస్క ౦ధము 135 


జరి, వియో గదుఃస్టితి నోర్వలేక 
యీ రీతి నిను నుతియించి రందలును 


మా మనోహర; సుకుమార: శ్రికృష్ణ: 

మా మంద, నీవు జన్మమునొంద నెల్ల 
సిరుల మందిరమయి చెలు వమ్ము నొందె 
సరిలేని భాగ్యసంచయము మా కందె, 
ననలమ్మువలన విషాదులవలన 
దనుజులవలన నె_త్తటి నేని కిడు 

గలుగ నీయక మము గాపాడి; మరుని 
యలు(గులపాలు సేయగ నీకు దగవె? 
నిరుపమ కల్యాణ నిలయమాౌ నీదు 
కరచర ణాబ్బ్దయుగ్మ స్పర్శచెత 1680 
మా పాపములువాపి మము! గరుణించి 
నీ పొంత జేర్చి మన్నింపుమా కృష్ణ! 

| వెపల్లె విడి యటవిని గోగణమ్ము 
చంపటం చతల మృదు పదద్య్వయము 
తృణశిలా స్పర్శ. దరిదెడున మెొ:యరకు 
ననయమ్ము ననుతాప మందుదుమయ్య 
అడవిని వదలి సాయంసమయాన. 
దొడుకుల (కిపులతో( గూడి నీవు 

(వేపల్లెం జేరెడువేశ నీ మోము 
గోపాదధూళి సంకులమయి నూత్న 
కాంతులతోడ మా కన్నుల కింవు 
స్వాంతమ్మునకు హాయి సమకూర్చునయ్యు. 
అట్టి జగన్నోహనాకారు నిన్ను 

నెట్టుల మటచి ముల నుండగ లము? 


(శ్రీ పార్గనాభాగవతము 


నిను. జూడంజాలని నిముసముల్‌ మాకు 

వనజాక్షః యుగములై వగ గూర్చునయ్య:! 

అని 'పెక్కువిధముల నతి మోహవాద్ధి 

ముని6గి మారోన్మాదమున నిన్ను (గూర్చి 

వల వాంగన లటు పాడుచాడుచును 

వల్లభ, మాకు('గన్బడవె యటంచు 1690 
పెద్ద వాపోవుచు( విలువ వారలను 

తద్దయు( గరుణించి దాక్షిణ్యబుద్ది 

నంతలో+ [బత్యక్షమైతి జాన్‌ 

కాంతలయెదుట శ్రీకాంతావినోద ।; 


కృష్ణుండు గోపికలకు. |బత్యక్షమై వారి నను గహించుట 


అంత నిన్లాంచి గోపాంగనాసమితి 
స్వాంతముల్‌ వొంగ. గృష్టా! కృష్ణ యనుచు 
నిను. గదియంగంజేరి నీ చుట్టు ముట్టి 
మనసుకొదలుదిర, మమత లింపార, 
వందనములు సేయు వారును, నీదు 
సుందరపాదముల్‌ సోక(గ౭ దలలు 
వాలిచి (మొక్కెడువారు: గౌ. గిళుల( 
దేలువారును, గడు,దియ్యని ముద్దు 
మాటలతోడ సమ్మానించువారు(, 
బోటుమాటలువల్కి పొడిచెడువారుం 
జుజుకు( జూపులతోడ( జూచెడివారు 
మురిపెముల్‌చింద నిమ్ముగ నవ్వువారు 
నై పెక్కు విధముల నా ఘోషకాంత 
లాపోవక యమాయికాత్మలతోడ 


దశమస స్కంధము 137 


నాలాగు పరమమోదాఫ్టీ మునింగి 

తేలుచునుండిరి దెవకీతనయ ; 1700 
ఆ రీతిగా వార లానందమొంద 

సారసనాభ! దర్శన మీ వొసంగ 

[ప్రముదిత స్వాంతలై వారలు నిన్ను 

సముచితంబుగ.6 గొ గొల్వ సంతసపుంది 

కూరిమి వారల గొంపోయి యమున 

కిరాన పులిన (పదెశమ్మునందు, 

జేర్చి యా లఅనల చి త్తముల్‌ పొంగఈ( 

బర్చిన ము ముచ్చటల్‌ వెలయు భాషణలు 

సలిపి యా పయిని రాసక్రీడ, మరియు 

జల కేళి మొదలగు చర్య లాగోప 
కామినీ తతితోడ( గావించి, వారి 
| పేమానుబంధముల్‌ 'పెసంగొ 
తనియింప(జేసి పుందకు Me 
పనిచి తందజి నీవు బాలగోపాల: 


సటు 
గా 
ంచు 


హరి, వాసుదేవ, లోరావనదిక్ష, 

కరివరదా, కృష్ణః కయులదశాక్ర : 

నీ వేణునాదమ్ము నిఖిల (ప్రపంచ 

జీవచేతమ్ముల( జివురింపజియు 

భవదియ సౌందర్య భవనరూపమ్ము 

భువన తయమ్మును మోహింప(జేయు 1710 
సీ తాండవ|క్రియా నియమసంప శ్రి 

భూత లమునకు సమ్మోదమ్ము (గూర్చు 

నీదు సాంగత్య సాన్నిధ్యభాగ కమ్ము 

ఖే దదూరము పరిష్టృత నసుఖదమ్ము 





టక దడా వంటకు జనము స్రనశహాలెదయునాడడు జనమును తోటకాకు మనమా దారు దండన షర దినాతకాలాలి చయం ందా దద నాలదలా డో నామం 
అతో 


PEN. తనుం ఎన కయడెపాజనా ఎకు 





న... 


MEET CE NY NCR 
చ చన మ 


188 


(శ) _పార్ధనాభాగవతము 


సీ నామమును విని, నీ చెంత (జేరి 
వీనగు మోమును నీ సౌరు6 గాంచి 
నీ జతనేయుండి, నీ జతనాడి 

నీ జత విహరించి, నీ పేమమంది 
యమునానది పులినావనీ సలుల 
నిముతవకొ కొమది చపళతంలులదు 
ఆ గోపికాతతి యందిన యట్టి 
భోగ సంపూర్ణానుభూతి యెందేని 
సే పుణ్యునకు.గాని యెప్పుడే(గాని 
పాపించెనో లేదో పరమాత్మ యెొజు6€గ 
వారిదే జన్మము వారిదే |వతము 
వారిదే లోకసంభావ్య చరితము 


అట్టి భాగ్యము నాకు నాకాశకుసుము 
మట్టులౌ(గాన, నా యభిమత మొండు 
కలలోననై న నీ గానమ్ము వినిచి 
పొలుపారు నీ దివ్యమూరర్షిని జూపి 1720 
నీ చెంతంజేరిచి, నిన్ను సేవించు 
(పాచుర్యభాగ్యమ్ము పడయంగంజేసి 
నన్ను (బాలింపుమా నలినాయతాక్ష ? 
నిన్ను నమ్మి తినిరా నిర్ణరపక్ష : 
శారదపూర్ణిమా సమయ కౌముదిని 
సూరాత్మజాతట క్షోణి( గృష్టుండు 
[వెేతలతో(గూడి విహరించినట్టి 

యీ తోరపుంగథ నెవ్వరే భక్తి 

చదివిన [వాసిన, (శ్రద్దతో వినిన 

పొదలు థాగ్యమ్ములు పొందుదు రెలమి 


దశమస్కంధము 139 


సర్పరూపవుండగు సుదర్శనుండను గంధర్వుని 
కాం వి మెరూాననమహు 


శ్రీరమారమణ, హరీ, వాసుదేవ, 

సార సనాభ, కృష్ణా: సత భావ, 
బృందావన విహార, విమతసంహార, 
నందకుమార : దినజనమందార 
భవదీయ బాహుసంపద్వి[కమమ్ము,. 
లవిరతలోక మోహన భవ్యలీల 
లరిదూర ; నీదు సాహసయుత [క్రియలు 
వరభ క్రరక్షణ భావముల్‌ జగతి 
సవనీయములు వాని6 దరమిడి తెలుప 
నవునె యజ్ఞునకు నా కబ్దాత నేత: 1730 
నందు( డొకానొకనా(డు గోపకుల 
బృందమ్ముతో, గడు వెడ్క చెన్నార 
వోతరించిన యెడ్డ ( బూన్చినయల్టి 
యాతతశకటాల నధివసియించి 

చని, లంబికాటవీ స్థలమున జేరి 
ఘనముగా జాతర గావింప.6 బూని 
బందుగుల్‌ మ్మితులు పరివారవర్ల 
మందరు గుమిగూడ నట సరస్వతిని 
ధ్యాననిష్టను మున్గి తద్దయు శద్ధ 
జానుగ జాతర జరిపించి, యప్హు 

భక్తి యుమామహేశ్యరుల( బూజించి 
యు క్రమౌ దానమ్ము లొగి పెక్కు చేసి 
జలపొనమాత నిష్టమెయి తానుండ 
వెలసె నా పండుగు విభవసంప డ్రి. 


తపప ర Fe 


TTT చ 


140 శ్రీ) (పార్ధనాభాగవతము 


అ మ్మహోత్సవ సమయాన నందుండు 
నెమ్మి మై నాండెడ నిదురింప నతని 
కాకోదరంబొండు కజిచి |మింగుటకు 
వీ(కమై బూన.గా ఫీతి నతండు 

హా కృష్ణ: కృష్ణః యు య్యుహిని బోకార్చి 
నా కడగండ్ల మాన్సర తండి*” యనుచు, 1740 
గుయ్యిడుచుండ6గా గోపకుల్‌ గూడ 
చయ్యన నిద్దురల్‌ చాలించి, లేచి 
గుదెలను గొజవుల. గొని మోదుచున్న 
బెదరదు తనపట్టువీడ దా పాము 

అంత శ్రీకృష్ణ: నీవా మహోరగము 
చెంతకు నరిగి, యోచించి నీ దివ్య 
పాదమ్ముతో. దన్ని బలముగా. [దొక్క, 
నా దందశూక మయ్యువసరమునను 
చోద్యమ్ముగా. బాప చొప్పును విడి 
విదా్యధరాకృ్ళతి వెలసి, నీ యెదుట 

నిలిచి నమస్కృతుల్‌ నెజిం జెయ నతని 
దిలకించి పలికి తీ తీరున. గృష్ట।ః 


ఎవ్వండ పు న్‌ వీఠత భూపసిని 
యివ్విధి విషధరాకృతి నుంటివేల ? 
నీ చరితమ్ము విన్చింపుము నాకు 
దాంచక ననవుడు తా నిట్లు అనియె. 
“నినుము దేవా, నేను విద్యాధరుండ 
నను సుదర్శనుండను నామమ్ముతోడ, 
బిలుతు రందటు; రూపవి త్తముల్‌ చాల. 
గలవాండ నంచును గర్వింతు నేను 1790 


దశమస్కంధము 141 


సకలసృష్టిని జూడ సంకల్ప మొదవి 
రయొకనా(డు వెడలితి వో్యమయా నమున 
వెడలుచు నొకచోట వికృత రూపముల 
బొడగట్టినట్టి సన్మునుల. బుణ్యులను 
ఆఅంగిరసుల6గని యపహసించితిని 
పొంగున సద్ధర్మమును మటిచితిని 

ఆ మునుల్‌ రూపగర్వాంధుని నన్ను. 
బాము రూపమ్మున. బడియుండు మనుచు 
శపియించి, నాదు పిజ్ఞ ప్తె 3 పి మన్నించి 
కృప నను గని తన్నివృ శ్తికి మార్గ 
మీ లాగు దెల్సిరి, ష్‌ భర్త 
జాలమ్ము రక్షింప సర్వేశ్వరుండు 
యదుకులమ్మున. బుట్టు, నాస్వామి నీవు 
మెదలెడు గహనభూమిని. జేరవచ్చు 
తచ్చరణాబ్ద ఘాతమ్మున నీకుం 

జెచ్చెర తొల(గును సీదంపురూపు 
తొలిరూపు నీవు దాల్తువు పొమ్మటందుం 
బలికి రా ఘనులు కృపాఖను Slee cg 
నిది నాదు వృతాంత మిందిరానాథ, 
సదమలచారి[త, సజ్జనస్తో_త : 1760 
నిన్ను. జింతించిన, నిన్ను. జర్కొన్న. 
(న్నన పాపముల్‌ కడచనునంట 

నా మేన నీ చరణము మోపితివి 

స్వామి నా జన్మమ్ము చరితార్థ మయ్యె 
నను దయ(జూడుమా నాగేం్యదశయన 
అని నిన్ను వీడ్కాని యరిగె నతండు. 


142 


శ) (పార్ధనాభాగవతము 


నీరదనిభగా త, నీరేజనే త, 
కూరదానవహర, గోపకిశోర ? 
గురుజనహిళన కుత్సిత మై(తి 

టా 
యరయ నాలో లేనియటులు మన్నించి 
మంచిమార్షము. జూపి మనుపుమా నన్ను 
గాంచనాంబరధర, కల్యాణమూ ర్తి! 


శ్రీకృష్ణుడు కుబేరభటుండగు శంఖచూడుండను 


గుహ్యకుని సంహరించుట 


వాసుదేవ, హరీ, సుపర్దతురంగ, 

నవనీత చోర, కృష్టా! యొుకనాండు 

(ప్రవిమల చం|దికల్‌ పర్విన వేళ 

యమునాతటస్టలి హలియును నీవు 

[భమరరుతమ్ముల [శ్రవణ పెయముగ 

వినుచును, మీరును విమలగానమ్ము 

తనర6 గావించుచు( దన్నిశీథమున 1770 
గోపికాతతితోడంగూడి యానంద 

మెపార6 బొందుచు నిమ్ముననుండ, 


ధనదు భటుం డట్టితటీ శంఖచూడు 
డనువాండు తనదు మాయావిద్యచూపి 
వల్ల వకాంతల వడిచక్కి (జేరి 

బల్లి దు6డై కొని పాబుచునుండ 

నా రమణులు సాధ్వసా[కాంత అగుచు 
హా; రామకృష్టులారా, మమ్ము గాన 


దశమస్కంధము 143 


రండు రండని బిగరగ మొ అవెట్ట. 
బుండరికాక్ష ! తెంపున నీవు బలు,డు 
సాలవృక్షముల హ స్తములందు( బూని 

ఓ లలనలు ; మీర లోడకుల* డనుచు. 
బఅ తెంచి తను ముట్ట జాజి గుహ్యకు(డు 
వెజిపున వేగమ |వేతల విడిచి 

విత్తెశు భటునిచె విడివడినట్టి 

ము త్తమదాశగమనలకు: గాపు 

గా రాము నియమించి, కడువడి నేగి 
[కూరాత్ము గుహ్యకు( గూల్చి తచ్చిరము 
నందున్న మణి దెచ్చి యన్న కిచ్చితివి 
నందకుమార, కృష్ణా, యదువీర : 1780 
నిను నమ్మి ప్రార్థించు నిర్మలాత్ములకు 
నొనరవు కష్టముః లొనరిన యేని 

జలజా ప్రకిరణసంస్పర్శ చె నివము 
తొల(గినయట్టుల. దొల(గుట నిజము, 
నౌ మనమున నిన్ను నమ్మియున్నా(డ 
స్వామి, నా పాపముల్‌ పాజంగ. దోలి 
రక్రింపుమా జగ | దక్ష, ముకుంద, 
పక్షీం|దవాహ, గోపాల, గోవింద, 


వృషభాసుర సరహార ము 
శ్రీకర, గోపికా చిత్తవిహార, 
పాకారినుత, గోపబాల. శీ కృష్ణ, 
అసురమర్దన : వృషభాసురాధముండు 
కసి పెంచి మందను గారింపనేెంచి 


144 


ఢీ) (సార్ధనాభాగవతము 


కొండకొ మ్మను (భమగొల్బెడినట్టి 
గండుమూపురము. జఠ్క్లంగ నిగుడ్చుచును 
గర్భ్చిణుల్‌ విన్నచో గర్భముల్‌ చెదరు 
నిర్భరమగు అం కె నిక్కి వేయుచును 
ఖురహతి రేగిన ఘోరంపు ధూళి 

ఖరకరు బింబమ్ము. గప్పివేయుచును 
కొమ్ములతో బెద్దకొండలనై న( 

జిమ్మి పెల్ల గిలంగ6 జేసి పర్విడుచు 1700 
వాలమ్ము6 ఖై కెత్తి బయల. దిప్పుచును 
కాళులచే నేలం గదల. [దవ్వుచును 

గడు నహంకారమ్ము గనడ వచ్చి 
బెడిదమ్ముగా' మందవిడిది పై బడిన 

ఆ వృషభాసురు నతిమా[తసాధ్వ 
సావహరూపవిహారాదికములు 

గని మందంగల ధేనుగణము వతృములు. 
బెనువృషభంబులు బెదటిపాబుచును 
కుంభీం|దవరద, దిక్కులు దో(చకుండ 
నంభారవములతో నల్గాడుచుండె, 


పసిభయమ్మును వాప వలను సామర్థ్య 
మిసుమంతయును లేక హెచ్చినభీతి 
గోపకులందబు(గూడి “ శ్రీకృష్ణ: 
కాపాడుమా మమ్ము. గారుణ్యమూ ర్తి 1 
అని వేడ వారల కండగా నిలిచి 
పెనుగర్యమున 'విజ్ఞవీంగు నా యసురు( 
గని తృణ పాయముగా వాని నెంచి 
దనుజవంశాటవీదహన ; యిట్ల ౦టి: 


దశమస్కంధము 145 


“పయి, వృషాసుర, యొప్పునె యిద్ది 

నీ యుద్ధతిని యాలనిచయమ్ము పైని 1800 
బాలుర పైని గోపాలురపై ని 

నీ లీలం జూపుట యిది యేమి గొప్ప? 
నిలువుము ని న్నాక్కనిముసమ్ములోన., 
బొలియింతు ముందకు ముదము చెకూర్తు” 
అని పల్మ్కియా [కూరు హతమార్చ నీవు 
ఘన నిజబాహువుల్‌ కరతలద్వయిని 
చజచుచు నిలుచుండ సరభసోద్వ్భ త్రి 
చుఐచుట నిను జూచుచును వృషాసురు(డు 
నీపైని బడంరా6గ నీవు తద్దనుజు 
నేవడంగ(గ వాని శృంగముల్‌ వట్టి 
గిరగిరమని దిప్పి క్రితి, బడ గొట్ట 

సరగ నా వృషభరాక్షసుం డంత మొందె, 

నా వృషభాసురు నంతమ్ము గాంచి 
దెవతానిచయమ్ము దివినుండి పుష్ప 
వర్షమ్ము. గురియించె వసుధ నెల్లెడల 
హర్షమ్ము శాంతియు హాయియు నిండే. 


సర్వజగ (దక్ష : శతు విపక్ష! 

నిర్వికార? యుపెంద:ః నిగముసంచార ; 

నిను శత్రువని యెంచు నీచవర్తనుల 

కొనగూడు నెపుడు నుహోప|దవములు 1810 
నిను నమ్మి భజియించు నిర్మలాత్ములకు 
నొనగూడుచుండు మహోన్నతత్రీలు 

నాదు దోషముల వినాశ మొనర్చి 

నీదు దాసునిగ మన్నించి నీ చెంత 


మెటా శా “1౧ 


శ్రీ పార్థనాభాగవతము 


జేరుచు కొనుమయ్య, (శితపారిజాత! 
సారసనేేత : కృష్ణా! జగన్నేతః 
శ్రుకృష్ణంండు కేశివ్యోమాసురుల సంహరించిన కథ 
శ్రీపుండరీకాక్ష, |శితజనపక్ష, 
పాపవిపక్ష, సుసర్యసంరక్ష, 
సుదేవతనయ, గోపాల, గోవింద, 
సిత్రాంబువాహసమంచితదేహ ; 


ర్‌. 


(5 


శ్రీకృష్ణ: నీవె సృష్టిస్థితిల యము 

లా(కలే కడరి యయా ్యవేళలందు( 
గావించు తిగుణాత్మకస్వరూపు(డవు 
దేవుండ వని మదిందెలిసియు ఖలులు 
పరుల దుర్చోధనల్‌ పాటించి నిన్ను 
నరమా|తు( డనుచు డెందమ్ముల. దలంచి 
పగణెంచి నీచేతంబడి మరణింతు 
ఖగరాజగమన, సాగర రాజశయన 


(60 


ఖలునికంసునిబోధ కడు[ప్రమాణముగ. 
దలంచి ని న్దైనక నాత్మలంబొంగి యధము 1820 
లైన "కైశి వ్యోము లనెడిరాక్షసులు 
పూనిరి తలంపరు ముందువెన్మలను 
కేశి దై త్య సంహారము 


యు 
ఒకనాడు కేశిధై తుడు మావురూపు( 
ద్రైకటంబుగా(దాల్సి పదఖురాహతుల 
ధరధూళి రెంపుచు, దర్పించి హెష 

కరము ఖీకరముగ! గావించి, సటలు 


దశమస్క_౦ధము | శ 


విసరుచు( దన వాయి వివృత మొనర్చి 
వెస దంతరోచుల వెలువరించుచును 

వచ్చె మందకు గోపవర్గమ్ము మిగుల 
నచ్చెరువు భయమ్ము నంది క్షోభింప, 
ఆలాగునన్‌ వచ్చి యశ్వాసురుండు 
(వెలు త న్లనుఃగొని వచెగడొందువిధము' 
గని, వీరి. బందల.: గారింప, నిందు 
దనుజారి గలండు గదా వానిం గూల్లు 
ననుచు నంతములేని యామున నిన్ను. 
గను(గొన నాల్గు పక్కల జూచుచుండ 
[వేల దిగులు మాన్ని, వేగ న య్యసుర 
[మోల నిలిచి నీవు మూర్ణు(డౌ వాని 

తోడ నిట్లంటివి “ దుష్టనిశాట, 

ఏడ కేగెద వింక నిటు ననుంజూడు 1830 
నిముసమా[త మె చాలు నిలువుము నిన్ను 
జమువా(త( దోసెద, చలము మాని పెద” 
అనవు డప్పలుకుల కాాగహ మె ర్తి 
దనుజు. డక్షేశి తద్దయు నోరు దెజచి 
నిను. గజవ౭గ నెంచి, నేరుపులేమి 

తన కాళులంజాచి తన్నె( దత్రణమ 

కాని. యా తన్ను కగ్గముగాక నీవు 

వాని పాదముల వడి (బట్టి. విసరి 
దూరముగా. బడ దోసితి; వత(డు 
థారుణి(బడి త్వరితమ్ముగ లేచి 
హుంకరించుచు వచ్చి యుగుండై నిన్ను 
జంకక కబళింప( జయ్యన తనదు 


148 


శ్రీ పార్థనా నాభాగవతము 


నోరు విప్పంగ వాని నోట నీ కరము 
సారించి, చొనిపి, త త్రణమ య య్యసుర 
దంతముల్‌ డుల్సి, యుదరములోవలికి 
వింతగా దూటిచి, పెద్దగా. జేసి 
పవనమాడని యట్లు బాధింప, వాని 
జవసత్వములు దూలె, చయ్యన కుక్షి 
యుబ్బి విచ్చిన్న మై యుసురులు చనుట 
దబ్బున నాతడు ధర(గూలి చచ్చె. 1840 
ఘోటకాకారు(డౌ |కూరు( డా కేశి 

పాటును మరణసం[పా ప్రియు. గాంచి 
సురసమూహమ్ము (పసూనవర్షమ్ము 
గురియించి నిను. జాల6 గొనియాడె నెలమి 


వ్యోమాసుర సంహారము 


మరియొకనా(డు శ్రీ మహిళావినోద, 
సురనదీజనన వి పత దివ్యపాద, 
నందకుమార, కృష్ణా? నీవు బలుండు 
మందనుగల గోపమాణవకులును 
యమునా |సవంతి తీరాటవియందు 
[ప్రముదిత సుస్నేహ భరితాత్ములగుచు 
నాలమేపుచు “నిలాయని మను కడ 
హోళి మైనాడ మీ రందబు. జేరి 
కొందటు దొంగలు, గొందబు దొరలు 
కొందటు గొటీయలై కూడి కన్నూసి 
గంతలాడంగ రక్కసుండు వ్యోముండు 
వింతగా బాలక వేషము నూని 


దశమస్క ౦ధము 149 


దొంగల జట్టునందున, [బవేశించి 

వెంగలులై మేషవేషాలనున్న 

గప నా నలుగుర నై దుగురను 

చూపునకు మిగిల్చి చోద్యమ్ముగాంగ 1890 
తక్కినవారిం జెంతను గలయట్టి 

యొక్కకొండ బిలాన నాళ్మరాక్కరిగం 

జేర్చి, తద్ద్వారమ్ము శిలచేత( గప్పి 

పేర్చిన కుత్సిత వృ్తి దా నుండె, 


జగతి మాయల ముంచు జాణవు నీవు 
తగుదు రెవ్య్వరు నిన్ను, దగ మోసగింవ? 
ఆ నీచు తస్కరోద్యమము నీ వెతింగి 
వానిని గని నవ్వి పాపనిశాట 

నీ చోరకృత్యమ్ము నిఖిలమ్ము దెలిసె 
నీచుడా; వాలక నివహమ్ము నెల్ల 6 
గికురించి దాంచితి గిరిగహ్యరమున 

నిక మిగిలిన వీరి నేల మానితివి? 
కొనిపోవగా రార: కూరాత్మః: యనుచు 
పెనురోషమున వాని బిట్టు పట్టితివి 

నీ పట్టు సడలించు నేరువులేక 

య్‌ పట్టు. గానక యిగిలించువాని( 
దునిమి, కొండబిలమ్ము సం ుందున్న 
పెనుజాతి6 బగులంగ వెసి యా గవిని 
నివసించు బాలక నిచయమ్ముగొంచు 
దివినుండి సుమవృష్టి దేవతల్‌ గురియ 1860 
మందం జేరితివి యమందమోదమున 
నిందిరాసుందరీ హృదయాధినాథ : 


150 


(శ్రీ) (పార్థనాభాగపతము 


ఒరులమాటలు విని యొరులకు? గిడు. 
బొరయించుచుండెడి బుద్దిహినులకు 
వెతలగు న(ట, నిన్నె విశ్వాత్ము నొరుల 
వితథవాక్కులు విని వెజ్టులై యొదిరి 
యెవ రంగదల్‌ వడ? రెట్లు సుఖింతు ? 
భువన తయిని నెట్టి పురుషులేగాని 
పరుల దుర్చోధనల్‌ పాటించు బుద్ధి 
హరిహరి నా మది హ త్రంగనీక 

నిన్ను భజించెడు నీదు దాసునిగ 
నన్ననారతము మన్నన. బోవుమయ్య 
నవనీతచోర : శ్రీ నందకుమార: 
[ప్రవిమలాకార ; గోవర్ధనోద్దార : 


కంసుని వనువున మందకు వచ్చి అ[కూరు(డు రామక్షృష్వుల 
రం 


నుథురకు(6 బిలుచుకొని పోయిన కథ 
శ్రీ దేవదేవ: నిర్ణిత దుస్స భావ: 
వేదొద్దరణ, యదువీర, శ్రీకృష్ణ! 
గొపాలబాల, యో గోపికాలోల, 
పాపనిర్మూల, శుభంకరలీల, 

ని భక్తు లెందున నివసించియున్న 

శే భువనాధిశు నేల్బడి నున్న 1870 
నే వానిముదల. జరించుచు నున్న 

నే విధమగు కృత్య మెటుసేయుచున్న 
నిను మదిలోనుంచి నిఖిలమ్మునందు 
ననఘమౌ నీదు శుభాకృతి. గాంచి 
తమచేయు లౌకిక ధర్మక ర్రలకు 
సమబుద్దితో నిన్నె సాక్షిగా నుంచి 


దశమస్కంధము 151 


విషయకాంకాదూర వృ క్రిం జరిం|తు 
విషధరేం[ద శయన; విహగేం|దగమన, 
నిను వై రిగా నెంచి, ని న్నెదిరించి 

నిను నల్పమానవునిగ మది నెంచి 
కొందటు చెడుదురు. కొందటు నీదు 
నందమౌ రూపమ్ము నర్శించి, శుభము 
అనుపమానమ్ముగ ననుభవించెదరు 
ఘనవారిదశ్యామ, కారుణ్యథధామ । 


కంసుడు అ కూరుని మంవకు(6 బంవం జేసిన విన్న వము 
తోడి యాజ 
ఇ 


యదువీర : కంసధరాధినాథుండు 
మద పులినుండు [కూర మతి ధనుర్య్యాగ 
సందర్శనమ్ము వ్యాజమ్ముగ మిమ్ము 
సుందర రామక్సష్టులం దనపురికి( 
విలిపించి చంపింప( బెద్దయత్నమ్ము 
తల(పునందుంచి, త _త్త్వజ్ఞ న|కూరు( 1880 
దన చెంతకుం బిల్చి, తన యూహ చెప్పి 
“చని రామకృష్ణుల చయ్యనం దోడి 
తెమ్మని యాజ్ఞం (్రార్థించుచు దెల్చి 
పొమ్మని పనిచె నప్పుణ్యు న ప్పాపి, 


అ|కూరుని బృందావన [ప్రయాణము 


“ రాజాజ్ఞ కాదనరాదు, కాదనక 
యే జాల్ము౯డై నందా నిట్టయకృత్య 
ద ట 


152 


మొనరించునే. దై వమునకు (దో హమ్ము 
పెనుపాపమూల మి విధమైన సేత 
నెటు నేను చేయుదు; నెటు సేయకుందు ? 
నెటుల(జూచిన నాకు నిద్ది పరీక్ష 

ఐన నేమాయె మదాత్మ యెట్టిదియొ 
యానంద నందను.6 డా దేవు డెజబు6గు. 
గాన, నా సర్వాత్ము కడకేగి కంసు 
పూనిక ( దెల్సి య ప్ఫుణ్యమూ రులను 
అనఘుల దరిసించి, యతిభ క్రి నిటకు( 
గొనితెత్తు'” ననుచు నకూరుండు గదలి 
మందకు జనుచు న మ్మార్గమధ్యమ్ము 
నం దివ్విధంబున నాత్మ. దా నెంచె 


అకూరుండు మందకు. జనుచు6 దనకు. దాం దర్కించు 


కొన్న వధను 
ఏ నెట్టితపము నెల్లై జన్మమందు( 
బూని చేసితినా, యే పుణ్యచరి త్ర 1890 
పాపించెనో; యెట్టి భవ్యదానమ్ము 
లే పవ్మితాత్ముల కే నిచ్చినానొ 
యోగిండదులే తమయోగదృష్టులను 
బాగుగ దర్శింప వలనుగానట్టి 
పరమాత్ము హరి వరాత్సరు( బరంధాము 
దరిసించు భాగ కమ్ము దక్కె నా కిపుడు 
ఏ పరాత్సరుసేవ యిహబంధములను 
బాపి శాశ్వత సౌఖ్య కదని. చేకూర్చు 
నా పరాత్పరుని నాహ్వానించు చెర్టు 
నాపయి నిడి పంచి నా కతిశుభము 


దశమస్కంధము 158 


గలిగించినా (డు నిష్బారణమైతి( 

దలపోయ గంసు నంతటి హితుడెవ(డు 
“ఇత(డు కంసు(డు పంప నేతెంచె, నన్ను 

వెతల ముంప(గ నెంత విద్వేష యంచు 

నను దయం గనడేమొ నా యంతరాత్మ 

'కెటుకగు6 గాన దయ: టి. 

ఏ మాడ్కిం బల్కునో యేమొ శ్రీ శ్రుకృష్టుం 

డేమందు నా భాగ్య మెట్టులో దెలియ 

మేలుమె లీవన్య మృగములు [తోవ 

నీ లీల వలపట నేగెడు6 గాన, 1900 

శ్రీకమలాక్తు వీక్షించు భాగ కమ్ము 

చేకూరు నా కోర్చి సిద్ధించు నిజము 

నేనా మహాత్ము సన్నిధిం జేరి యతని 

జానగు పదతోయజములు నా మౌళి 

దాక _మొక్కుంగ నాతడు కప దనదు 

శీకరకరము నా శిరముపై నుంచి 

యభయ మసంగి నా కానంద మెస(గ 

శుభవిక్షణముల న న్దూడక యున్నె” 


అని నిను6 గూరిచి య|కూరు( డాత్మ( 
దనకు. దా మరిమరి తర్మించుకొనుచు( 
జనిచని మాపటి సందెజామునకు 
మనమున నుబ్బుబ్బ మందకు. జేరి 
యలఘుమానసుల మహాత్ముల మిమ్ము 
బలరామకృష్టుల భగవదంశజుల( 

గని భవత్సాద పంకజముల కెజింగి 
తనుదాన( బొంగి మీ దయ చాల: బడసి 


3 ఆ “"ఊ[+1 లాలూ లీ 
(©) Ls దో డి 


నందాది గొపబ్బందమ్ము మెళ్లె టింగి 

పొందిక మీతోడ భజియించి, రాతి 

వసుదేవతనయ, దేవకి ప్యుత, కృష్ణ: 

అసుర విమర్దన, అమరా రి హరణ: 1910 
తానొక పర్యంకతలమున సుఖము 

తోనుండ నీవు సంతోషమ్ము తోడ 

నాతని కెదురుగ నాసీనుుడ వయి 

యీ తీరునం బల్మి తెక్కుడు పీతి 


శ్రకృష్ణంండు అ|కూరునితోం గుశలవశ్న లు గావించుట 


శ్రికృష్టు 


ల్‌ 


“కుశలమే నీకు న|కూర? మీ [ప్రజకు 


భృశముగా సంపదల్‌ పెరుగుచున్న వియె ? 
బందుగుల్‌ మ్మితులు పరివారజనము 
పొందుచున్నారె (ప్రమోదభాగ్యమ్ము 
మామ ముర్త్రభయుండెః మా తలిదండు 
లేమాడి చెటి వసియించుచున్నారొ 

యీ విట కేతెంచు బెజి/౧ యా పూజ్యు 
లేవేని వార్తల నెక్కుడు వగల 

నీకోడ( జెప్పిర నిస్పృహ వార 
లెతెఐ(గున డస్సి యెట్టు లున్నారొ, 

యే నిమిత్తమున నీ విచటి కేతెంచి 

తా నిమిత్తము. దెల్చుమయ్య ధన్య్యాత్మ : 


నకు అ|కూరుండు తావచ్చిన కారణము? దల్పుట 


అను(డు నీ పల్కుల నాలించి యత (డు 
వినిచె యథార్దమౌ వృత్రాంత మిటు 


దశమస్కంధము 155 


“ సర్వజగ (దక్ష, శ్మతువిపక్ష, 
నిర్వికల్చ్బజ్ఞాన, నిఖిలేశ, కృష్ణః 1920 
వినుము కంసావనీ విభునకు నమర 
ముని నారదుండు భవత్పుణ్యచరి[త 
జననము. ద్మ(దహస్యమ్మ్ను. గారణము 
దనకగు నురణవిధమ్మును నీవు 
బలదేవు( డిచ్చట వసియించుటయును 
దెలి పెను; సర్వమ్ము దెలిసి కంసుండు 
తా నిను జంపింప( దలంచి యోచించి 
పూనె ధనుర్యాగమును దాను జరపు 
నటుల జాటించి తద్యాగమ్ము( జూడ 
నటకు మిముందేర నానతి నాకు 
గావించెః నింత యకార కమ్ము ( జేయ 
నే వచ్చి తిని రాజనియమ మొ్మొునర్చ ్‌ 
నా మాటలను విన నచ్య్యుతా, నీకు 
రామదేవునకు( జిర్నగ వంకురించె 


అంతట నీవు సందాదిగోపకుల. 

జెంతకు రావించి, “' క్రితినాయకుండు 

యాగమ్ము( జూడ నాహ్వానించె మనల 

నేగుట మనకు నెంతెని ధర్మమ్ము 

ఆదరబుద్ధి నాహ్వానించెం గాన 

ఫోద మందజము నా భూపతి( జూడ 1930 
రిత్త చెతులతోడ( బృథ్వశవరుల 

నెత్రటీ నెవ్వర నేగరు చూడ. 

గాన, పొల్పెరుంగులయ గమ్మనేతులను 

కానుకలను గొని కదలు(డు తగిన 


156 


శీ) పార్థనాభాగవతము 


యానము లెక్కి, క్ర రందబునేెల్లి 

నేను నన్నయు గూడ నెగుదించెదము.” 
అని నీవు నియమించి తందజు వినగ 
వనజలోచన, రమావల్ల భ, కృష్ట: 


శ్రీకృష్ణుని మధథురాసగర వయాణమునెటి(గి _వేతలు 


దిబాూర ము నొందుట 
ఎల్లి మథురకు నీ వేగెడువార్త 
గొల్ల తలిరు(బోండ్ల కుం గుందుగూర్చ 
స్‌ నవ్వుమాటలు సీ విలాసములు 
నీ నయగారముల్‌ నీదు మన్ననలు 
నీ కరస్పర్శలు నీ కటాక్షమ్ము 
రేకాంతములు తమ కింక లేవనుచు 
నీ వియోగజలధి నీదు టెట్ల నుచు 
హా విధీ యనుచు. దా మనుకొని రిట్లు. 


మంచిగే స్పని మన మనముల |[బహ్మ 
నెంచితిమి గదమ్మ యెంతటి [దోహ 
మొనరించె నమ్మ, వెరొండుచోటునకు 
వనజాక్షు( గృష్టుం బంప విధించెనమ్మ 1940 
ఈ పిన్నబిడ్డాట లెజటీగింత మమ్మ 

యా పవితచరిత కాసరస్వతికి 
పిలుచుదె తడవుగా వెడలుద మంచు. 
బలికెనేగాని, యీ పడ(తులు నన్ను 
నమ్మినారలు వీరి ననవిలుకాని 
యమ్ములపాల్సేసి యరుగుట నాకు 
నా్యాయమ్ము గాదని యనెనె గోపాలుC 
డియ్య కొన్నారె యీ వృద్ధులుగూడ ః 


దశమస్క౦ధము 157 


పేరి యకూరు. డీ పెద్ద గుణమ్ము 
నారయ [కూరుండె యగును నిజమ్ము 
కూరు(డు గాదెని గోపాలకృష్ణుం 

గోరి గొంపోయెడు కుటిలత మాని 
తనదారి. బోవుట తగవుః కాకున్న 
ననయుండు [కూరుండె యగు:గద నితండు 
నుథురాపురమ్ము హర్మ్యమ్ముల నుండి 
విధుముఖు లింతులు వేడ్క బంగారు 
లాజలుచల్ల నా లలనల. గాంచి 

మోజున వారిసమ్ముఖమున నుండ 
దల(చునేకృష్ణు( డెతటి నై నమనల( 
గలనై నం దల(ప( డక్కట । సత్యమిద్ది 1990 
పొరకాంతల మృదుభాష లీక్షణము 
లారయ స్పర్శసౌఖ్యాది భోగములు 
మరగి మనల హరి మటచెడు నమ్మ 
నరపాలకులు నూతన|పయులన్ము. 
హరిని గొంపోకుమా యంచు నకూరు. 
దటిసి (్రార్థింతమా; దయ మముజూచి 
యితని. బోనీయకు:. డీ యంచు దైవ 
తతి వేండుకొందమా! తరలకు మనుచు 
హరి పదాబ్దవమ్ముల కడ్డమ్ముగా(గ 
ధర(బడుదమ, యంచు, దె వమా యంచు 
వెరవుదో(పక కడు వి|భాంత లగుచు 
గరిత లందటు చాల. గల(గి శ్రకృష్ణః 
గోవింద, గోపాల, గోకులరక్ష 

నీవె మా పాలిటినిధివి, మమ్ములను 


158 ఢ్రీ) _్రార్గనాభాగపతము 


గాపాడు మంచు? ని నలవరించుచును 
నీ పాదముల నెడ నిల్చి యున్నంత 


శ్రీకృష్ణుడు మధురకు జనుట 


మరునా6 డుదయవేళ మధురకు జన(గ 
గురుజనమ్ములు నందగోపాదు లెలమి 
కానుకల్‌ గొంచు శకటముల నెక్కి 
మానుగ వెంటరా, మహితాత్మ్నురాము 1860 
ఐక్రమోద్దాము నీ వెంట. గె కొనుచు 
న|కూరచోదితంబగు రథ మెక్కి 
మధురకు జనుచు నమ్మార్ల మధ్యమున 
మధురజలా ప్రి సమ్మాన్యమై వెలయు 
కాళింది. గని తెరు6 [గన్నన డిగ్గి 
హాళితతోయంబు లాపాకయనముగ( 
[దావి, రామునితోడ రథమున(జేరి 

తీపు సర్వజ్ఞ, సర్వేశ, శ్రీకృష్ణ! 


అ|కూరు(డు యసమునలోే రామకృష్ణుల దర్శించి నుతించుట 

అంతట న|కూరు( డరదమ్ము డిగ్గి 
దాంతు(డు మీకు వందనము లొనర్చి 
చని, యమునానదీజలముల స్నాన 
మొనరించుచుండి తదుదకమ్మునందు 
బలక్యష్టులను మిమ్ము భ[దమూ ర్తులను 
దిలకించి, శంకించి, కేరున నుండి 

“ ఇచటికి వీ రెప్పు డేతెంచి” రనుచు 
నచటనుండి రథమ్మునందున్న మిమ్ము? 


దశమస్క౦ధము 159 


గని యబ్బురమ్మంది ” కంటిని వీరి 
మును రథమ్మున, జలమ్మున( గంటినిపుడు 
మరల దెరునంగంటి, మతివి భమమ్ము 
బొరసెనేమో, సత ముం గనంజాల ?” 1970 
నని యా యదూ త్రము. డ(కూరు.( డంత( 
గనుగొందు నిజమంచు6 గాళింది మరల 
మునిగి తజ్జల మధ్యమున నాదిశేషు 
ఘనుని నీలాంబరు. గాంచి యా పాంవ 
సెజ( బన్నుండెడి జిషుని విషు 

జ ణు లం 
బొజ్జలో. బదునాల్లు భువనమ్ము లుంచి 
కాపాడుచున్న టి ఘను జగద్వంద్యు 

6 

శ్రీపతి నినుగాందచి, చేతులు మోడ్చి 
యాదవకులజు. డా యకూరు; డిటులు 
మోదమ్ము భత్రియు. బొసంగ ని న్చాగడె, 


శ్రీరమామానినీ చి త్రవిహార, 
మారజనక, హరి, మంగళాకార, 
దామోదర, యుపేం|ద, తపనీయచేల, 
సామజవరద, నిర్ణర లోఠపాల।; 
నిన్ను. గనుంగొని, నీ మహిమమ్ము 
లెన్నంగా మరి నుతియింప సామర్థ్య 
మున్నదే నాకు లోకో త్రర చరిత: 
యెన్న నజ్ఞానుండ హినమానవుండ. 
[బశ యకాలమున సర్వపపంచమ్ము 
జలనిధిమగ్న మై జడమయి యుండ 1980 
ఆ నీట బాలుమరా కాదను దేలి 
మానుగా( బన్నుండి మరల జగము 


160 


శ్రీ) | పార్టనాభాగవతము 


సృజియింప(గా నీదు చిత్తమం దెంచి 
యజుని( బుట్టించితి వయ్య ముకుంద, 
శ్రీభార్గవీ ప్రియ, (శ్రితేయ, లోక 

వై భవదాయక, వనజాత నేత! 
సర్వలోకమ్ములు సర్వభూతములు 
సర్వమ్ము భవదీయ జఠరమం దుంచి 
అదన సృష్టించెద వాదరించెదవు 

తుది యొనర్హువు నీకు దోచిన యపుడు 
సృష్టిస్థితి లయమ్ము లె ల్లను డన 
స్పష్టమ్ముగాదె నీ వశములై యుంట 
దైవమ్ములం దాదిదై వ మి వంచు 
భావింప హరిహర (బ్రహ్మ లీ వంచు. 
బరిపరివిధముల భక్తులు నిన్ను 
దురితదూరుని నుతింతురు వేరువేర. 
గాని. యెగ్గమి? లోకమ్మున నేజు 
లేనాట, నే|తోవ, నెటులు పాటినను 
జలనిధి జేరుట సత కమ్ము గాదె 
జలజా ప్ర చం|దలోచన! దయాభరణ। 1990 
జగతి. గన్సడు వస్తుజాలముల్‌, [పాణు 
అగధర: నీదు (పత్యక్షరూపములు 
అన్నిటికిని నీవె యాధార మగుచు( 
జెన్నారుచుందువు చిదచిత్స రూప: 
మీనంబవై [పాతమినుకు అబ్బజున 
కానంద మెసంగంగ నర్చించి క్రీవృ 

తా మటిరూపమ్ము దాల్చి దేవతల 
క్షిమమ్ము మదినెంచి గిరి మోసి తీవు 


ఏశమస్క రతా 161 


భూదార మై యధొభూస్థలినుండి 
భూదేవి నాదరమున నె త్తితీవు 
నరసింహ రూప మెన్న గం దాల్చి ల్లో 
తే చ ధ్‌ 2 Fa ల్‌ బగ 
పరునిమాటకు స్థిరత్వము గం ర్చితీవు 


న 
వ! 
జమ 


వావమునాకృతి. దాల్చి బలిని పాతాళ 
భూమికి. బంపి పెంపును బొంది తీవు 
పఠశురామాకృృతి.: బర౭గి భూపతుల. 
బౌరిగొని భువి గశ్యవున కిచ్చి తీవు 
దశరథాత్మజుండవై దశకఠంఠరు( దునిమి 
యశము భృశమ్ముగా నార్జించి క్రీవృ 
వాసుదేవుండ వయి వసుధకు. గల్లు 
[తాసమ్ము మాన్ని మోదము. గూర్చి క్ష్‌ 2000 
అరయ బుద్ధుండవై యరుల యిల్లాం|డ 
తిరమగు పునములం దిప్పితి వీవు 
కలికివై దోషసంగతముగు భువిని 
విలసద్దుణంబుల వెలయించి తీవు 
నీదు మాహాత్మ ముల్‌ నిరుపమానములు 
శ్రీదముల్‌ జగతికి జిదచిద్విలాస : 
నే మూఢజనుండ వానిం (బప్తుతింప 
నేమ్యాత మె,దగ నిభరాజవరదః 
నీ పాదకమలముల్‌ నెనరునం జూపి 

- కాపొడుమా నన్ను ఖగరాజగవున” 
అని వెండుచున్నట్టి య కూరునెడల 
ననుకంప గలిగి యా యమునతో యమున 
నీ తాలి రూపమ్ము నెమ్మిని జూపి 
యా తటి గన నద్భృశ కము నొంది కివు 


[పా,భా 11 


క్తి 
Cd 
వా 


9 


(శ్రీ _్రార్థనా భాగ సత కు 


అంతట న్మక్రూరు. డటనుండి వెడలి 

వింతపడుచు వచ్చి" కద రత 

నారోహణ _ మొనర్చ్బ్చ నచ్య్యుతా స్‌వు 

గారవమున. వాని గని యిట్టు లంటి 

“కాళింది చెంతనే గలదు ని చేగి.. 

చాలకాల -మ్మయొ్యొ, జాగు సేయుటకు .:-... 2010 
నా నదిజలముల నవని వ్యోమమున 

లేనిచోద్యాములు' పాల్చెనె యెప్వియనిం 

గని యున్నచొ. జెప్పంగదవె య్య్మకూర 3. 

యనవు డాతం.. డిట్టు లనియె “సధ్భ క్రి. ఖ్‌ 


“ ఏమని చెప్పుదు నిందిరానాథః 


నీమహిమంబులు నిగమవేద సములు" 
నీలోనఖ జఊూపట్టనివి యద్భుతమ్ము 
లేలోకముననేని నెట్టులనుండు 

నేలను నింగిని స్తే జూడ 

నీలోనిచ చోద్యముల్‌ నెగడె మహాత్మ : * 
ఈ రీతి" న[కూరు6 డెటిగించి. రథముల 
దోరంపువేఃడుకతో నడిపించి 
మథురకు' సొాయుంసమయముకు ముందె”: . 
TS 


మథురావురాంగనలు శి త్రీకృష్ణాగమనమునుజాచి స సంతసిం చుట 


లభ దుతోడ గోపొలురకోడం 
గలసి (పగాథొత్చుకత వెలయంగ 
దేవకీసుత, కృష్ణ, దినమందార న We 
యీవు' తత్పురి-జాచ్వి యే తెంచు నపుడు 


దశదుస్కాంధము 1838 


లో 


భపదాగమనవా ర్త TOT GIG Ee 
వరం సంబరపడుచు pe £020 
వారు సౌధముల పై వరుసలు దీరి 

న్‌ రాకకై వేచి నిలుచుండి, నీదు 

దరిసెన ముగ ఎట సంతసము తా మొంది 
యొరులొండొరులతోడ “నువిదలు, గనుండు 
నందనందనుండు సుందరమూ ర గ్‌ 
సుందరిసందొో హ సు[వత ఫలము 
కరుణాముయుండు జగద్వంద్యు. డవుల 
చరితుండు గను డదె చనుదెంచెనమ్మ 11 
అనుచు నీపై ని వుష్పాక్షతల్‌ సల్లి 

తనివి సనక యిట్లు తలపొోసికొనిరి, 


ల 


ఇతండంటి పూతన హానరాక్షసిని 
హతముగామించిన యరిభయంకరు (డు 


ఇత;,డంటి తననోట నీ సృష్టి నెల్ల 

సతికి. జూపినయట్టి సర్వశ్వరుండు 
ఇత(డ(టేి మంద నింటింట దొంగిలుచు 
మితిమీర వెన్నలు మెక్కినవాండు' 
ఇత(డంటేి (వెపల్లె నింతులసిగ్గు 

చతురు( డై దోశిన సరసవ ర్థనుండు 
ఇతండులేని స్ట పలపు 3] లెల్ల వసమ్ము 

"'లితనిం బి కొందని మెను లెల్ల నిష్ఫృలనము 2030 
లితని( బల్క-ని పల్కులెల్ల వ్యర్థమ్ము హల 
లితని( జూడని చూడు్క్కలెల్లను వృథలు 
ఇంతిరొ, గోపిక లీ సుకుమారు 

చెం్తత పసించుచు6 జెల(గి పొడుచును 


164 


[ల | పొర్టనాభాగవతము 


కలకల నవ్వుచు. గొంగిలించుచును 
బలుకరించుచుC గరస్పర్శచెయుచును 
మరియు బెక్కువిధాల మన్ననల్‌ వొంద 
పురుడింప రానట్టి పుణ్య[వతములు 
తొలిపుట్టునందు నెందున చేసిరొక్కొ 
తలపోయం( బులకించు 6 దనువులు మనకు” 
అని సంతసించి యా యబ్దాక్తు లెల్ల 

నిను6 జూచుచుండిరి నిగమసంచార ; 


శ్రుకృష్ణంండు రజకుని చంవుట 


అంతట నీవు నీ య[గజుంగూడి 
అంతరంగము పొంగ న ప్పట్టణమున 
నడయాడుదును రాచనగరుకు( జనెడు 
మెడవాలు( గాంచి నెమ్మిని నిట్టులంటి 
రజకో త్రమా! కంసరాజునల్లురము 
[వజము నివాసము, వచ్చితి మిటకు 
నితండు రామాఖ్యుండు కృష్ణుండ నేను 
జతగ మామను జూడ జనవలె మెము 
మా మంద లేవయ్యు మంచివస్త్ర్రములు 
నీ ముడి నున్నవి నెమ్మి మా కిమ్ము * 
అనుడు నీ మాటల నాలించివాండు 
కనలు వెంచుచు నిన్ను. గాంచి యిట్లనియె, 


ఏమిరా; చాలక: యెమంటి వివుడు 

మా మనుజేం్యదునంబరములు మీకు, 

దగ వగునే యాయ, ధరియింప మీరు 
దగుదురె: క్షీరమ్ము దధియు ఘృతమ్ము 


2040 


దశమస్కంధము 185 


[గోలుట మత్తెక్కి కొల దు లెజబుంగ! 
జాలకి ట్టాడంగ। జనెంగాక గొల్ల 

వారికి నోరెట్లు వచ్చు నిట్లాడ 

నీ రాజు మాటన్న నే రాజు నడలు 

మేర మీటితి రేని మృత్యువు నిజము 
మా రాజుచే మీకు, మరలిపొం డింకి” 
అనవు డు నీ వాగహమ్మున నీదు 
ఘనకరా[గమున నా కష్టునిశిరము 

తెగి పడగొట్టి మిత్తికి బలిచేసి 

నగి, వానికడనున్న నాడెంపువలువ 

లొక కొన్నిటిని నన్నయును న్‌వు దాల్చి 
సకులకుం గట్టంగ- జాలిన వాసంగి 2090 
చనుచుంటి వటనుండి సర్వాధినేత 

నిను నడ్డువారేరి ? నీ కెదు రేది? 


సాలెవాని వృ తాంతము 


అంతట నొక|కంత నతిగుణి యొక్క 
తంతువాయు (డు నిన్ను దర్శించి మీకు 
సన్నని నున్న వస్త్రముల నొసంగ 
కన్నాకు లౌ వాని గె కొని కురు 

ఆ సాలెవానికి నై శ్వర ్యములును 
వాసియు( గల్లంగ సర వకు-తాొసరిగి 


సుదాముండను మాలాకారుని వృ తాంతము 


తరువాత(గదలి సుదాము(డన్‌ మాల 
కరియింటి కీవృ సంకర్షణు, డాది 


(గి! 


స 
“జగతిని గాపాడ౮ జనియించిన నట్టి 


శ దీ కాళు గ్‌ ఖ్‌ 
(౪ (వొర్జన భ్రాగలత టు 


బాలు రందటజు(జేర బరవుమోదవుున౬' 

దేలి యతడు బలదేవుని నిన్ను... 

గని కడు బొంగి యర్హ కముల+ వాద్యముల. 
మం మెచ్చు మి|త సమూ హ మెల్ల 
నలరంగం కుసువుగంధాదు లొసంగి 
అలితశ్చంగార సల్ల క్షణాన్వితుల 
సోదరులను మిమ్ముంజూచి సద్భ న్‌ 
నాదర కుభిమాన మాహాద మె 


నిగమువందుుులు అర. నిథిలమ్ము నకును 2060 
(బభువులు కరుణ నా భవనమ్ము. జేర 

విభవముల్‌ సంపదల్‌ వెలసె, : సుద్ధ హము 

పొ నవుయ్యె, ఎ లననలి మూరు 

నావద్ద కెతెంచినారు, నే నేమి 

సేయ 


A 


అరగ వరయునో చెప్పరే యంచు 

వ్వ యనుజ్ఞను గారి ముకు సుగరథ 

యుత దాహపుములు దెచ్చి యొనర నర్చించి 
నతినుతల్‌ సేసి వినము(డై యుండె 


ఆ మాలకరి'భ క్రి కానరద మొండి “+ 
శ్రీమానినీపియ, శితపారిజాత : 
వానితోడ “సుదాము, వరగుణ: నీదు 
మానస మెటింగితి మాన్యుండ వపు 


కోరిన వరమిత్తు( గొను” మంటి, వమిత 


కారుణ్య మేపారయగా. నంత నతడు 
ర్న లీ # అమే WP nt 

నీ పాద సీరజ నిత్య సేవనము 

ని పాదదాసుల-నెయ త్రంపు గలిమి. ౩22 “4 


జ కాలో 


దశనుస్కంధను ' 187 


దమేంపుగా( [వాణులయెడ దయ నాకు 
తాపసమందార ; దయసేయు మయ్య” 

అని వేడ నతని కివన్నియు నొసంగి . 

యనుంగులు బలు6డు ని న్ననుసరింపంగ 2070 
నా సుదాముని వీడి యరుగుచునుంటి .. 

వాసుదేవ, ముకుంద, వరద, గోవింద; 


(తివ్మక 'వృ తాంతము 


వనజలోచన, యదూద్భవ. రాజవీథి.... 
జని చని నీవు (ప్రశ స్టలేపముల 
హరివాణఖమునంగొని యరిగెడు నొక్క 


గరితను కుబ్బను గని యిట్టు అంటి. 


ఎవ్వరిదాన న పియించులేప్‌ ముల? 
నెవ్వరు గోరిరి యెట కిగుచుంటి ? 

వేయది ని నామ? మెటి(గింపు, మాకు 
నీయవచ్చునై? వీని నిచ్చిన నీకు 
చక్కనిరూపమ్ము సమకూ రంగలదు _ 
నిక్కమ్ము", నా వకాొటి వమ నమ్ము” అ 
మనవు డ య్యుబల యిట్ల ను, “నరసాల్శ... 
సగనునొంతె నీకు నందముగల' దంచు. 
ws వారొక ః జగతి నెల్లరును 

పెక్కెల వినుము సారు (అవక. 

ఏ. గంసుదాసిని' ఈ లేపవిద్య 

బాగుగ నెబు 'నగుదు6 |జభువును మెచ్చు". 
సల పూసికొనుడు. మ్‌, 'మేనులకును , 

కోరిక కీ నీ గురులే పనములు [34.1 న. 2080 


188 


@) ్రౌర్థనాభాగపతము 


అని యీాోమెయీోయ నీ వద్దాక్షః వాని. 

గొని యొడల నలందుకొని సంతసించి 
యామె [తివ కత్వ మపనయింపంగ 

నీ మదినెంచి యా నెల(త పాదముల 

పయిని భవత్సదద్యయ మూనితొక్కి 

కయి యంగుళముల నక్కాంతగౌదలకు 
నడుగుననిడి యెత్త నామె వ(క్రతలు 
పొడగట్టవయె్యె నుత్చుల్లాబనయన : 

తన [తిప కత్వమ్ము తన గుజ్జుత నము 
తనదు విరూపమ్ము తల,.గి సౌందర్య 

వతి యయి యామె నిర్భరసమ్మదమున 
నతులు నీకొనరించి*నా గృహమ్మునకు 
దయసేయు “నుంచు. బార్భన సేయ “నాదు 
నియమమ్ము లన్నియు నెరవేర్చి పిదప. 
జనుదెంతు భవదీయ సదనమ్ము( జేర” 

నని యామె నోదార్చి యచ్చోటు వదలి 
ఐవణిమార్లమ్ము న వెడలి యా[తోవ 
నుపహారములు హౌరు లొస6ంగ. గె కొంచు 
చని నీవు నృపు ధనుశ్నాల. జేరితివి 

మునిజన సంప్తోత : పుణ్యచారి[త ; £090 


శ్రీకృష్ణుడు ధనుర్భంగము గావించుట 


ఆ కార్ముకాగారమం దొకచోట 
పాఠశాసను వింటిభాతి నాప్పారు 
ధనువు నాక్కండు దు_స్పర మైస దాని 
గని, నీ వచటనున్న కావలివారు 


పశ మస్కా ౦ఢధము 189 


వలదనుచున్న, నీ వారు మెచ్చంగ 
నలవోకగా సవ్యహ స్రమ్ముతోన 

నెత్తి నారి బిగించి యీడిచి దాని 

సు త్రగజం బించు మాడ్మిని విటిచి 
[వకులొనర్సిః తా భయదర వమ్ము 
దిక్కుల భువియందు దివియందు నిండె 
మరియు భోజనరిం్యదు మానసమందు 
గురుతర |తాసమ్ము గూరిచె నపుడు 
కావలివారలు కడు నా|గహించి 

నీ వి|కసుం ముణంప నినుంబట్టు కొన(గ 
నీ పయి. బడరాయగ నీవును రాము. 

డొ పందలను బట్టి హతము చేసితిరి 

ఈ రీతి. దత్సురి నెదు రెందులేక 

కల విహారమ్ము వెలయ? గావించి 

నీ వారితోడ నా నిసి నీదు విడిది 

వావిరి సంతోషపరత. జేరితివి 2100 


కౌస్తుభర త్న సంకలితోరువక్ష, 

నిస్తులవై భవాన్విత, జగ (దక్ష, 
ఎంతమూర్జుండొ కంసు, డెటులేని నీకు 
నంతమ్ముగూర్చ [ప్రయత్నమ్ము లెన్నా 
తగినట్లు చెయంగా. దనవారి కాజ్ఞ 

లొగి చేసెకాని, వా రొనరించినట్టి 
జతనముల్‌ వారల స్వాంతాలంబట్టి 
యతిమోదవంతము లయ్యె వారలకు 
రాజాజ్ఞ మీఅంగ రాదని నిన్ను 

భో జేం్యదుకడకు, గొంపోవ వచ్చినను 


యట టలు. ౧ దా 


PINE. MOSS PL DE DES a dl 


చా మ దు జంటలు దాన దంల ఎతతాలా దా. పటిట ఆరా రాటు 


ఆ ద... నావలా ఇక్న్నత్వలది ఇ చెయ ఆరా 


పటమును... ఇరా Pe ts 


ప వధను వలను. 





ఇకిలువయుంో 


ఆదాల ంకతాడాముడాకా.. ధవ వద 


70) 


(శ్ర (వార్జనాభాగవతి ము 
డు 


తన మనంబున నిన్నె దైవం బటంచయ( * 
దనదు దోషము నుంతయు లేదటంచుం' 
నకకదె సీకు వేద్యమ్మె యటంచు. 
గనికరమున నీవు గాతు వటంచ 
తలచి యకూరుండు Soe విడక ' 
సలిపె దౌత కమ్ము కంసనరెం[దు నాజ్ఞం - 
బ్రా 
గాన, నా భక్తు నిష్కల్మషదివ్యు 
మానసం బెటింగి. యము ర్హ్యులు సొనను. : 
లెట్టి భవ|దూప మేర్పడ+ జూడ 
గటి పయత్నమ్ము గావింతు రటి' 2110 
రు శ అ 
నీ దివ్యరూపమ్ము నెనరున జూపి 
యాదరించితివి నీ వతని శ్రీకృష్ణ ! 


నిన్ను€ దేవలము మానిసి గాగ నెంచి .. 
మన్ను మిన్నెజుంగక మనమున వదరి, 
రజకుండు నీ కర్మపహరమ్ముచేత 
భుజగశయన ! [ప్రాణములు గోలుపోయె 
సాలె యొకండు వస్త్రమ్ములు నీకు6. ౫, 
జాలినవియు (వశ స్రమ్ములు నై నెన 

యవి యిచ్చి సీ దయ నభిలసంపదలు ' 
(పవిమల సొఖ్యముల్‌' వడయంగ లేదె ? ba 
అలరుదండల సుదామాఖ్యుండు భక్తిం 
వెలయంగ నీకు న నర్పంచి, సీ కరుణ 
గడియించి. స పాదకమల సేవనము." 


రుడువక దాసుడై ఎలసిల్ల వణ FM 
మంచిలేపనముల .. నుర్యాదతోడ:: .. es 
“లో 


sy 
నంచితభ కి కీ .కవురిచి కుబ. “2 ద 
అ జ 


చశకుస్మ్యంధణు 111 


తన [తివకత్వమ్ము తలగ సౌందర్య 

ఖని యయి చెల సెనుగా భవత్శురుణ! 
కార్ముకాగారమ్ము గాచెడివారు 

దుర్మదాంధులు నిన్ను దూషించి యెదిరి- 2120 
హతులై ర నీచేత నంతియె గాని 

వితలయె్యంగద వాం వెజ్టిఖాపనలు. 


స్వామి, సర్వశ, గోవర్థనోద్దార, 
కామితవరద, జగద్ధితచరిత ; 

రజక ధనుర్భ్భహరక్షకు లట్ల 
కుజనునిగా( జెడ(గొట్టక నన్ను 
నక్రూర తంతువాయక నుదాసు (తి 
వ్యకలవలె భవత్పాదాబ్దములను . 
నిరతమ్ము సెవించి నీ నామభజన 
మఅవక సేయుచు మనునట్టి గుణము 
గల నీదు దాసునిగా గరుణించి 
నలినాక్ష, [పోవవే. నతజనరక్ష! 
దాసరక్షణమె నీ ధర్మ నుటం[డు 
దాసులదోషముల్‌ తలప వటం[డు 
ఆ ధర్మ మా తలం సచ్చుతా, నీకు 
సాధార ణములు విశ్వంభర, శౌరి! 
కాన నా కోరిక కాదనకయ్య 
దీనజనావన :ః దిక్కు నీవయ్య. 


కంసవథ వ తాంతము 
: బాలా 


శ్రయదుకుఐదిప.. (పమస్వరూప,........ _ 
మాయానమునుజువేష, దంజులభాష. ౨" 2130 


హె బీ రప అవల 
(7) సొ 5 లం 
ల ప్రార్థనా భాగవత, 


భవదీయమహినులు (ప్రత్యక్ష మగుట 
మివుల గౌరవము సం|పీతియు భక్తి 
నీవయి నుదయించు నిర్మలాత్ములకు, 
నా పవిిత భవన్మహామహివుములె 
[కూరవర్త నులగు కుజనుల కెపుడు( 
గూరుచుచుండును కోపతావములు, 
కావున దమపట్టు గట్టగా నమ్మి 

నీ వన్నగిట్టక, నిను. గనలేక 

తమ మరణమ్ముల. దామె కోరుదురు. 
విమతులు విశ్వేశ, విశ్వపకాశ : 


రామకృష్ణులు కంసుని కొలువుకూటము 
(రంగస్థలముు న |బవెళశించుట 

విడిది నా రాతిరి వి శాంతి నిద 

గడపి (పొద్దున మేలుకాంచి సోదరులు 

అన్నయు నీవు స్నానాదికములను 

[గన్నన. దిజిచి (పభుదర్శనమున 

కనువగునట్టి వేషాద్యలంకృతుల( 

జొనర (6 దాలిచి, [శవఃపుటముల మల్ల 

దుందుభినాద మసోక మై పడ(గ 

మందహాస మొనర్చి మరు నిముసమున 

రంగస్టలమ్ము. జేరంగ వెళ్ళితిరి 

పొంగారు నుత్చాహమున జంట విడక, 2140 


కంవలంయయాపిడమును గజసంహారము 
అ రంగభూమి మహాద్వారమందు 
స్‌రలు (ప్రవేశింప మీపై ని. బడ6గ 


(ఈ 
లలో 


శ లద్‌ ws కష... వే 
యుత ముసెసి దద l in 
ఇ 


కువలయాపీడాఖ్యకుంజ రేం దమ్ము 
జవమున మావటి చలమున: దోల 

నా దంతిదంతద్వయమ్మును లాగి 

యా దంతములతోన న మ్మదకరిని 
మావటివానిని |మందించి క్రీవృ 
గోవర్థనోద్ధార, గోపాలకృష్ణ: 
మదగజరాజమ్ము మావటివా(డు 
యదుపు[తః నీచేత హతమౌటం గాంచి 
భవదీయశౌర సంపద్భ్బలోన్న తికి 
సవతుమీజీనయట్టి సాహసమునకు 
వెజపొంది వెజ(గొంది, వెండుక. జెంది 
పురజనుల్‌ వేవిధమ్ముల నిన్ను. గూర్చి 
పొగడ జొచ్చిరి, కంసభూపాలు మదిని 
పగ వగగా మారి భయ ముప్పతిల్లె 


బలరాములు చాణూర ముష్లకుల సంహరించుట 


తదుపరి మీ రన్నదమ్ము లిద్దజును 

ముదమున నటనుండి ముందున కేగి 

రంగస్థలమ్ము కుజంగటం( జేరి 
సింగంపుంగొదమలచెల్వున నిల్వ. 2190 
గంసు | పెరణమున. గడు [గొవ్వి మిమ్ము 
ధ్వంసము గాఐఎంవ(దలణి చాణూర 

ముష్టీకు లనువారు పోటు మగళ్లు 

కష్టైత్ము లిరువురు కదియుచు మల్ల 

యుద్ధమ్ము నకు బిల్వ నుబ్బుచు మీరు 

సిద్ధమైతిరి వారిం జేరి పోరంగ 








l 


అలై 


త్రీ 


శ్ర (వార్థ "రనాభా గవత పా 


అసురవంశవినాశ, యచ్యుతా : సవు' 
ల తోకలు విళమై. బట్టి 
పురజనుల్‌ వెజ6గంది క త పట 
బొదగొంటి వ[శవుమ్మున వాని దేవః 
బలు(డును ముష్టికు బాహుబలాఢు 
గలన నెదిరి వాని గర్వ మడంచి 
[పాణములం చాపె( బౌరుల కెల్ల 
నానందమును గడు నాశ్చర్య స 


ఈ లీలపుల్లుర నిర్వుర రు 

కాలునింటికి( బంపి కాలియందియలు 

ఘలుఘల్లురని [మో6గ, "రి త రాగ 

విలసితకీ ( ర్తుల వీరశేఖరుల 

మిము రామకృష్ణుల మేలుమే అంచు 

[పముదితో హృదయమై పజ |ప్రశంసించె. 2160 


పెల్ల గు భవదియ వి కమోద్వ ఎత్తి 


తక 


మల్లయుగళ ఘోర మర ణమ్ము [ప్రజల 
పాగడితలును కంసభూపతి మదికి 
వగలు విచారమ్ము బరివేదనవ మ్ము( 
గలిగింప నాత. డా కలకల పుణంచి 
పలికె నిట్లని మంతివర్షమ్ము( గాంచి. 


కంసవదథ 


అల్ల రిపిల్ల లీయధములు వీది. 

వెళ్ల గొట్టుండు పుడు విడిపోవునట్లు 
తరుముండు గొల్ల SY దత్కులముఖ్యు” 
దురతాత్ము నందుని తోయు(డు కార 


మము ఆ 
క్‌ 


దశ మస్కా ౦ధము 175 


వసుదేవుల ఉరవడి పర పరహాతం జ 
గసి నుసంగుండు గొంతక యు[గసను- 
నాలసింపక వీరి నంది. బట్టి 

కాలు పురికి. నంపి గనుండు విఖ్యాతి ” 


అనవు డాపల్కుల నచ్యుత్తా కృష్ణ, 

విని, యసురాన్వయ విధ్యంస, నీవు, 
కొపమ్ము. బెంచి, యీ కుటిలవర్తనుని 

నీ పాపిలగంనుని నిప్పుడ [తుంతు' 

నని గద్దెమీ దికి నతివేగ. దుమికి 

యనయు నాతని సిగవంచి చెంటుట్టి 2170 
కిందికి" నీడ్చి నికృష్ణు(డా : కూళ | 
[మందుమా' యని రంగమధ్యమ్మునందు. 
బడ (దోసితివి .వాండు పడి తత్టణం౦బ 

వడి లేవంజాలక, పారాడలేక 

కదలక. మెదలక కనుమూసికొనియె. 
గదిరె నాశ్చర కమ్ము కను (ప్రజ కెల్ల 

గొల్ల పిల్లం డెంత.ఘోరమౌ: కార్య 

మెల్ల రముం జూడ నిటుచేసె.నకట : 
పొదువు(డు వీనిని బొరిగొను6 డనుచు 
వదరుచు' కరసు నవరజులు మం|తు 
లొక్కుటిగాం గూడి యుగులై మివ. 
జక్మాడ ౦ వై (బడం జనుదేర వారి' 
బలరాము.('డ్యుగుండై. పరిమార్చె, నంత 
నలరుల(6 గురియించె నమరబ్బందమ్ము' . 
చేతమ్ము''పొంగంగ 'సిగముడి వీడ 
చెతతాళశమ్ములు 'చెతంగి 'వేయుచును:. *; 


\ 


6 


“ ఇ స్టే లి శ్వ త 
ఇ |వారిగాభాగపుఆ నలు 
స్‌ డు 


స వన న) నాడే 


శ్రుకృష్ణంండు దేవకీ వసుదేవుల చెజనుండి విడిపించుట 


అంతట శ్రీకృష్ణ, అ|గజుతోడ 

స్వాంత ముబ్బగ చెజసాలకు నీవు £180 
చనుదెంచి, యచట నీ జననిని, జనకు 

గని వారలకు నమస్కారముల్‌ చేసి 

చెజ విడిపించి సుస్టిరచి త్తభ కీ 

చిబునగ వొలయ వచించితి బిట్లు 
తలిదం|డులార । జోతలు మీకు, జగతి: 
దెలియదు కాలము తీరెవ్యరికిని, 

మము గనియెడు నంతమా|త మే గాని, 
[క్రమముగ బాల్య పాగండాది దశల 
ముచ్చటతో మము? బోషించు భాగ్య 
మిచ్చగించియు లభియించెనే మీకు 
జననీజనకుల పజ్జవసి చి (పేమ 
పెనుపొందునట్టు “శవేళ నేరీతి( 

బెనుతురో కోర లా పెంపున సుఖము 
గనెడు సామాన్య భాగ్యములేదు మాకు 
పురుషార్థములు పొంద మూలమౌ మేని 
కరయ నాద్యులు తున దు మ బుణమ్ము 
నెన్ని వత్సరముల కిని. దీర్పంగ: 

జన్నె మా కింక పుణ్యచారి.తులార : 

తనదు సర్వస్వమ్ము, తనమెను, ధనము 
ఇనన్సిజఖనకులకు సదింనియోగ £190 


జస అం అన నశ. టా 
ర అబ్భ ౦౨౦ | ‘Wi 


జరా 


మొనరింవందనగు శ కి యుండియు నెపండు 
అజార్‌ 
చ. పజువ(యడా వెంగలి తుదకు 
సమెని పలలనమ్ము( దాన భక్షించి 
సుషనం పాణియగు న ననుమాట నిజమ్ము 
తలి దం[డులను వృద్దజనమ్ము గురుల 
రొ క 
కొలల, సతుల, సద్భందాది తుల 


sa) 
శవంయడు స సుర్ధు (6 (డె రమేలక యుండు 
Om 


నత (డు నమన. డగును జగాన 
మూాపయి'( దనకున్న మత్సర బుద్ది 

క్ష ధి 
మషపయి6 జూపుచు మిము జెజనుంచె 
కూళ కంసుడు వాని. గూల్చక యింత 
కాల మూరకయుంట కడు దొష మయ్యె 
మూ తప్పిదమ్ముల మన్నించి, మమ్ము 
కు తనుజుల. [బోవ మీకు జేజేలు” 


a 


అని (తిజగన్నేత. అసితాబ్దగా(త్ర, 
దినకర శశిన్మెత, దివిజసంసొ[త, 

బాలకృష్ణా ! నీవు పలుక, నీ పలుకు 

లాలించి మోదాబ్ధీయందు నోలాడి 

దేవకియును వసుదేవుండు మిమ్ము. 

బావనమూ ర్తుల( బ్రణతా రి హరుల( 2200 
ధమ యంకముల (జేర్చి, తగం గొంగిలించి 
సమధికానంద భాష్పపుంల క్ర సుద్దు 

మోముల. దడుపుచు, ముద్దులు గొనుచు( 

| బేమాదరమ్ములు పెంచిరి, చు 

పదపడి యా పుణకవ ర్రను లచొటు 

వదలి రాచనగళ్ల వసియింప( జనిరి, 


దై. భా 12 


యలు నతన ను ము అల 


వాలం కా 


ల wa యు ఆ. 4 


వ పుట సంప ఎలప ty క తట 


178 


త్రీ 


వ వార్ధనాభాగపతము 


శ్రీకృష్ణంండు ఉగసేనునకు వట్టాభిషెకము చేయుట 


తదనంతరంబ శ్రీధర! యు[గసెను. 
గదిసి యయాతి భూకాంతు శాపమున 
యాదవాన్వయులు సింహాసనమెకు 
రాదు కావున, నీవె రాజవు గమ్ము 
నరనాథ: అదితి నందనులై న నికు 
నరివెట్టం గల రింక నన్వులేపాటి *’ 
యని చెప్పి తాతను నవనీశు. జేసి 
ఘనయశో విభవంబు గడియించి తీవు 
కంసనృశంసను న|కమశాసనముల 
హింసల భరియింప నెటు వీలుగాక 
పరవాసమున నున్న బంధువర్లమ్ము 
బెరిమమ్ము మీజంగా. బిలిపించి వారి 
కభయదానము నిచ్చి యాదరించితివి, 
యిభరాజవరద, సర్వేశ, శ్రీకృష్ణ ! 2210 


శ్రీకృష్ణంండు నందాదుల బృందకు 6 బంవుట 


అంతట నొర్కనా. డబ్దాక్షః నీదు 
నంతికమ్మందు హలాయుధు. డుండు 
సమయాన నందు నీ సరసకు. జీరి 
సముచితాలాపముల్‌ సల్చుచు కర 
జనని నెబుంగము జనకు నెజటు6లగము 
జనని యశోదగా జనకుగా నిన్ను 
దల.చియుంటిమి భవద్దయ నెట్టికొజి(త 
గలిగి యెజు(గ మింతకాలమ్ము మేము* 


పళశముస్కా ౦ధము 179 


స్నా 
చ 


పఏతలిదలుడు ర. చే కాతమురదు వ క 
ఎతియు నియవుము నెటి వప్పకుండ 
పిల్ల | 
దెల్ల ముయె్యెను ws 

వ్‌ 
మై, సర్వసుఖముల సందితిమయ్య 
ఇక్కడి బంధుల కెల సౌఖ్యములు 
చఠత్క్లంగ గుదిరిచి చయ్యస నటకు 
నరుదెంతు మీ వార్త నస్మదీయులకు 
నెటజి(గింపుమా, తండి: యేమెందునున్న 
మంద దయాబుద్ది మాకుగా మీరు 
పొందికచేయు న సప పూర్వపోషణము ల 222 
అరమరలేని స మాదలవన్నుతుకు 
ముజివ మెన్నండును మాన్యచరి త?” 
అని పల్కి వస్రభూషాదు లొసంగి 
యనుపమాదర ము సౌహార్దపమ్ము పంతు 


పనిపితి వతని (వేపల్లైకు ౩ సత(డు 
చని దనవారితో సంతస మ్మెస,గ 


వాసుదేవ; త్యదీయబాహు వి|కమము 
భాసురదివ్య (పభావోస్నతమ్ము 
భువన[పసి సిదమె హొదలుచునుండ 
నవివెకి కంసుం డహంకార బుద్ది 
నితోడల బగణెంచి నిల్లెనే గా గ హా. 
యాతడు సాధించినది యేమి గలదు? 
మరియు నా కంసుని మాటలు నమ్మి 


కరిపాలకుండును, ఖలులు వములురును 
ధగా 


180 


శ) పారనాభాగపత ము 
థి 


అవివేకు లగుచు నహమ్మతి చెల€”. 
భవదియ కోపాగ్ని భస్మమైపోర। 
lo రూ 

దుష్టబోధలు విని దుర్ణయవృ త్రి 
శిషుల కపకృతి. వేసెడు బుది 

రు త : 
నా యెడనున్నచో నాశ మొనర్చి 
యే యవగుణము నా కెడముగణేసి 


పెద్దల సద్వోధ సై న నుక 

త్‌ద్ద నానర్చు నుత్తమమగు పథము 

నను: బాయనట్టి గుణము గా నాదు 

మనసున నెలకొల్పి మన్నింపు మయ్య £290 
సరసిజ దళన్మేత, జలదాభగా[త, 

పురుషోత్తమా, జగత్పూజ్యచారిత, 

గోవర్టనోద్ధార, గోకులపాల, 

గోవింద, శీ కృష్ణ, గోపికాలోల, 


శ్రీకృష్ణ బలరాముల ఉపనయన విద్యాభ్యాసములు 


శ్రీవుండర్‌కాక్ష, [శిత జనపక్ష, 

శ్రీకృష్ణ! మానవాక్ళృతి. బుట్టి నీవు 
లోకధర్మమునకు లోప మించుకయు 
రానటు మనుజధర్మమ్ము పాటించి 

na) 

మానవజాతికి మార్షదర్శకు డ 

వైతివి నీదు ధర్మాచర ణమ్ము 
ఖా్యాతమ్ము జగతికిం గడు శుభదమ్ము. 


వశమస్క ౦ధము £81 
ఉననయనము 


వసుదేవునా జ్ఞ విపవరుండు గర్లు( 
డసదృశ|బహ్మవిద్యావే త్ర మిమ్ము 

రామకృష్టులను ధర్మస్వరూపులను 

నేమమ్ముతో నువనీతులు గాంగ 2240 
నొనరిచె మీరు (బహ్మోపదెశమ్ము. 

గనుట ద్విజత్వథాగ్యముంబొంది యవల 


రామకృష్ణులు సాందివని మెముద్ద విద్యాభ్యాసము గావించుట 


= నరు డెట్టి(డేని ఐజ్జా నార్జ నమ్ము 
గురు సివీం బడసి, తద్దురు నాజ్ఞనొంది 
తన పురుషార్ధనత్మ ర్మ కియాదు 
లొనరింప యత్నించు టురవగు [తోవ _ 
అని లోకులకు హిత మరయ బోధించు 
ననువున నీవు నీయన్న సర్వజ్ఞ 
లై జగధ్గురువులునై యుండి లోక 
పూజితు నొక గురుమూ రిని. బడయం 
దలంచి కాశికి, జని తతృ్చమీపమున. 
గల యవంతీవాసి ఘను సర్వశాస్త్ర 
విదుని సాందిపని ఐఖా్యాత నాము 
మది మెచ్చుకొని గురుమాన్యుగా నెన్ని 
యతిభ_క్టి మీర లాయాచార్యు సేవ 
కొతుకక సేయుచు. గొలుచుచునుండ _. 
2 షష మిక్కిలి మెచ్చి 
బాగుగ మీకు నాప్యాయమ్ముగా౮గ 
సకలశాస్త్రమ్ములు సర్వ వేదములు 
సకలతం[తమ్ములు సరసంపు ఫణీతి నినీల0 





క కాక క కాకాను దా ల 


వ. 


వ్‌ వ అంజ... జా wi 


మ, నఖ సము వ తం 





(శ) _పార్థనాభాగపతదు 


గఅపి, యా గురుడు జగదురులకును 

గురు డయ నత డెంత గురువుణ్యయుతు(డొ ; 
అరువదినాల్లు విద్యల గురునొద 

నరువదినాలు గహసన్సులలోన 

నొక్కదినమ్మ్మున కొకటి చొప్పునను 

జక్క నేరిచితిరి |. శవణమా[తమున 

ఇమ్మాడ్కి విద్యల. గృతకృతు్యలై న 

మువమ్ము6 గనుఠగాన్‌ మ మహాత్మత్వ 

పమనకు మహాశ శ్చర్యమును బి బొందియిట్టు 

అనియె సొందిపని యచ్య్యుతా ; మీకు. 


గంరునియభ్యుర్థ సతు 


“ వీర్రశేఖరులార ; వినుండయ్య విరు 


ధీరులు నా కోర్కి తీర్చగలారు. 

నరాశియందు _సభాసతీర్ధమున 
మును నాదు కొజ-రుండు మునిగి రా(డయె్య 
గరుణ నాబాలు( దేగదరయ్య. మీరు 
గురుబుణముం దిర్చుకొనుండయ్య, శిష్య 
ధర్మమ్ము జగతికిం దగ నేర్చు. డయ్యు, 
శర్మమ్ము స్రరకది సవరింపు(డయ్య 


రామత- ములు మరణించిన గురువు[తునిC దెచ్చిన 


చని, వననిధింజేరి “సాగర: వేగ. = 2260 


దశమస్క ౦ధము 188 


మా గురుసుతు నిమ్ము, మాజాడికేని 
నీ గర్వ మణ(చనుట నిక్కము సుమ్ము” 
అన నత. డిట్టుల ననియె మీతోడ 
“సుయ ళయకాద వవలత. ఏరులు సరు 
నేర మించుకయిని నేం జేయలేదు 
పాలునికొడుకు (ప్రభాసతీర్థమున 
మునుంగుచునుండ సము[ దమునుండి 
'పనుతర6గాండు తద్ది పకుమారు( 
గొనిపోయె లోనికి [కూరుండు పంచ 
జను డు తద్యాలకు చప్పున |మింగె ప 


వాంచజన్యవృ తాంతము 


అనవు డమ్మాటల నాలించి పంచ 
జనుండున్న సాగరస్థలము నెజింగి 
యన్న వెంబడిరా.గ నచటికి నీవు 
[కన్నన జేరి యా ఖలు పంచజనునిం 
జదిపి, యా రక్కసు జఠరమ్మునందు 
వెదకి బాలు(డులేని విధము నెటింగి 
వాని శరీరాన వరలు శంఖమ్ము 

మానిత మ్మనుచు సమ్మతి [గహెయించి 


యమునినుండి రామకృష్ణులు గంరువ్వుతుని దచ్చుట 
(కన్నన నటనుండి రాముడు నీదు 
వెన్నంటిరా6ంగ వేవేగ సంయమని. 2270 
జేరి తత్పురి( [బవేశించి శంఖమ్ము 
త్ర ‘ww క 
బూ రించితివి జగత్పూజ్య, శ్రీకృష్ణ! 


అదా చం కటిన కాదా ఆదాన లా శర పార 








184 


నొ న వతము 
(శ్రి (పార్ధన భాగపతము 


నిఖిలనిర్థేతవు, నీ కెదు6ది ! 

అఖిలలో కేశ్వర, అసహాయశార: 
భవదియశంఖనిస్వనము చితముగ( 
జెవింబడ, శమను. డచ్చెరువును, గినుక 
మనమున బెనంగొస “మ్యత్పతాపంబు. 
గనక యెొవ్వండొ శంఖధ్వని నిట్లు 
గావించె వాని నేం 1 ననుచు 
నీవున్న యొడంజేరి, నిన్ను వీ యన్న. 
గాంచి, మీరలు లోక కల్యాణ సిద్ది 
నెంచి ధారుణి న నరాక్ళృతుల జనించి 

నట్టి దె వములుగా నాళ్మ నెటింగ 
యిట్టలమగు భ భ క్రి నెజి(గి స్‌తోడ 
స్వామి: మ హాత్మ! నీ వాంఛిత మెద్ది! 
యొమియానతి తెల్పవే యని వేడ 
యమరాజ, మా గురునాత్మజు నొకని( 
[గ్రమమని దండింప(గా నెంచి నీవు 
తెప్పెించినాండ వా ధీసుంతు వాలు 
నిప్పింపుమా మాకు నీడ్య చరి[త్ర :” 
అని వనజాక్ష నీ వంటి వాపల్ము. 

అను వింటయొకటె యాలస్యమ్ముగా గ్‌ 
నప్పుడె య బ్బాలు సటకు రప్పించి 
యొప్పించె నీకు పుహొదారబుద్ది 
దండధరుండు వెదండసంరక్ష ; 
పుండరీకాక్ష : సన్నుని జనపక్ష; 


అంతట సిపు మీ యన్నయు బాలు 
నంతకునుండి మహాసంతసమున( 


2£80 


దశ మస్కా ంధము 185 


గొని యవంతికివచ్చి గురునకు ణి చ్చి 
మునిజననుత, గురుముఖ్య, యిం కేమి 
సేీయంగ వలయు వచింవవే యనిన 
నా యుపాధ్యాయు. డిట్లనియె మోదమున 
గురువులు కోరిన కోర్కెలు మున్ను 
కొటలేక తీర్చరొకో యెవ్వరిని ? 

గురునకు దక్షిణ కోరిన యటుల 

నరుదన నొనంగితి రది యపూర్వమ్ము 
నాకు మిక్కిలిగ నానందమ్ము గల్ల 

కం కఠదు విజయ సమృద్ధియౌC ? నై. 
అనుచు దివించిన యా గురువర్యు 

ననఘు సాందిపని యనుమతింబడసి 2290 
యాతని వీడ్కాని యన్నతో మథుర 
'కితెంచితివి జగద్ధిత కార్యనిరత ః 


శ్రీ యదుకులవీర, సింధుగంభీర ! 
మాయాఐదూర, రమాచి త్రచోర! 

జ్ఞాన స్వరూప: ని స్మత్పవర్తనము 
మానవజగతికీ మార్గదర్శ కము 
ప. న్‌ పయు్యు( బామరునట్లు 
[బహా న్నేపదెశమ్ము.( బడయుుట వింత 
గురుండవును బరమ గురు డవు నీవె 
గుతుతింపస (గా జగద్దురు(డవు న్‌వె 

కాని, శ్రీకృష్ణ! యొకని విపు గురుని 
గా నెన్ని విద్యల గడియించి తీవు 
గురునుతు మృతబాలకుని. దెచ్చి యిచ్చి 
గురుబుణమ్మును దిర్చికొంటివి వ ఆకల 


మాదన వతం. తగా దవన దదాతు. సం ఇకా. వ దాయ ఆ క 











శీ) (పార్గనాభాగవతము 


ననితర సాధ్య మైనట్టి తత్కార్య 
మొనరించి జగతి శిష్యుల ధర్మమిట్టి 
దని నిరూపించితి వజాక్ర, కృష, 

జు ణి 
అనుపమానము భవదాచరణమ్ము 


కరుణాసము[ద, శ్రీకర, ధర్మనిరత, 


పరమపూరుష, జగత్పావనచరిత ; 2300 
గురుజనభ_క్రియు గురుపాద సేవ 

నిరతము గావించు నిర్మల బుద్ది 

గురునాజ్ఞ దా(టని గొప్పగుణమ్ము 

గురుకాంక్ష ద్‌ర్చెడు గురుతరశ క్రి 

నాకు6 |బసాదించి నను. (బోవుమయ్య 

సీ కరుణకు. వ్యాతునిగ( జూడు మయ్య 

నందనందన, యదునందన, కృష్ణ, 

బృందావిహార, గోవింద, ముకుంద : 


శ్రీకృష్ణుడు వముంద6గల గోపాంగనలకు ఉద్ద వుని 


మూలమున సందేశము బంవిన కథ: 


శ్రీయాదవాన్వయ సింధుశశాంక. 
మాయామనుజరూప, మహిత |పతాప, 
కారుణ్యగుణధామ, కలాణనామ, 
నిరజాసనముఖ నిర్గరస్తో[త : 

ప్రమ 
నను నమ్మి యున్న |పాణిసమూహమునకు 
సునికి గావింతు నీ యుల్లాన నెపుడు 
చారల మఅవవు వారి సంక్షేమ 
మారయుచుందు వీ వతులమౌ కరుణ 


వను ఆదం ఇ మ? 
తశ.మను dpe Oe 


భవదా|శిత స్నెహ వాతృల్య వు హాస: 
భవ పద్మభవులకుం (వార్థనీయమ్ము 


ల్‌ 


కషం డు ఉద్ద వుని మందకు బంపుట 
ళం 


(కై 


నరదనందన; జగన్మాన్య సచ్చర౭తః 

సాందిపని సవిత సాన్నిధ్యసుందు 

నరువదినాళుల నరువది కళల 

నరు దరుదని జగ మ్మునునట్లు స్‌వు 

అబ్బెస మొనరించి యామీంద ఒుథుర 

నుబు* మీఅంగ6 చేరియుంటివి కృష! 
బ ణ్‌ 

ఒకనాడు వత్చ కీ యుల మ్మునందు 

ల గా 

నకలంకముతుల గోపాంగనాజనుల 

దల పోసికొనుచు “నెంత [ప్రమాద మయ్యె 

లలనలు గోపికల్‌ లలితమానసలు 

నా విరహమున కెంతగ చాధపడుచు 

నే వత్తునని తెన్ను తెదురుచూచు నును 
జామి 

నా రాక గానక సన్ను. గాపించి 

దూరుచున్నా రమొ తులలేని చింత” 

అని కడు వగచి, నీ యాత్మీయు, వృద్ద 

జననుతగుణగణ్యు, సాధు, నుద్దవునిం 

విలిపించుకొని చాల పియముతో నత (డు 

తెలియంగ నిటులంటి, దివిజేం[దవంద్య: 


ఉదవా ! వృష్టివంశోద్భవా : మిత! 
ధి ద 
(sony శా | న్న. ఆణి a 
SLES కరా 
రానంత (పల్లె లొ (వెత కల దును. 
an గా 
నను6 జూడ గొరుచు నా వియాోాగవమున6 


IAT 


2810 


2820 


188 


(శ్ర (పార్టనాభాగపవ తము 


గడు. బొగులుచు, సర్వకార్యముల్‌ నుఅచి 
యెడందల సంతస మేపాటిలేక 

వగ మునుంగుట వ్యాజవర్తను( డనుచు( 
దెగి నన్ను వా రెల్ల( దెగడుచుండుదురు 
నమ్మి నవారి నెన్నండుగాని విడుట 
యెమ్మెయి ధర్మ[పవృత్తియే గాదు, 
అదియునుగాక నా కాశితావసము 
ముదము:గూర్చెడి కార్యమును, నిసర్గమ్ము 
నగుటచే బృంద కీ వరుగు మచ్చోట 
వగగాన్న నా గొల్ల ఖభామల. గాంచి 
[వేతభామినులార ; వినులడు మీరెల్ల 

మీ తోడికలయిక, మీ చెలి కలి 

మటువ నించుకయేని, మానుండు శంక 
నరుదెంతు మీ చెంత కందఅ జూడ 
మిమ్ము విడువ(జాల మీ నెమ్మునముల 
నమ్ము (డు నా మాట నలినాక్రులార $” 

అని యిట్లు మీకు శ్రీహరి సమాచార 
మనిపినాటి* డని చెప్పి యాప్యాయనముగ 
నోదార్చి రమ్మని యుత్సాహప చి 
యాదరమ్మున. బంపి తాతని నీవు. 2380 
నీ పంపు తనకు బెన్నిధిగాంగ నెంచి 
యేవపగు సంతస మెర్పడ నపుడ 

యా యుద్దవు(డు సుంద కానాండె యరిగి 
పాయని పెమ గోపకు నందు. జూచె 
నుద్దపుంజూచి మహోత్సాహ మంది 


బద్దానురాగాన భార్యయు దాను 


క అన జ 
యత్‌ ము సనం = (1 


లలో ల జ చా (ay wore నా! 
ల్ని ణా ఇనక్తాస్తూ న్‌ అకాల os A 
నందు€ డొతఆనాక నె 15 ఎరగా ఎల 


వాందిక సత్కారములు పెక్కు చెసె. 


సరి ఉద్దవుల సంభాష ణము 
మరియు నానందు. డమ్మహితాత్ము, నీదు 
పరమా పు నుద్ధవు పజ్జ( గూర్చుండి 
“అన్న, ఉద్దవ, దుదీయా ప్తమి|తుండు 
విన్నాణి వసుదేవ విభుండట నుఖియె ? 
నీకు శేయమెగద, నిర్ణరార్చితుండు 
శ్రీకృష్ణు( డెపుడేని. జెప్పునే యిచటి 
ముచ్చటలను, గొల్ల పూ(బోండ్ల, మమ్ము, 
నెచ్చెలులను, పశునిచయమ్ముగూర్చి 
తలంచునె? సురిమాకు దర్శన మిచ్చు 
తలపున నిచటికి( దా నెప్పు వచ్చు?” 
నని |పేమతొలుకాడ నడుగు నందునకు 
ననియె నా యుద్ధవు. డతులమౌ (పీతి 2940 


“ నందమహాశయ: నా మాట వినుము 
సందియమును మాను జలజనాభుండు 
శ్రికృష్ణు( డిచటికి( జెచ్చెర వచ్చు 
మీకు సంత సమును మిగులంగC( గూర్చు 
తలిదం[డులని యశోదాదేవి నిన్ను( 
దలయపున నెప్పుడు దలంచుచు నుండు 
బలరామకృష్ణులు భావింప నరులె 
తెరియుమా యీ ధరి[తీభార ముడుప 
హరియె వారలరూప మమురంగ( దాల్చి 
చరియించుచున్నా (డు జగములు మెచ్చ 


19\U 


గీ మో “ఇభ. న త క. 
i) (9 గానా 
యు 


ఇ జ సల సా ఇం వకు క వ కరీ స. వ 

జననకర్శలుగా ర ఈత పల్‌ గారి 
ఇ స pont, గా జ్జ లీ లో 
వాని రఫఅతరు . TUE మ్మహాత్ముండు 

లొ ల a లో 

యల దునుమాడు కొజరడు 


టో 
eps 
te 
of 
ff 


శిష్ట [ప కారక్ష సేయుట కొబకు, 

జనియించుC గర్మముల్‌ జరుపుచునుండు 

గుణిగా, గ6 దిరుగు లోకుల(గూడి మెలంగు” 

నని పెక్కు విధముల నచ్యుతా : కృష్ట! 

అనఘు( డుద్దవు(డు నందాదుల కెల్ల( 
దనివికీరంగల ద ప వొంగ 

గినుంగూర్చి తెలిపి, యా నిసి ని|దగడిపి 2ిల90 

నురునాండు (పొతస్సః మయమున లేచి 

సరవి ననుష్టాన segs దీర్చి 

ఒక (డె యేకతమునే నొకచోట నుండ 

చకితెక్షణలు మంద జవ్వను లతని 

గని సిగ్గు నవ్వు మొగములకు, జెల్వు( 


ణా 


వెనువ ని మిఃతుండు విన నిట్టు అనిరి 


ని 


Cad జీ 


ఉద వుండు వెన | చే “వుని గూరి- 
ఉద్ది వుండు దన వెతలు శ్రికృష్ణంని గూర్చి 


యుపాలంభో కులు వలుంకుట 


“ ఎవ్వండీతండు ? మన కృష్ణుని భంగి ' 


నువ్వంపురూపసంపద నున్నవాండు 2 
అని చక వీక్రించి యచ్చెరువాంది 
యనిరి యా భామిను లత(డు వినంగ 


స ఎటి(గితిమయ్య వ మెల్లను ను. 


సరసిజేక్షణు కృష్ణు సఖు(డవు నిజము 


తన కైమవా రలు తల్లిదం[డులకు 
చం రు ఆస నిను. బనిపినవా6 డతండు 


ట్ట. 191 


1 
లో 


తలి ల్ల దండులనై న నిం ఉల పున మఆఅవ 
డల్ల కృష్ణుం డేది యాసందకరమె: 
లేనిచో నిట్టిపల్లి యలోనం గలరె 
తాను గుర్చింపంగ. దగినట్టివారు 1 
జడదారులై నను సద్బంధుమై (తి 
విడువనాల్లరు కాని, విడువకుండుదురె 2360 
సనిమి త్త హార్దమ్ము (: జంచరీకములు 
వనికీర సుమముల6౬ బాయు టబ్బుర మె 1%” 
అని యుపాలం భో కులాడుచునుండ 
వినుచుండి యొక వేంత విశ్వేశ, స్‌దు 
ధ్యానమ్మునను ముని తనుందాన వముజచి 
సూనమరందాన సొక్సి యా చెంత 
మధుర గానమ్ము నెమ్మది చేయు నొండు 
మధుపమ్ము + గాంచి యా మానిని తన్ను 
నీవు (ప్రార్ధింప బన్చిన దూతగా(గ 
భావమునందు గల్పనవ నము గావించి 
ఆ యుద్దవునకు నన్యాపదెశముగ' 
బాయక "కనలోనిభావ మెర్పడంగ 
న య్యళితో డ నియను6గు వినంగ 
నయ్యబ్దదళన్మేత యనియె నీ రీతి 


భమరగితలు 


“చమూ పదాబ్దముల బంభర ముట్ట(బోకు 

రూపింప దుష్టుమి్మితు(డ వాదు నివు 
సుట్టితిపో మించి పోయెడిదేమి ? 

వట్టి “శః మయెగాని ఫల మేమి లేదు 


ల 


గెద వమ కొవ్వు కవమలాక్తు దాను 2870 
నువు మధురసపాన శోణితం బగుచు, 

గమనీయ మై నీ ముఖం బొప్పయుంట 

నా నాథుండే నిను నాదృతి( జూచు, 

గాన, మథురకీవు కదలుటే మేలు 


Ga) 


ఒక విరింగలతేనె నుబ్బుచు( [గాలి 
వికటబుద్దిని ఇెరు-విరి॥ జేరునట్టి 
నినుంబొలి మా చెంత నెమ్మది(జేరి 
యనువుగ మా యధరానుత మ్మాని 
మము మోహమున ముంచి మా జవ్వనమ్ము 
[ప్రమదమ్మునను బొంది, పరవధూకాంక్ష 
వుజచి యున్నాడిప్పు సుము మాధవుండు 
సిరి పాప మెవమటీ చిక్కె నాతనికీ 
సరు శ్రీకృష్ణుడు 5 వుంచివాం డనుచు 
పృథుగౌరవమ్మున ప న. 
తచ్చరి[ తన పులు నూత సకలము 


ముచ్చట. బందరు మోహాన6 బిడము 
వారకాంతల ముందు పాడుము, నీవు 


కోరు నిష్టార్ధముల్‌ గూర్తురు వారు 


శౌరి తెజోనముయ సౌందర్య గరివ 

యే రామ చూచి తా నెసంగెడు (పీజు: £980 
వారిధిలోముని వరియింపకుండు ? 

శ్రీరమాదేవి వరింపదే మున్ను 

మే మెంతవార వు మేఘ వర్ణుండు 

స్వామి శ్రీకృష్ణుని సంతసపజుప 


దశమస్కంధము 198 


నీవు దౌత్య[కియ నేర్పరి వగుట 
భావించితిమి; చాలు, పట్టకు విడుము 
మా పదాబ్దంబు ల; మా బంధుజనుల 

మా పతులను మటి మా పు[తకులను 
మఅచి యాతని నమ్మ, మ మ్మెలతండు 
మజిచెనో, యిద్ది ధర్మమె ధార్మికులకు! 


వాలి. గిరాతుని వడువున. గూల్చె 
లోల శూర్పణఖ కిలో రూపుమార్చె 
దనుజేం[దు బలిరాజు దంభో క్రిం గట్టి 
కొనండె ముజ్జగము లా కుటిలవ ర్ర్తనుండు 
విన్నున బాజిడి విహగమ్ములై న. 
దన్నాకపరి విన్న దత్తణమ్ముననె 
వానికి సంసార బంధముల్‌ వాపి 
మానుగ6 గాపాడు మాధవు. డిపుడు 
తను6 జూచు లాలస. దపియించు మమ్ము. 
గనుంగొనరానట్టి కారణ మేమొ:ః 2390 
మృగయు టక రికూత లెడందల నమ్మి 
మృగము లా స్థలముల కేగి య మృ్మృగయు 
శరపాతముల నొచ్చు చాడ్చున మేము 
హరికవటో కుల నాత్మల నమ్మి 
యిపు డంగజుని తూపు లెడందల నొంప.6 
దపియించు చున్నాము |తపతోడివంత 
మనసిజవశల మై మా వారినెల్ల 
మనముల౯ దల(పక మా దిక్కతండె 1 
యని నమ్మియున్నట్టి యబలల మమ్ము 
ఘన వియో గాబ్బి సంకటపడ. |దోసి 

ప్రా. భా 18 


సరి 


శ్రీ) _ార్థనాభాగవతము 


నేరనియట్లుంట నీతియే ? ధర్మ 
దూరవర్తనమని తో(చదే తనకు 
రోలంబ:; నీదు మితుపదాబ్దములను 
[వాలి చెప్పుము, ధర్మ పద్దతి తీరు, 


మా కుటీరమ్ములు మాడుగు తౌనె? 
శ్రీకృష్ణు మదికెట్లు తృప్తిని గూర్చు : 
మా పల్లె పట్టణమా 1 కాదుకాదు 

శ్రీపతి కే రీతి | పితింజేకూర్చు 

మా యరణ్యము కుసుమవనస్థలమ్మె 1 
యా యచ్య్యుతున కెట్లు హర్షమ్ము గూర్చు ! 
మా పసు లశ్వముల్‌ మదవుటేనుంగులె ? 
యే పాటి హరిమది కింపు గల్లించు ? 
జనర శృంగారాల మించు వారల మె? 
కాము, మ మేల శ్రీకాంతుండు దలచు ? 
నరనాయకులు నూతన|[పియు లనెడి 
ధర(గల లోకో క్రి తప్పునె భృంగః ష్‌ 
అని నిను. గనువెడ్క్మ ననురాగ మొలుక 


.వినిచిన గోపికా వితతి పల్కులను 


విని యుద్ధవుండు వారి విను(డని యిట్టు 
లనునయాలాపమ్ము లాడె నెమ్మదిగ, 


ఉద్ద వుండు గోపికలకు శ్రీకృష్ణంని సందేశమును వినిపించుట 


గోపికలార: యెొక్కుడు పవి|త్రములు 
వర పూజ్యచేతముల్‌ మీ నడవడులు 
జపముల( దపముల స్వాధ్యాయములను 
నిపుణులై నట్టి ముని[పవరులును 


త్‌ Pr 


దశమస్క౦ంధము 


ఏ దె వమును టను హృక్సీనులందు( 
బాదుకొల్పగలేరొ పరపుపూరుషుని 
నా దై వమును మీర లాత్మలయందు. 
బాదుకొల్సి భజించు వరతపస్వినులు 
నను మిముగనిరా(గ నళినాయతాక్షు. 
డనిపెడి పెక నత్యంతముదమ్ము 
మీపయి జూపి పంపిన వాచికమ్ము 
ఠరేపాటివో మీర లిస్పుడు వినుడు 
విన్నచో మీకున్న వెతలన్ని తలంగు 
నన్నులు : మీ కెల్ల హర్షమ్ము గలుగు" 
అని నీదు సందేశ మా యబలలకు 
వినిచె నుద్ధవుండు సంపితి నీ రీతి 
“గోపికలార: నన్లూర్చి వియోగ 
తాపంబు మీరు పొంద(గనేల వినుడు 
నేను మీ దగ్గరనే యున్న వాడ( 
గాని, మీ రెజు(గరు, క ప్పి నొందెదరు 
ఎల్ల కార్యములకు నేను హేతువని 
యెల్ల రెటుంగుదు రిది (పసిద్ధమ్ము 
ఏ నెంచ కున్నచో నే కార్యామేని 
నేనాండు జరగ(బో దెబు(గుండు మీరు 
అట్టు లుండియు( దామరాకున నీటి 
బొట్టురితిగ నుందు. బొత్తును విడను 
నన్నెప్పు మీకు చెంతనయున్నయటుల 
నెన్ని మీ రొనరించు నెల్ల కార్యముల 
గుజుతించి నను( జూచి కొఅలేని తృ ప్రీ 
బొరయు(డు మీ వగల్‌ పో దోచికొనుండు 


2410 


2420 


198 


శ్ర) పార్గనాభాగవతము 


మనము దవ్వులనున్న మన మానసములు 
కను. డెంత చేరువగా నున్న యవియొ 
వచ్చెద మందకు, వచ్చి పరతి ద 

ముచ్చ టల్‌ జరపి యిమ్ములు గూర్చువాండ * 
ఇవ్వి కృష్ణునిపల్కు అెజిగించినాండ 
నప్విభుమాటల నట్టులె నేను” 

అని యూాత6 డనంగ న య్యమృతసందెశ 
మును విని యా గొల్ల ముదిత లందటును 
అనుపమానందము నంది యుద్దవున 

కనిరి మరల నిట్టు లతి సం|భమమున 


గోపికలు తమ మనోనిశృ్చయమును ఉద్ద వునకు( దెల్పుట 


తీయి | ఉద్ధవ కృష్ణునుచిత సందేశ 

మీ యదనున మాకు నింపును గూర్చి 

నారటమును మాన్చె హరింగూర్చి వినంగ 

కోరిక లూదించె. గుతుకమ్ము( బెంచె 

నెజీంగింవుమా, క్రేమమెగద హరికి? 

నెబు(గుదె యత? డిట కెప్పు డెతెంచు ? 

నేతెంచి మాకోర్కు లీడరు నొక్కొ ! 

యాత! డిటకువచ్చు యత్నమ్ముచూచి 

సైతురే యచటి స్ర్రీజన మడ్డుపడక 

ధాతకు మాయెడ దయ శూన్య మయ్య: 2480 


యమునాతటమ్మున యామినులందు 
మము జేరువకు. బిల్చి మమతలు పెంచి 
వెన్నెలవేళల వేండుకమీ అం 

జెన్నార మాతోడ. జేరి విహార 


దశనుస్క౦ంధము 197 


ముల నొనరించె, నా ముచ్చటల్‌ తాను 
తెలిపెనే నీకు దృ ప్తిగ మాధవుండు 
యమునానదితీరమం దొండు |వతము 
[ప్రమదలు మే మందజిము చేయుచుండి 
తడుపులు లే కొక్కుత జీని ద త్తటిని( 
గడు నిష్ట స్నానముల్‌ గావించు చుండ 
మా వలువలు దాంచి మాకు సు|వతము 
గావించుతీరు చక్కగం దెల్పె. గృష్టంం 
డా కథ యుద్దవా: అత. డెప్పుడేని 
నీకు. జెప్పెనె! చెప్పు, నిజముగ మాకు 
కాళిందిదరిని రాకాజోకత్స్న లందు 

హోళి రాసమ్ము మా యందటి తోడ 
నంగీకృతుండయి యాడినవిధము 
పొంగుచు నీతోడ ముచ్చటింప(డటె : 


హరి (జాసి యొక్కింత యాలస్యమైన 

ధరణిపై నిలువ వీ తనువులు మాకు 2440 
దనువులు నిలువని దశకన్న మున్నె 

విను ధృతుల్‌ సెడి మమ్ము విడుచు [పాణములు 
[ప్రాణముల్‌ న యన సదసడి వచ్చి 

తా నేమి సేయు? నిందలకు లోనౌను 

కాన వెగమ యేగి కమలాక్షు గాంచి 

మా నెగుల్‌ దెల్సి ధర్మపథమ్ము నేర్చి 
తగులమ్ముతోనుండు తరుణుల విడువ. 

దగదని యతనికిం దగ. జెప్పుమయ్య 


అత.డిందు రా గాంచి హర్షించుభాగ్య 
మతని సుధో క్తుల నాలించు భాగ్య 


198 


శ్రీ) | పార్థనాభాగపతము 


మతని యాశ్షేష సౌఖ్యమునాందు భాగ్య 
మతని మర్మము. దూఅనాడెడి భాగ్య 
మెట్టు లయ్యది లభియించును మాకు? 
కట్టిండి విధి యెంత కఠినాత్ము( డయ్యు” 
అని చిట్ట చివర కా యబలలు నిన్ను 
మనముల నిల్చి నమసారములను 
గావించుచును గృష్ట, కరుణాస్వరూప : 
మా విభుడవు నీవు మము మఅవకుము 
రమ్ము, గోకులము సంరక్షించి మాకు 
నిమ్ము నిన్లూడు నహీనమంగళము 2490 
అని శాంతి వహియించి, యవల నుద్ధవుని 
మునుకొన్న సదృ్భ క్రైం బూజించి రెలమి 


అంతట నుద్ధవు డటనుండి కదలి 
సంతోషపూర్ణ సుస్వాంతు(డై మథుర 
కితెంచి భక్తి నీ కెజింగి (వెపల్లె 

[వేత పూ(బోడుల, [వేల కేమములు 
వారి భావములు సర్వము నెటీంగించె 
శౌరి? నీ మది సంతసము వహియించె 


సకల చరాచర జంతుసంరక్ష, 
అకలంకచరిత, పీతాంబరథారి 

ఆ యశోదానందు లతిపుణ్య చరితు 
లే యుత్తమ[వతా లెటుచేసి రొక 

నీ పితరులను నెన్నిక శాశ్వతముగ 

నీ పుడమిని బొందుటేగాదు నీదు 
మదిలోన నిల్చిరి మాధవా, నీవు 
కుదురుకొంటివి వారి గురుమానసముల 


దశమస్కంధము 100. 


ఉద్దవు. డెంత మహోత్కృృష్టగుణియొ 

యిద్ధర లోన తా నెట్టి సుకృతియొ 

నిష వార్త లన్నింటి [వేతలకు 

తాప మాటింగ (శద్ధగ వినిపించె 2460 
నీవుగా. దానె యా నెలంతలతోడ 
సావధానముగ మహా।పీతి సలిపె 

ఆ మహాభాగ్యమ్ము హర్ష మేరిని 
భూమండలమ్మున, బొందిరో లేదొ 

ఆతడు నిను6(బోలు నందగా* డనుచు 

| వేతలు దలంచిరి విిభాంత లగుచు 

నదియ నీతోడి స్నెహమ్ము భాగ్యము 

గద, నందనందన: కంజాతనయన ? 

ఆ కామినులు [వేత అతిశుద్దమతులు 

నీ కటాక్షమ్ము6 బొందిన భాగవతులు 

నీ వెందు నున్నను నీ యంతరంగ 

మా వనజాకులయందె లగ్నము 

నీ తోడియెడబాటు నిముసమ్ముగూడ 

[వేత లోరువ ర(ట వింతగా దద్ది 

వారి వియోగ మోర్వక గాదె నీవు 

వారికి నీ వచ్చువార్త లంపితివి 

వారు నీపై జూపు వరభ క్రి యురవా 

వారిపై నీ చూపు వాత్సల్య మురవొ 

నీవు [వేత లెజుంగ నేర్తురేగాని 

నా వంటిమూథ మానవుల కిర్పడునె ? 2470 
దాసదై-వమ్ముల ధర్మ మీలాగు య 
వాసిమై గుప్పమై భవ్యమై యుండు 


200 


డీ) | పార్థనాభాగవ తము 


గోవర్థనోద్ధార, గోపాలబాల, 

గోవింద, మాధవ, కుంజరపాల 
నందగోపకుని చందమున పుణ్య 
మెందు నే జేసిన యెజుకయే లేదు 
ఉద్ధవుంబోలెడు ను త్రమభావ 

శుద్ధి నా నడవడి శూన్యమ్ము సుమ్ము 
ర్తి [వేతలుచూపు [ప్రవిమల మధుర 
భ_క్తిమార్గమునై న బట్టని శరుడ 
బంధుల మి|తుల( బాయని [ప్రణయ 
బంధురు అగునట్టి వధువుల బోలె 

ని న్నుపాసనచేసి నీ దయం గనెడు 
తె న్నిట్టిదని సుంత తెలియనివాండ 
నను గడందోయక నా (పార్థనమ్ము 
విని, పాపరహితు( బవ్మితు6ంగా వేసి 
నీ భ్టతతిలోన నెలవు గల్పించి 
నాభీ సం|పార్థనమ్ము మన్నించి 
కాపాడుమా నన్ను కౌస్తుభాభరణ, 

నీ పాదములె దిక్కు నీరజనయన 2480 
శ్రీమనస్పంచార, సింధుగంభీర, 
కామితఫలదాయకా, మేరుధీర, 
పుండరీకాక్ష, [తిభువనసంరక్ష, 
అండజవాహ, సర్వామరపక్షః! 
మాటచెప్పినరీతి మటివక, భర 

కోటి యభఖీష్టముల్‌ గూర్తువు బంధు 
జనుల యోగక్తేమ సొఖ ముల్‌ దెలియ 
బనుపుదు హితులను, బాయని మమత 


దశమస్క్యం౦ంధము 201 


గురుజనంబుల మెలుంగోరి తజ్జనుల 
యరయమిల దెలిపింతు వత్యాదరమున 
దేవకీనుత, భవద్దివ్య భావములు 
పావనములు జగద్భ(దంకరములు 


శ్రీకృష్ణంండు కుబ్ద గృహంబునకు6 జనుట 


నిను మున్ను తా నున్న నిలయమ్ము జేర 
'“ననుకఠంప. బూని రి'మ్మని కుబ్జ పిల్వ 
“కానిమ్ము వత్తు నా కార్యముల్‌ కొన్ని 

పూని కావించి, నీ ముచ్చట దీర్తు వ! 

నని వరమిచ్చితి, వా పల్కు, నిల్ప 

మనము పొంగ6ంగ నామె మందిరమునకు. 

జని యా నెలంత వాంఛలు దీర్చి వ్రీవు 

మునిజనవందిత, ము క్రిపదాత। 2490 


శ్రీకృష్ణంC డ|కూరుని వా_స్పవురికిC బంవుట 


ఆవల నొక్కనా( డ[కూరుకడకు 
నీవ యేతెంచి యా నిర్మలాత్మకుండు 
గావించునట్టి సత్కారమ్ముఅంది 
భావ ముప్పొంగ నా భక్తుండు సేయు 
స్తుతులను వినుచు నిస్తులర క్తి నతని 
కతి శుద్ధమతికి నిట్ల ంటివి కృష్ణ: 


“ఓయి, య|కూర, మహోత్కృ్టచరిత : 
నీ యమల గుణముల్‌ నిత్యపూజ్యములు 
హితముగూరుచు బంధువేగాక, నాకు 
పితవు వావిని నీవు పీయము గూరుతువు 


202 


(శీ) (పార్ధనాభాగపతము 


మదభీష్టములు నీవ మన్నించి తీర్ప( 
జదురుగలాండవు సత ్యసంధు(డవు 
వినుమయ్య, పాండుభూవిభుండు స్వర్గమ్ము 
జనినపిమ్మ టం గుంతి సాధ్వి మాయ త్త, 
పాండవులును హ ప్రిపట్టణమందు 

నుండు టీవు నెటింగియుందువుః; కాని, 
ధృతరాష్ట్రభూపు. డెంతే పు[తమోహ 

మతి వాండవుల నీతిమాలి తాం. గన్న 
సుతులతో( సమముగం౭ జూడ కెల్లప్పు 
డతిపక్షపాత యు కాత్ము( డై నాండు 2900 
కురుపాండవులు నాకు గూర్చు చుట్టమ్ము 
లరయంగ వారల కన్యాన్యమైతి 
గలిగించుటయ నాకు కరము ధర్మమ్ము 
తెలిపితి నా కోరి దీర్చు మిద్దాని6 

గావున హ స్పినగరమున కిప్పు 

డీ వేగి కుంతికి నెజంగి యోదార్చి 
పాండవేయుల స్టితిం బరికించి, కొల్యు 
మండపమ్మున బుద్ధిమంతులు వినంగ . 
ధృతరాష్ట్ర నకు ధర్మ మెట్టిదో తెలిపి 
కృతకృత్యు. డవయి రమ్మిట కార్యవర్య ** 


అని యానతిచ్చితి వ|కూరు( డంత. 

దను దాను ధన్యుంగా దలంచి నీయాజ్ఞ( 
దలందాల్చి హస్తిప త్తనమున కేడి 

జలజాక్షః: నీ యాన చందాన నచట. ..౨ ... 
పనులు. దీరిచికొని పదపడివచ్చి :: .... 
నిను.గని నీకు ననియు. దెలెెం. గండి.” 


దశమస్క౦ధము 208 


వంతయు ధృతరాష్ట్ర భావమర్శమ్ము 

వింత వింత యనుచు వినుమంచు నీదు 

చిత్త మ్మెజబుంగంగా (శితజనోద్ధార, 

మత్తారి భీకర, మౌనిమందార ; 2510 


వర మొసంగినమాట వమ్ము గాకుండ( 
గరుణించి కుబ్బనికాయ్యముంజేరి 
ఆమెవాంఛలు దీర్చి యలరించి క్రీవు 

నీ మాటనిలుకడ నిలుపుకొన్నావు 

నీ కరుణకు. దాను నిలయమై యుంట 
నా కుబ్బజన్న మహాసార్ధ కమ్ము Fa 

నీవె పొండవులు( గుంతియు హ స్టిపురిని 
నే విధినున్నారొ, యెటి(గితి వాప్తు 
ననిపి, వారలభాగ్య మసదెః నీ బంధు 
జన|[పియత్వమ్మది స్వల్పమే ? దేవః 
మతి పొరపడి ధర్మ మార్గము విడిన 
ధృతరాషస్ట్రనకు ధర్మహితబోధ సేయ? 
బనిపితి దూత, నా వసుమతీశ్వరుండు 
మును తా నొనర్చిన పుణ్యమ్ము ఘనము 
భవదియ గురుజన భక్తి లోకులకు 
సవతుమీటిన నిదర్శనము సర్వేశ: 


. పరమపూరుష, కుబ్బవలె సుగంధమ్ము 

గురుభ క్రి వెలయ నీకుం గూర్చుంజాల 

కుంతి, పాండుకువూరకులంబోలె నీదు 

స్వాంతమ్ము మెచ్చిన బంధుండంగాను .... దరిదీ0 
ధృత రాష్ట్రువలె వయో వృద్ధుండ, గాను .' 

సతతము పొపముల్‌ సల్పినవాండ 


204 శ్రీ (పార్థనాథాగవతము 


నను దయ వీక్షించి నా పావములను 
పొనుపడం.జేసి సద్బుద్ధిని గటిపి 
యనవరతమ్ము భ క్రావళి( గూడి 
నిను గొలిచెడి భక్తునిగ దిద్ది నీదు 
పాదసన్నిధి. జేర్చి పాలింపు మయ్య 
శ్రీదయితా, శ్రీహరీ, వాసుదేవ, 


శ్రీపద్మనాభ, హరీ, వాసుదేవ, 

పాపవిదూర, శుభంకరాకార, 

వనమాలి? కొంద జీ వసుమతి6 దవుకె 
యనుపమ సత్ర్వశార్యాదు లున్నట్లు 
భావించి గర్వించి పత మశ, నిన్ను 
కేవలమనుజుని| క్రింద లెక్కించి 

నిను వై రిగా నెంచి ని న్నెదిరించి 
ఘనపరితాపమ్ము.( గడకు. బొందెదరు 
ఎదిరినశ[తుల నీవు చంపకయె 

చదిపింతు వొరులచే సాక్షిగా నుండి 

భక్తు లెందున్న నా పట్టున కేగి 

భు_క్తిము క్తులు. వారు పొంద( గూరుతువు 
ఇవి నీదు మాహాత్మ్య్య మెజటుంగంగం జేయు 
నవితథ సాక్ష్యమ్ములగు భ_ర్హవరద।: 2980 


జరాసంధుడు మథురపై దండె త్రివచ్చి కృష్ణునితో బోరుట 
అనయు.డౌ కంసు నిల్లాం [డప్రి పాసి, 
యనువారు దుర్భరమైన వైధవ్య 
పీడ గుందుచు( దమపిత జరాసంధు. 
జూడ, జెప్పంగ, నెంచుచు. బోయి యతని 


దశమస్క౦ధము 205 


చెంత నిలిచి తమస్థితి నెజ్‌గించి 

యింతకు హేతు వా కృష్ణు(డే యనుచు. 
దమభ ర్త మరణవార్తను వివరముగ 
సమధిక దుఃఖిత స్వాంత లె దెలుప 

విని జరాసంధుండు బికమోద్దతు(డు 

తన కొమారితల బాధల జూచి మిగుల 
మనమున శోకాగ్ని మండుచునుండ 
కనులెట్టవడీ యగ్నికణములు రాల్బ 
కోపించి కంసుని గూల్చెనే కృష్ణు 
డాపాలసునితోడ యాదవాన్వ యము 

నాదు కోపాగ్ని కింధనముగం జేసి 

మేదిని నా శ_క్టి మెఅయింతు ననుచు, 
గడు నహమ్మ తిని సం గ్రామోత్ఫుకత్య 
మడర నిర్వదియుమూ (డగు సంఖ్య నొప్పు 
నక్షొహిణీ సేన నాయ త్రపజిచి 

యా క్షణమున. దన కనుగతములుగ 2940 
రాంగొని చని మథురానగరమ్ము 

వేగము ముట్టడి వేసె నతండు 


ఆ గతి మధుర సై న్యావృత మగుట 
మాగధుగర్వ సం[భమము పెల్ల గుట 
నరిలోకమర్దన, యచ్య్యుతా: నీవు 
పరికించి, చూచి, “యీ పరమ దుష్టాత్ము 
నెడను దండోపాయ మెంతయు. దగును 
విడువరా దిట్టి గర్వితుల నెన్నటికి( 
బుడమి నా యవతారమునకు(6 గారణము 
దుడుకు వర్రనులను [దుంగింప. గాదె” 


శ) (పార్దనాభాగవతము 


అని మనమ్మున నెంచు నా సనుయమున 
ఘనమార్గమున నుండి కాంతి శోభితము 
నలఘు తురంగ సూతాధియుతమ్ము. 
దులమించు నాయుధస్తోమ సంయుతము 
నగు రథద్వయము నీ కాహాద మెసంగ 
నగధర: నీదు ముందట దిగి నిలువ 


ఆ యరదము జంట నట్లె విక్రించి 

క యన్న రాము నమితవిరాము. 

గని యంటి * నీ శతాంగముల పై నెక్కి 

యని జరాసంధుని నతని సైన్యమ్ము దర్‌ 0 
బరిమార్చి భూదేవి భారము మాన్చు 

మరయంగ నీదు దివ్యావతారమ్ము 

కృతకృత్య మగును వేగిరమ లెమ్మింక 

హత మొనరింతు వా యరినికరమ్ము ” 

అనుడు న మ్మాటల కలరి యతండు 

మునుకొనె సంగరమునకు. దత్హణమ 


అంత నన్నయును సీ వతిసం|భమమున 
స్వాంతముల్‌ వొంగ(గా( జతురంగబలము 
సమకూర్చుకొని కవచములు ధరించి 
సమరాయుధములతో స్యందనమ్ములను 
వేరు వేరుగ నెక్కి వేగంబ కదలి 
చేరుకొంటిరి రణసీమ కాక్షణమ, 


యదువంశవీర: మహాత్మ: శ్రీకృష్ణ: 
కదన మొనర్చునుత్క్మంఠతో మథుర . 
భవదీయ ఘన విజ్బంభణము, నాత్మీయ 
వివిధబలమ్ముల వి భాంతి. గాంచి 


దశనమస్కంధము 207 


సరసమూ గిన జరాసంధుని, నతని 

పరివారమును నొక్కపరి. జూచినీవు 

పతిపక్షభీకర : పాంచజన్యము 

నతి గాఢముగ నొత్తి తా ఘోరశబ్ద 

మరి సై న్యకర్ణమ్ములందున. దూటి 

కరము వారలకు దిగ్భమము గావించె £960 


మన మసూయాకోపమాత్సర ములను 
వెనుపంగ, నీతోడ6 బెనకువ తీరు. 
బలుకుచు(6 బరిహాసభాషల నిన్ను. 
జులుకన సేయుచు6 జూడంగ నీవు 
బాలుండ వనిసేయు పాటవ మెట్లు 
జాలనివాండ వీ సంరంభ మేల? 
నీతోడ. గదనమ్ము నేం జేసికేని 
నాతోడివారలు నవ్వకుండుదురె 
కాన, మీయన్నను గలనికిం బంపు 

మీ నాడు మిము మిశ్తి కెరగ నొనర్తు” 
ననుచు దురుక్తు అహమ్మతి. బల్కు. 
ననయు జరాసంధు నంటివి కృష్ణ: 


“ఏల యో వ్యర్థోక్తు లెందేని శూరు 


లీ లీల. దమ్ము. దా మిటు వేదురెత్తి 
పొగడుకొందురెః నిజమ్ముగ తమయందు 

మగతన మున్నచో మాగధ, యుద్ద 

వెళ( జూపుదురు, నీ వెజ్టివ ర్హనము 

చాలింపు మింక నిది సంగరభూమి . 2570 
మగతనముండెడి మగవాండ వేని. 

దెగి నీదు శూరత. దెలుపు మివ్వేళ ” 


208 


గ” అదో 


(శీ) (పార్ధనాభాగపత ము 


అనుడు న మ్మాటల నాలించి 'రేంగి 
తనబలమ్మునకు. (బోత్సాహమ్ము. గూర్చి 
క సైనికులను (గమ్మెను జరాసంధు. 
డా సమరమ్ము మహాభీకరమ్ము 
ఇరుపక్షములును జయేచ్చ మై నొరుల 
నొరు లెదుర్కొని కడు నుద్దతితోడ( 
బెనంగ6 బెనంగ నా విద్విషదలము 
ఘనమైన స్‌ పై న్యగణమున కోడై 
సంకర్షణుండు జరాసంధు బంధించి 
సంకటపఅచి లజ్ఞాహీను జేసి 

యసువులు వోయెడునట్లు మోదంగ 
వెసరేంగల గాంగల విధము నీ కెబుక 
యగుట నా బలరాము యత్నమ్ము మాన్ని 
నగుచు మగధదేశనాయకు( గాంచి 


జరాసంధు(డు వరాజితు6 డగుట 


ఓయి, జరాసంధ యుల్ల మ్ములోన 

నీ యపజయము నీయెడ గణింపకుము 

వగవక పొమ్ము, నీ పట్టుసాధింప 

మగటిమి గలిగిన మంచిబలమ్ము 2980 
తో రమ్ము: నీ మనోదుఃఖమ్ము తొలగ 

వీరా రిబ్బందమ్ము విదళించి పొమ్ము 

కాదేని వెజవక కదనరంగమున 

నీదు శౌర్యమ్మును నిర్దరుల్‌ (ప్రజలు 

పరికించి, కని, మెచ్చ. [(బకటించి తుదకు 

మరణింపు మిది నీకు మంచిమార్గమ్ము ” 


దశమస్క ౦ధము 209 


అని నీవు కరుణింప నాత(డు మరలి 
చనె మిగిలిన తన సైన్యమ్ముతోడ 
శ యా 
మ విజయము గాంచి మిన్నున నుండి 
దేవతల్‌ హరించి దివ్యసునుమ్ము 
04 
అవని పె గురియింలి రాడ్‌ రచ్చరలు 
యూ 
[ప్రవిషులానందమ్ము( బడసిరి (ప్రజలు, 


అటులు పరాజితుంథయి జరాసంధు.( 
డటనుండి తనపురి కరిగి యామీ6ద 
పరమపూరుష, పరాత్పర, పరంధామ, 
కరుణాని కతన, కల్యాణనామ : 

మరియు నీ పయి బగ మానక దుష్ట 
ధరణీపతులను గాంది. జేరిచికొని 2590 
పదునే(డుమారులు పదునే(డు సంఖ్య 
గుదురు నక్షొహిణీ గురుబలమ్ములను 
గూరిచికొని యదుకులము నంతయును 
దోరింప€ దలంచి యుత్చుకతతో మథుర 
పయి విడిసియు నొక్కపరి యని తాను 
జయమునొందక పరాజయ సుంది పోయె, 
గాని, యష్టాదశకలహ మొనర్చు 

పూనిక మరల దెంపున వచ్చుచుండె 


కాలయవనుడు మధురను ముట్టడించుట 
గరుడ కేతన, శతుగర్వ్యాపహరణ, 

గిరిధర, సద్భ కిల్చిషహరణ 

అంతలోనన [తిదశార్చి తచరిత, 

దంతివరద, భవత్సంకల్చ మనుచు( 


(పా, భా 14 


210 


boy రో ఇగ శివ అరు 
(€). (ప్రార్థన భాగపతము 


దల:చెద;ః నిర్ణర తపసి నారదుడు 
ఖలు కాలయవను దగ్గజ కిగుదెంచి 
“యవన; నీ బాహుబలాతిరేకమున 
భువి బెక్కు నృపతుల( బోర గెల్బితివి 
కాని యాదవుల సం[గామభీకరుల 
మానితి గెల్వకః మరి వారిమాట 
మటిచితివో భయంపడితివో ; ధైర్య 
మజగొజయయె్యనో : యవివేకి వై తొ: 
అ యా ్యదవులలోన నమితబలాథుుు 
డెయ్యెడ నపజయ మెబుంగనివాండు 
కల( డొక్కరు(డు సాటిగానని వీరు 
డల జరాసంధముఖావనీపతుల 
నని దరిమిన శూరు( డాతని(గూర్చి 
వినవె యెన్నం డెంత వెళ్టివి నీవు” 
అని చెప్ప విని కాలయవను. “డెట్లెట్లు! 
మునివర: నీ వన్న పురుషు డెట్లుండు ? 
నెచ్చట విహరించు ? నెవరికి హితుండు 
హెచ్చు బలాఢ్యుండె యేపాటి నేర్చు 
కదనాన( జూపు? నా ఘనభుజశ క్రి 
కెదిరి నిల్వ(గలండె? యెటీగింపు మయ్య” 
అన6 గలహాశనయతి నారదుండు 
_వినుమని యాతడు విన నిట్టు లనియె,. 


“ఏనుమోయి యవన: నీ వినం గోరినట్టి 
ఘను(గూర్చి వినుతు నక్కజమగు, నత(డు 
అసిత నవాబ్ద. దెహచ్చ్భాయవాండు 

_ససిమించు తోయజేక్షణములవా(డు 


2600 


దశ మస ౦ధము ప్త 


నిండుచందురు(బోలు నెమ్మోమువాండు 
గండుమీజీన భుజస్క౦ధాలవాండు 2610 
శ్రీవత్సవక్షమ్ము చే నొప్పువా(డు 

వావిరి కౌస్తుభపదకమ్మువాండు 
స్వర్థాంబరమ్ము చే వరలెడువాండు 
కర్ణకుండలకనత్‌ గల్ల మువా(డు 

ఆత( డింతంతని యనరాని వాండు 
జో్యోతియై యెందును జూపట్టువాండు 
ఎట్టి వేళల నెందు నెసంగెడివాండు 

పట్ట నెవ్వరికి లోంబడకుండువాండు ” 
అనుచు నీ రీతి. జయ్యన నారదుంఢు 
నిను గూర్చి వినుపించి నీ మహిమలను 
వివరింప నన్నియు విని యవనుండు 
లవమ్మాత మేనియు లక్ష్యమ్ము గొనక 
“ యాదవు( డెంతసాహసియైన( గా; 
నాదు నిశాత బాణ పరంపరలకు 
గుజిచేసి వానిని గూలుతు, భువిని 
మెజయింతు నా కీర్తి మెలుమె లనంగ 
కను(గొనుచుందువుగద, మౌనిచం[ద, 
పనివినియెద “నని పలికి యతండు ”” 
వాండిమిగలయట్టి వారి మైచ్చులను 
మూండుకోటులు తన మొనగా.6గ. జేర్చి 2620 
చతురంగబల శౌర్యసంపదతోడ 
నతిరయంబున వచ్చి యబ్దదశళాక్ష ! 
మథురపై విడిసె న మ్మదదూషితుండు 
కుధ నీ పయిం బెంచి (కూరాత్మకుండు 


212 


శ్రీ పార్థనాభాగపతము 


ఆ విడిసినదండు నంతయు జూచి 
శీ వల్ల భా : జగతైమ సంకల్ప! 

కరర ఎటు జగద్వ ర్ర రనములు 

నీ లీలలేగదా, నిగమవిహార ? 

కాన భవిష్యత్తు గమనించి, చూచి 
పూనితి వొక మార్గమున. (బవర్టింప, 


ద్వారకానగర నిర్మాణము 


భవద|గజుండగు బలునితో “' అన్న: 
యవనుండు మనవురి నంతయు. (గమ్మెః 
కంటివే; మరియు మాగధుండు [కూరుండు 
బంటుతనమ్మున బలగమ్ముతోడ 

నేండా, యెల్లి యొ వచ్చి, నిక్కుచు మధుర 
పోొడిమి చెడ. జుట్టుమూ6గ నున్నాడు 
యవనమాగధులు మహావిరవరులు 

భువి, బేరుగన్నట్టి భుజబలోద్దతులు 

పురి రెండుకడల నా పోటుమగళ్లు 
దురముసేయ(గం౭ గడు దు స్ట మగును 26830 
మనకు వారి జయింపః మనవారి వార 
లనయులై చెజినుం|తు, హత మొనరిం[తు 
కావున శ్మతువుల్‌ గవియ(, బోరాడ 

నే విధమగు వల నించుకయేని 

లేనట్టి విషమస్థలిని దుర్గ మొండు 

పూని నిర్మించి, [పాపుగ మనవారి 

నందజ నందుంచు టది మేలు నిచ్చు 

నిం ది(క నుంచుట యిది కీడుదెచ్చు. 


దశమస్క౦ధము 213 


గది'' యని మదికి నెక్క్సుంగ నాతనికి 
ఐదితమ్ము చెసి, యో విశ్వ పకాశ, 
సర్వలోకశరణ్య, సర్వేశ, శ్రీశ, 
శర్వధ్యాతాది నిర్ణర సేవ్యపాద, 
జలజలోచన: నీవు సాగరు నడిగి 

జలధి మధ్యమున విశాలమౌ ఒక్క 
పురమును సుందరముగ వెలయింప 
సురశిల్సి నియమించి, చొప్పడునట్లు 
ద్వారకయను నాఖ్య తత్పురమ్న్మునకు. 
బజేదిమిం బెట్టి య. వ్వీటికి నీదు 
యోగ[పభావమహోన్నతశ క్రి 
నాగారివాహ: కృష్ణా? శౌరః మథుర. 2640 
గల [ప్రజాసమితి నాక్షణమున( జేర్చి 

హలికి సర్వము. దెల్చి యతని సమ్మతిని 
వడసి య మ్మథుర వెల్వడి యీవు మిగుల 
వడి నిరాయుధు(డవై వచ్చుచునుండ _ 


కొలయవనుని మోసగించి శ్రికృష్ణం(డు ఒకానొక 
కొండగుహకు6 గొంపోవుట 


నిను. గని యవను: డెంతే నబమంది 
తనవారితో(గూడి తర్మించె నిట్లు. 
“దతురంగబలముల జాడ చూపట్ట 
దతనినిజూడ నిరాయుధు( డయె్య, 
నయు్య్యు న'ప్పురివీడి యతి ధైర్య మొప్ప 
నియ్యెడ క నాకు నెదురు వచ్చెడిని, 
యెన్ని దినములయ నే ముట్టడించి 
యిన్నాళ్ల కొక్క్లండె యేతేరండిటకు 


స న 
నను గెల్వ వచ్చుచున్నా( డంట కిత(డు 
తన హస్తముల నాయుధములు దాల్చండు 
నాతోడ( [బియభాషణములాడి నాదు 
చేతమ్ము మెప్పించి చెలిమిచెయుటకొ 
మరి యేలొకో యిట్లు మన కెదు రగుట? 
సరిసరి రానిండు చక్క (బెట్టుదము ”” 
అనుచు ను|దిక్తు (డై యా యవనుండు 
నిను. జూపుచుండె సన్నిహితుల కెల్ల. 2690 
అంతటిలోన నీ వతనికి నెదుర( 
గొంత దగ్గర గాంగం గుంభీం|ద గమన 
మొప్పార వచ్చుచునుండ ని న్లాంచి 
చవ్వున నారదసంయమీం[దుండు 
తనకు నిజా గుర్తింప6 దగిన గుర్తులను 
మును దెల్పెనుగద యా పోలిక లెల్ల 
నీలోన నుండుట నిను గుజుతించి 
చాల సంతోషించి చయ్యన నిన్ను( 
బట్టందలంచి నీపై ( బడవచ్చు 
నట్టి యా యవనున కందరానట్లు 
త్వరితగతిని నీవు పటుశ క్తి మెజియం 
బరువే త్రి తివి శ|తువారసంహారః 
అభఖిలలోకములకు నభయ మిచ్చెదవు 
నిఖిలమ్ము గుర్తించి నీవె రక్షింతు 
వసహాయశూరు(డ వాద్యుండ ళు 
వసుదెవతనయ, గోపాల, గోవింద; 

ఆ నీచవర్తను యవను, సామాన్య 
మానవు6 గని, భయంపడినట్టు లట్లు '' 


దశమస్కంధము 


పరుగులె త్తి తి వది పరికించిచూడ 
సరసీరుహాక్షః యీ జగతిని నీవు 

నడిపింప నాడించునాటకమందు( 
కడుముఖముగ( జూప(€౬గా దగునొక్కు 
యవసరమణగు ఘట్టి పుగు(గాని, నీకు, 
భువన తయీవంద్య, పొడమునే భయము ? 
భవదీయసంకల్ప ఫలితముల్‌ పిదప 

భువి 'దివి థ్ర్యాతముల్‌ పురుషవరేణ్య: 


పరువెత్తు నీ వెంటబడి యవనుండు 
పరువిడుచును బట్ట వలనుగాకుంట. 
దనశక్రి నీ శక్తి. దాం బోల్చికొనక 
నిను. బిళ్చి యిట్లను నీరజనాభ, 
యదువంశవర. పోకుమయ్య యీలాగు 
కదనమ్ము నాతోడ. గావింప నీవ 
తగుదయ్యః కంసాది ధారుణీపతుల 
దెగి జయించితి వని తెలిసి నీతోడ 
దురమొనరించు సంతోషచి _త్రమున 
నరుదెంచినానయ్య:! అక్కా! యిట్టు 
లరికి వెన్నిచ్చి యే యవనీశు(డై న 
నరుగునె నీ కపథ్యాతి సుమ్మిద్ది 
తప్పించుకొనలేవు తప్పక పట్టి 
యిప్పుడే బంధింతు నెచటి శీగినను శ! 
అని పెక్కుగర్వోక్తు లాత(డు నీదు 


' వెనుబడివచ్చుచు విజ్ఞవీ(గుచును 


నిను నొక పిటికిగా నెమ్మది నెంచి . 
విన నసహ్యమ్ములు వినుచుచు రాంగ 


215 


2660 


2670 


UY TINNY cw 
wo hE 


పరుసమ్ములాడు నా పాపిపల్కులను 
సరకుసేయక ముఖ సరసిజమునకు( 
జిలునవ్వు కొంగొత్త చెలువన్ము. గూర్చు 
గుటీ వాని బొలియించుకోర్కె పై నుంచి 
సరసో క్తి నీవు నీ శ్మతునితొడ 

వొరబిర రమ్ము నావెంట నిట్లైల 
వేగిరపడెదవు, వినుము నీ కోరి 

సాగింతు నా పూని సవరింతు” ననుచు. 
జిక్కిన యటులుండి చిక్కక యొక 
చక్కికి దాంటుచు. జాచిన చేతి 

కందిన యటులుండి యందక కొంత 
ముందు కేగుచుం దన ముంగలనుండి 
యంతలోనన మాయమయి వెన్ను పక్క 
వింతగా నున్నటుల్‌ విభాంతిం గూర్చి, 
యంతికమ్మున నున్నయటులు గన్సించి 
సుంత సేపటికి కసూపుదూరమున ( 2680 
గన(బడు చీ రితి. గడు విచ్మితముగ. 
గనని ఏననియట్టి గతుల నా యవను 
నాడించుచును జాల నాశగల్సించి 

వీడక యటులు నీ వెంట దూరముగ. 
గొనిపోయి యొక శె లగుహ( జొచ్చితీవు 
వెనుకాడ కత(డు నీ వెనువెంట జొచ్చె = 


షి 


కాలయవనుండు ముచుకుందునిచే4 జచ్చుట 


ఆలాగు నీవెంట నకొండబిలము( 
జాల ధెర్యామున నీశ|త్రువు- చొచ్చి '- 


దశమస్కంధము 217 


ధ్వాంతమయంంబై న తదహ్వరమ్ము 
నంతరాశమ్మున నతిపృథుశయ్య 
గుజకలువెట్టుచు ( గూరుకుచున్న 

నరు నాక్కరుని గాంచి నందకుమూర 
నినుంగాంగ భావించి” నీచమానవుండ : 
అని సేయలేక యి య్యడవి మార్గమున, 
బరుగిడి వచ్చి యి పర్వత బిలము 
చొరంబడి నేం జూచుచుండ నీ సెజ్జ 
యందు నిదించెడునట్ల నటింతె ? 

అతదు. నేనిక నిన్ను వదల, మన్నింప 
నెక్కడ నెవ్వారికేంగాని నీవు 

చిక్క వటంచును జెప్పె నారదుండు 2690 
చిక్కితి విక నెందు. జేర నేగెదవు? 
నిక్కము శాశ్వతని[ద పొ మ్మింక, ” 
అనుచు యవను డట్టహాస మొనర్చి 
ఘనకులిశాయుధ కఠినమైనట్టి 

తన పాదమున వాని కనుతిను దన్నె 
ధ్వని బిలమ్మున [పతిధ్వను లీనునట్లు _ 
ఆ తాపునకు లేచి య ప్పురుషుండు 
చేతులు వి|దిచి విజృంభించి నీల్లి 

కనులు మెల్ల న విచ్చి, కనలి నల్ల శలు 
కనుగొని తనకు ముంగలనున్న యవను 
నిజనయనాగ్నిచె సీటు గావించి 
గజిబిజిమాని యొక్కం డటనుండె 


ముచుకుందునివృ తాంతము 


అంతట. గృష్ట, నీవా శూదు నెదుట 
ధ్వాంత పూర్ణమ్మగు తద్దహ్వరమును 


218 శ్ర) _ప్రార్థనాభాగవతము 


భవదియ తనుకాంతి భాసిల్ల ( జేసి 

భువనమోహన భవన్నూర్తి విస్ఫూ ర్తి 

(బత్యక్షమైతి, వ|బమునొంది యత (డు 

నిత కశోభితమగు నీ రూపు జూచి 

నిరుపమానంద వార్నిధి మున్గి తేలి 

పరమాత్మ: యీ రీతి. బలికె నీతోడ 200 
“అయ్య వందనము, మహాత్మ: నీ వెవ(డ? 

వియ్యెడ కేతెంచి తేమికారణమొ ? 

మానవుండవుగా వమర్తు్యండ నాదు 

వే నెటుంగ(గ6 దెల్పవే వేలు పేని 

కాకున్నచో నన్ను గావంగ నెంచి 

యీకడ కీ రీతి నేతెంచినట్టి 

హరివొ, హరుండవా, యజ్ఞాసను(డవొ 

పరమాదరమున.( దెల్పవె నిక్క మెదియొ? 

ఇది కంటకాటవి, యొట్లోర్చె నీదు 

మృదుచర ణమ్ము లిమ్మెయి నడువంగ 

నీ సేవ నాకు పెన్నిధిగా( దలంతు 

నా సంపద నొసంగు మయ్య మహాత్మ: 

సీ జన్మవంశముల్‌ నీ నివాసమ్ము 

లే జాడలో వాని నే నెటుంగంగ. 

దగుదున యని యేతద్విధ మెల్ల ( 

దగ నెటిగింపు సంతసము నా కగును 


ముచుకుందు.(డు తనవృ తాంతము శ్రుతృష్ణంనకుం దెల్పుట 


జననమ్ము నాకు నిక్ష్వాకు వంశమున 
ఘనుండగు మాంధాత గన్నపుతుండ 


దశమస్క్హంధము 219 


ముచుకుందు(డను వా(డ, మును వేల్పుగమికి 
[ప్రచురరాక్షసబాధ: బాయంగం జేసి 2710 
వారిచే సుఖని|ద వరముగా. బడసి 

యా రహస్య స్థలి నే నేకతంబ 
నిదురించుచుండ దుర్నీతిపరుండు 

సుదముు మీరినయట్టి మానవు డొక్క. 
డేతెంచి. దుష్కర్మ మెసరింగి చేసి 

యాత (డే నీఅయె్య నాత్మదోషమున 

నంతట నీ దర్శనా పిని నాదు 

స్వాంతమ్ము సంతోష సంపూర్ణ మయ్యె 

నను. గృపాదృష్టి మన్నన సేయు” మనుచు 
నిను వేడు నతనితో నీ విటు లంటి. 


శ్రీకృష్ణంండు తన్ను ముచుకుందున కెజీంగించుట 


భూనాథ ముచుకుంద । పుడమిడేణువుల 
నే నేరుపరియైన నెన్నునో యేమొ 

కాని, నా గుణజన్మకర్మనామముల 

నే నేరుపరి గాని యెన్నంగ లేండు 
వానిని గూరిచి వర్ణించి చెప్ప 

నే వైనం జాలను నిక్కమ్ము నమ్ము 
ధరణికి భారమౌ ధర్మదూరులను 
బరిమార్చి శిష్టులC బరిరక్షసేయ 

మును (బ్రహ్మ (పార్ధింప మునుకొని యేన 
యనఘు(డౌ వసుదేవు నాత్మసంభవుగ 2720 
వాసుదెవాఖ్య సంభవ మయి కంసు 
గాసిపజిచి చంపి ఖలుల నెల్లరను 


శ్ర |వార్జినాభాగసతము 


జదుపుచున్నాండ, ని శాతమౌ దృష్టి 
సదమదమైన యసత్పురుషుండు 
కాలయవనుండను ఖలు(డు రాజేం|దః 
కూలె నీచేత లోకులు మోదమంద 
వినుమయ్యు యొకమాట విమత విధ్వంస: 
మును భక్తి నను నీవు పూజించినట్టి 
కారణమున? నిన్ను గరుణింప. దలంచి 
యా రహస్యస్థలి కెతెంచినా(డ 
భవదలభీష్టమ్ములౌ వరములు గోరు 
మవనీశ, యొసంగెద నానంద మెసంగ 
నను నమ్ము భక్తు లెన్నం డెందు(గాని 
వనట నొందరు నా కృపావిశషమున” 
అను నీదు పల్కుల నాలించి యతండు 
నిను( గృష్టు వైకుంఠనిలయు(డం చెటగి 
కరము భక్తిని నమస్కారముల్‌ చేసి 
పరమపూరుష: నిన్ను. (వార్థించె నిట్లు. 


ముచుకుందుండు త్రికృష్ణంని |పార్థించుట 


శ్రీకాంత: నీ మాయ స్త్రీలు బురుషులు 

లోకాన ధనభోగలుబ్దులై , కామ 2780 
ముఖ శ|తుషట్కమ్ము( బోగదోయలేక 

యభిలమ్ము తమ వశ మగునట్లు చూతు, 

రంతియే గాని, నారాయణ: నిన్ను 

స్వాంతమ్మునం దుంచి పార్థింప(బోరు 
మానవజన్మయే మహి నుత్తమంబు 

కాని, మానవుండు నిషాము(డు గాక, 


దశమస్క ౦ధము 221 


సంసారసుఖము శాశ్వత మని నమ్మి 
ధ్వంసమ్ము చేయు ను త్రమధర్శ్మపథము 
రాజ్యసంపద బుద్ది భమయుట నేను 
పూజ్యకాలమ్ము వమ్ముగ( జెసికొంటి 
ధరణిపు6 డనెడి నుద్దతి నిన్నినాళ్లు 
తిరిగితి నిను6 గను తెలివిమానితిని 
సార్వభౌముడు తుచ్చసుఖముల మరగి 
సర్వేశ: నినుంగొల్బు సరణిని మజచు 
సాధుజను(డు సర్వసౌఖ్యముల్‌ మచి 
నీదుపాదాబ్దసాన్నిధ్యమ్ము సుర గ 

సై దయయేయున్న నిఖిల బంధములు 
పాదుకొనవు మోక్షపదవి సిద్ధించు 

నీ సేవచేసెడి నిర్మలచి త్తుం 

డాస చూపునె యెహికానందములకు 1 ద(40 
అని పెక్కు తెజింగుల నాత్మ విచార 
మొనరించి, నీదు మహోన్నత శక్తి 
గుజుతించి నీ దివ్యగుణము నుతించి 
మరియు నిట్లనియె రమాహృదయేశ ; 


ఈశ్వర: కృష్ణః యో యిహసౌఖ్యములను . 
శాశ్వతమని మది చాల నమ్మితిని 

గాని చెడితి వాని గాంక్షింప నింక 
మానసమ్మును శాంతిమయము గావింతు, 
నదియు నసంభవ మరుల నార్గురను 

. వెదరగొట్టంగ లేని చెన(టిని నాకు 

శాంతి యెక్కడిది? విశ్వంభర. దేవ, 
[భాంతియేగాని, సర్వమును మజచి 


222 


(@) _ార్హనాభాగ పత ము 


నిను నా[శయించెద నీరజనయన ! 

నను. దయ: గనుమ పన్నగరాజ శయన: 
అని భక్తి నినువేండు న మ్ముచుకుందు. 
గని, యంటివి మహాత్మ, కరుణాసము[ద, 


శ్రీకృష్ణుడు ముచుకుందునకు ము కిమార్లము( దెల్పుట 


భూనాథ : నీకు సద్బుద్ధి చేకూరే 

మానికి వాశల మంచిది, వినుము 

జనవర: తొలి నీవు క్ష్యతధర్మమ్ము 
ననుసరించితి, మృగయావినోదమున 2790 
మెకములC( బెక్కింటి మి త్రిపాల్సేసి 
సకలపాపమ్ముల సంతరించితివి 

తపము గావింపుము తద్దోషసమితి 
నపనయింపంగల వా యనంతరము 
భూతదయా బుద్ది పొసంగిన ఎప 

జాతి జనించి మచ్చరణ సంసేవ 

నను6 జేరుకొందు వెంతయు శాంతితోడ 

నని కరుణించితి వా విభు. డంత 

నీకు నతుల్‌ సేసి నిన్ను వీడుకొని 

యా కొండగహ్యరమందుండి వెడలి 

కడు చిన్నరూపాల( గన్పడున టి 

పుడమి. జరాచరమ్ములగు [ప్రాణులను 

గని యబ్బురమ్మంది కలియుగ|పా ప్రి 
యొన(గూడు నని యాత్మ నూహించి యతడు 
మది శంకమాని హిమగిరిని( జేరి 
బదరికా[శమమందు( బరమాత్ము హరిని 


దశమస్క ౦ధము 228 


నిను. గూరిచి తపమ్ము నిశ్చలనిష్ట 
నొనరించుచుండె లోకో త్తరచరిత : 
ముచుకుందు:డు తపమ్ము పొనరింప దలంచి 
యచలబిలమునుండి యరిగిన పిదప 2760 
మరలి నీ వేతెంచి, మధురను (గమ్మి 

దుర మొనరింప నుద్ధురగతి నున్న 
మైచ్చుల కెల్లను మి త్తినిగూర్చి 

స్వేచ్చమై మథురను వీడి తత్పురిని 

గల ధనాదుల ద్వారకాపురి( జేర్చ 
బలగమ్మునకు( దెల్చి పయనము లంత 
సాగించు చుంటివి సర్వేశ, కృష్ణ: 

మాగధు( డతిదుష్టమతి జరాసంధు( 

డపు డిరువదియుమూ( డక్షాహిణులను 
విపరీతమతి( దెచ్చి విడిసె నా దండు. 

గని యని సేయంగ. గాదని మిగులు 
ధనమును విడిచి యద్దమునందు నోడి 
పరువెత్తు కోచల పగిదిని నీవు 

పరువెత్తితివి బలభ(దుని గొంచు 


జరాసంధుడు రామకృష్ణంలం బట్ట నుంకించి విఫలు6 డగుట 


అటు మీరు సోదరు లటవి మార్గమున. 
బటుశీ|ఘగమనాన( బర్విడుచుండ 

నవ: ముహా మహిమలు మ సాహసమ్ము 

లేమా[త మెబుగక యెొసంగి మాగధుండు 

తన బలగమ్ముతో6 దర్శలి మిమ్ములను 

వెనుకొని తబుముచు ““వెంగలులార : 2770 


224 


శ్రీ (పార్ధనాభాగపతము 


మీరెందు( జొచ్చిన మిమ్ముల విడువ. 
బాతిపోవుట రాచసాడిగా “దనుచు 
పరిహసించుచు వెంట(బడి వీడిపోక 
తజుముచు వచ్చె, న త్రజీ పింరు: విరుల 
నలపున నుంట నా యలపు తీఅంగ 
కొలది ఏ|శాంతిని గోరి (ప్రవర్ష 

ణమ్మను గిరిని సందడి లేనిచోట 

నెమ్మి నుంటిరి దాగి సీరజనాభ। 
తనపట్టువిడువ కా ధరణీధరమున 

నిను, రాము వెదుకంగ నిజసై న్యమునకు 
నానతి యొసగి. యయ్య ది మాగధు(డు 
తానును వెదకి యే తావున. గాని 
మిమ్ముల. గనక పమ్మిన కోపబుద్ధి 

నె మెయి మిము జంపనెంచి యా కొండ 
నెల్లెడ ఘోర వహ్నిని దరికొల్చెం 

బెల్లుగా మంటలు విన్విథి కగ సె 

ఆ రీతి గిరిమండ నటనుండి వెలికి 


వైరు లెబుంగని వడువున దుమికి 
ద్వారకాపురము సత్వరం గుశలముగ6 


జేరుకొంటిరి మీరు [శితపారిజాత : 2780 


అంత జరాసంధు డ గిరి కత 

లంత మొందినయట్ల యాత్మ భావించి 
యెసంగు మోదమున మాహిష్మతీవురికి 
వెస6 జనె నిజబలవితతితో. గూడి 
చక్రపాణి, చతుర్భుజ. దయానిశాంత, 
శ|క్రాదిసురసంఘ సన్నుతచరిత 


దశమస్క౦ంధము జిని . 


భవదియ సంకల్పసర మార మెదియొ 
భువి నెవ్వ 'రెజటుంగ రుత్ఫుల్లాబ్దనే(త ! 
కంసుచావును విని కడు కోప మంది 
హింసింతు: జూడు(డు కృష్ణుని ననుచు 
గుగధభూపతి డూరదుతి నిన్ను. దనకు: 
బగతునిగా నెంచి బహుళ యత్నముల 
నిను నొంపంగా6 జూచనేగాని, కంసుం 
డనయవ ర్రనుండు [కూరాత్ముండు గాన 
నతడు దండనమున కర్తుంటే యనుచు 
మది దలంచెనె? పెక్కు మార్షోటువడియు 
మరి మోసపోయె నీ మాయా (ప్రభావ 
మెబు(గ కమాయిక హీనుని యటుల 
కాలయవనుడు నిష్కారణవైర 

మాలాగు నీసయి నధిక రోషమున, 2790 
బెంచి నిన్ను సమరభీరువుగాంగ 

నెంచెనే గాని నీ యీశ్వరత్వమ్ము 
నెంచెనే, తుదకొక పృథ్వీశుచేత 
పంచత్వముం బొందె పరమమూర్ధుండు 
మాగధయవను లేమా[త సీ ముందు, 
భోగిం్యదశయన, యీ మోసంపు నటన 
మీలాగు గావించి యీవు లోకులకు 

నీ లీలలం జూపి నీతి నేర్చితివి 
ముచుకుందు. డెంతటి పుణ్యుడొ రమెందొ 
యచలగహ్యరమున హాయి బరుండి . 
నిదురించుచుండయా నీ వందు(జొచ్చి 
యదనున నాతని కానంద మెసంగ 


[వొ, కం 1) 


228 


(శ్రీ పార్థనాభాగపతము 


భవదీయ దర్శన భాగ్యమ్ము(గూర్చి. 
[పవిమలమోక్ష సంపదః భొందునట్టి 
దారి. జూపితివి నీ దాసవాత్సల్య 
మారయ వర్ణింప నలవి గాదయ్యు 


యవన మాగధుల కెట్లట్టులు నాకు 

నవగుణంబులు పెక్కులయ్యు సర్వేశ, 

నా దుర్గుణమ్ముల నాశమ్మొనర్చి 

నీదు సేవలు సేయు నియమము సెర్చి £800 
ముచుకుందునకు వలె మోక్షమ్మునొందు 
ప్రచురసంభావ్యమౌ పద్దతి నాకు. 

దెలిపి రక్షింపుమా దీనశరణ్యః: 

కలుష మానసు డని కడ, ద్‌ యక య్య 

నీ పాదదాసు:డ నీరజనేేత ః 

కాపాడు నను నీలకంధరగా Er 


రుక్మిణి కల్యా ణకథ 


శ్రీనిలయా: హరిః శ్రీవత్సవక్ష, 
జ్ఞానరూపామర సంఘసంరక్ష 
కంజాతీలోచన, కౌస్తుభాభరణ, 
భంజితరిపుగణ, పాపసంహరణ, 
వేదవినుత, 'కృష్ణ : విధినిర్ణయమ్ము 

నే దివౌకసులు నురెవ్వరుంగాని 
తప్పింపగలరె ? యా తథ్యమ్ము. గనక 
గొప్పవార మటంచు గొందబణు జనులు 
దై వనిర్ణయమును దప్పింపః బూని 

రే విధమున దాని నెడచేయలేక 


దశమస్కంధము 227 


ఫలశూన్యతను గం|దు,.పరమాత్మ. నిన్ను! 

దల(చెడు వా రెంత దవ్వులనున్న. 

నదనునెజింగి తదాకాంక్ష నెటిం౧.' 

కొదలేక గూ.ర్తువు గోవింద! నీవు. .- 2810 


రుక్మిణి తల్యాణ కథా (ప్రారంభము 
అరయ విదర్భదెశావని. మున్ను 
వరలు కుండిన .పురవరము, తత్పురికి. ..:. 
ననఘుఃడు భీష్మకుండను రాజు 'భ:ర్హ:. -' 
జననుతు.. డాత(డు సాధువ ర్రనుండు wad 
అతని 'కెవురుపు[తు అందున జే క్థష్ట 
సుతు(డు రుక్మి. వెనుక సొరిది నల్వురును.. 
రుక్మరథుండును రుక్క్మబాహుండు Me: 
రుక్మ కేశుండును రుక్మృన్నేతుండు :. .౧-. 
ననువారు, వారల కంద అకొక్క- = 
యను(గు చెల్లిలుగల దామె సుశీల 
పేరు రుక్కిజి, యామె పెరిగెడుకౌలంది 
నారాజు మందిర మతి శోభ నెనసె, 

రుక్కిణీదెవి బాల్యము 

ఆ రుక్నిజీబాల యను౭ంగునకియుల. 
జేరి బొమ్మల పెండ్లి సేయు వేండుకగ-. 
సకియల కెల్ల ( గుజ్జన గూళ్ళు వెట్టి 
[ప్రకటించు వారితో. బంధుమర్య్యాద న. 
పూలతీ.గెలం బెంచు.6 బూందోటలందు. 
హోళి నుయె్యలలూ (గు హర్మ త్రమ్ములందు.. 


శిస్లిరి 


డీ) | పార్టనాభాగపత స 


జదువులు శుకపిక సమితికి, జెప్పు 
ముదమార బంతు అద్భుతముగ నాడు 2820 
మురిపెముల్‌ నెమ్మిగముల: జేర్చి నేర్చు 
గటిపు మక్కువ మందగతు లంచగమికి 
నారదసన్నుత నగరిపువంద్య ; 

ఆ రీతి రుక్ళిణి యాటలు పాట 
అల్లారుముద్దుగా ననుంగులతోడ' 
దల్లిదం[డులకును, దక్కుబంధులకు 
ముదము గల్లంగ( జూపుచు విద్య లెల్ల 
కొదలేక నేర్చె నెక్కుడు కోరి నంత 

నా రాజతనయకు యౌవన సుష్పు 
డారంభమయి యామె క|ప్రతిమాన 
సౌందర్య మేర్ప్చడె సరసిజనాభః 
నందకుమార : కృష్ణా: నీకు. గూడ: 
నెలపాయ మేర్పడి యెదిగె నీలోన 
తలంపులు తమకముల్‌ తల్ల క్షణములు 
తన జనకుని నిశాంతసున కేతెంచు 
ఘనులగు నతిధివర్గంబుల వలన 

నా రుక్నిణి భవన్మహామహిమలును 
సారరూపాదులు చక్క్ల6గ నెటీ గి 
వనజనయన | నిన్నె వరునింగం దనదు 
మనమున. నెంచె, సమ్మదమును బెంచె 2930 
నీవును మది రుక్కిణీరూపశీల 
భావగుణాదులు చాగని యెంచి 

ఆమెను నీదు నిల్లాలుగా. బడయ 

నీ మానసంబున నిశ్చయించితివి 


ఎశమస్కంధము 229 
రుక్మిణీ వివాహ (ప్రయత్నము 
అంతట: గొన్నాళ్ల కాత్మ బంధువులు 
సంతసపడుచు విచారముల్‌ చేసి 
సుదతి రుక్మిణిని కృష్టున కిత్త మనుచు 
పదుగురువల్శ, నా పల్కుల రుక్మి 
వారించి నీ పయి వై రమ్ము బెంచి 
పేరిమి శిశుపాల విభుని పై నుంచి 
తన చెలియలిని నాతని కీయ నెంచి 
మునుకొని తగుయత్నములు సేయుచుండె 


రుక్కిణి శ్రీకృష్ణంనొద్దకు బ్రాహ్మణుని బంవుట 
అంత రుక్మిణి తనయన్న యోచనకు 
స్వాంతమ్మునందు విచారము నొంది 
తన కాప్తుండైన స్మద్భ్బాహ్మణు నొకని 
ననఘుని పిలిపించి, “అయ్య, మా యన్న 
నన్ను. గూళకు వై ద్యునకు సీయదలంచి 
యున్నాండు విపకులో త్తమ; నీవు 
కన్ననశని కృష్ణు(గాంచి యీ తీరు 
విన్నవింప(గదయ్య విమలగుణాఢ్య : 2840 
జసకు(డు పుకు నసద్విచారమ్ము 
విని నివారించెడు వెరవరిగా(డు 
కనుక నీ వేగి మత్కామితార్ధమ్ము 
వినిపించి శ్రుకృష్ణు! బిలిచి రావయ్య” 
అని కొన్ని మర్మవాళ్యమ్ములు దెల్చి 
పనిచె నప్పాజు న ప్పృడంతి. తత్హణమ 


శ) [పార్ధనాభాగపతము 
(బ్రాహ్మణుడు ద్వారకలో శ్రుకృష్ణంని దర్శించుట 


కదలి వాపండు 'ద్వారకాప్తరిం జే౦ 

ముదిత మనస్ము.డై ముచుకుందవరద; . 

నీ రమ్యసొధమ్ము నికటమ్ము (జేరి 

ద్వారపాలుర(గని వారి మూలమున 

దనరాక నీకు. ధౌంల్తనె తెల్చ( బంపి - 

మన ముబ్బునొంద హర్మ ఖ్రముం జొచ్చి నిన్ను 

గని “పెండ్లి కొడుకౌదు గాక శ్రీకృష్ణ: 

అనుచు గ్లీవించె మహాత్మ! సర్వేశ? | 

విని నీవు చిజునవ్వు వెలయించి నీదు 
._కనకాసనము డిగ్గి, కడు నాదరమున. 

న యా్యసనమునందె య వ్విిప్రవరుని 

నెయ్యంపు(బలుకుల గూ రార్పుండం 

జేసి, సద్భ క్ట కిం బూజించి, భోజనము 

వాసిగాం. బెట్టించి, భవదియ దివ్య [ 2890 

హసొన నాతని యడుగు లొత్తుచును 


అలానే 


నే_స్టమ్ము వెలయించి నెమ్మి నెట్ల ౦టి 


్రీకృష్ణంం డగ్నిదో క్యోతనుని సత్కరించి సంభాషించు 


ధరణీసురో త్తమ; ధనుడ మను. 

పరితృ ప్రీ న్‌ మది భాసీంచు చుండు య 
కొద్దియైనను ద ప్రింగొను ను త్తముండు 
పెద్దలకా సుద్ది పీయముగుచురెడు 
సంతసపడకున్న శ్మకుండు, జెడును 
సంతసించిన పేదజను.డు సుఖించు 

దయయు ధర్మము, తృ ప్రి, దాంతియు, శాంతి 
నియమనిష్టల భక్తి నెజపుచు నుండు - 


దశ మస్క౦ధము 29 


మనుజులు నాదు [పేమకు నర్లు: లట్రి 

ఘనులకు నే నెప్పు గావింతు నతులు 

ఏ దేశమందున, నెచట నీ యున్మి ? 

ఆ దేశమును నేలు నధిపు. డెవండు ? 

ఏ విభుచేం [(బజలెల్ల సుఖింతు 

రా విభుం డనిన నా కత్యంత ముదము 

ఇది జడనిధి దుర్గ, మిచటి కీ వెల్లు 

పదిలముగా( జేరవచ్చితి? నీదు 

తలంపునం గల మేలు తప్పక ద్‌ర్తు( 

దెలుపుమా నాకు నుధీనుత చరిత $ 2860 

అని నీవు [పశ్నింప నా (వాహ్మణుండు 
నయ వివేకముల్‌ వెలయ నిట్లనియె 


రుక్కిణి సందేశము 


దేవవినుత, వాసుదేవ, విదర్భ 
భూవిభు( డత్యు త్రము(డు ఫీష్మకుండు ్ట్‌ 
అతనికింగల వొక యాత్మజ రూప 
వతి గుణవతి శిలవతి రుక్మిణియను 
కన్నియ, నీకామె కే ee 
దిన్ననశజేయ సుదింగోరి, పెండ్లి 
సంబంధమగు నొక్క సంతోషవా ర్త 
యింబు మీజంగ నీకు నెజిం౧౦ప నన్ను+ 
బనిచె నా మాటల బలికెద నామె 
విసిచిన యట్టుల వినుము నెవు దిగ 
నీ సేం. విన్న నిఖిలశరీర 
రోగతాపంబులు రూపటీ పోవు 


282 


శ్రీ) (పార్ధనాభాగపతము 


సీ రూపముం గన్న నే తద్వయమున 
కారయ సంపద లమరుచునుండు 

నీ పొద పరిచర్య నిరతమ్ముచేయ 
నేపారు నున్నతి యీ క్షితియందు, 

నీ నామ భజనమ్ము నిత్యమొనర్చ 
నానావిధముల బంధనములు దొలంగు 2870 
నట్టి సీ యందు వముదాత్మ యెల్ల పుడు 
గట్టి విశ్వాసమ్ము గల్లి యున్నయది 

నీ యాన సిగ్గిడి నిజము చెప్పితిని 

నా యందు నీదు మన్నన, జూపుమయ్య 
శ్రీరమాహృత్సరసీరుహ భృంగ! 

కారుణ్య పూర్ణ, నిష్కులుషాంతరంగ: 

నిను నేను కోరుట నేరమా స్వామి? 
యనుపమ సమో హనాకారు నిన్ను 

నే కన్య కోర దింతెందుకు లక్ష్మి 

వీళమై నిన్లోరి (పేమింవలేదె 

మృగరాజు సొమ్మును మృగభూ ర్తకమ్ము 
తగ వెబు(గక పొంద(6 దలంచిన యటులు 
నీ వదాబ్దముల ధ్యానించెడు సన్ను. 
దేపట్టనున్నాండు శిశుపాలు( డతడు 
పరమనీచు(డు నీదు పాభవోన్నతుల 
మరియాద నెజు6గునే మనుజమృగేం[ద: 
దానధర్మములు (వతమ్ములు దేవ 

మానవ గురుజన మానా్యర్బ నములు 
మునుపటి నా జన్మముల నేను భ క్రి 
వనజనాభుని హరి వాంఛించి చేసి 2880 


దశవమస్క ౦ధము 288 


యున్నచో? గృష్ట మహోన్నతచరిత ! 
యెన్న నా హృదయేశు. డీవౌదు గాక! 
పోరాటమున చేది భూపాలు. డాది 
వైరు లోటమినొంది వగతురుగాక ; 

నీకు నంకిలిలేదు నీరజనాభ 
పాకటమగు భవద్భలముతో వచ్చి 
చేదిశు. డాదియౌ క్షి తిపుల గెల్చి 

నాదు చెంతకు గరుణను జనుదెంచి 
జగతి మెచ్చంగ రాక్షస వివాహమున 
నగధర: నీ బలోన్నతి నోలిచేసి 

నను. గొనిపొమ్ము నందకుమార కృష్ట! 
చనుదెంతు నీతోడ, సర్వులు చూడ 
అంతిపురమునుండి యగునె నినేర 
చింతింప( దెచ్చుచో సేవకావళిని. 
గలబందుగుల(జంపి కాని తెచ్చుటకు 
వలనాన, యని యెంచవలదు ఎశ్యాత్మ : 
మోద మెలర్చ( జెప్పుదు నొకయు శ్రి 
నాదరమ్మున వినుమయ్యు తదు క్రి, 

కులదై వమును భ_క్రిం గొలిచి వచ్చుటకు 

కొలము పెద్దలు పెండ్లికూతు వివాహ 2890 
మునకు మున్ముందు సరిపుదుఃి రట్టి ధర్మ 

మునుబట్టి నేనును వురము వెల్చలను 

గల పార్వతికి _మొక్క్ల(గా. జనుదెంతు 

జలబాక్ష! నీవు నా సమయమునందు 

వచ్చి న న్గొని పొమ్ము వత్తు సర్వేశ: 

పొచ్చె మేమియు. గల్ల(బోదు ప్రాణేశ! 








£4 


శీ) _పౌర్థనాభాగపతను 


ఘునులు తమతమమ్ము, గడ౧(దోయనెంచి 
_తినయనుని విధానం దివిరి యె వేల్చు 
చరణాబ్దవారి మజ్జన మొనరింప 

గరము కోరుదు రట్టి కమలాక్తు నీదు 
సరసనుండెడు నదృష్టము గల్లకున్న 
నిరత [వతమ్ముల నెఅపుచు నూరు 
జసనమ్ములను నిన్నె స్మరియించుకొనుచు 
మనుటయే చాలింతు మన్మనోనాథ ; 

నీ మృదూక్తుల విననేరని చెవుల 

గోమెల్ల వ్యర్థమ్ము గోపికాలోల ! 

నీవు పొందని మేని నెజపగు సొగసు 
భావింప వమ్ము శుభంకరరూప : 

నిను. జూడ: జాలని న్మేత సౌందర్య 

మన వనజో్యత్స షాకు నిందిరానాథ 2900 
ని మోవినుధ( [గోల నేరని నాలు 
కమిలాభము చవులెన్ను జ్ఞానమున ? 

ని a నెమ్మి మూర్‌ నని 
నాస జ్ఞాసమ్ము వ. ర మెశ; 
భవదీయ పాద సేవకు నోంచనట్టి 

భవము దుర్భరము. గోవర్ధనోద్దార : 

అని రుక్మిణీదేవి యంపిన వార్త 

సనఘు. డా[భాహ్మణు( డంతయు నీకు 
వినిపించి మరియు నా వెల(దుకరూప 
గుణ యౌవనాదుల6 గూడ వర్ణించి 


“అయ్య: యయ్యలనాగ యర్హమ్ము నీకు 


నయ్యుంగనకును నీ పర్షుండ. వగుదు . 


'చశమస్కంధము ' 285 


చెప్పితి మీ పెండ్లి స్థిరము నా మాట 

తప్పదు: తడవింక తగదు సేయంగ 

చుట్టాలతో రమ్ము సుదతిని దెమ్ము 

నెట్టన శుభము లన్నియు న్‌ వశమ్ము 

అనిన [(దాహ్మణు పల్కు లాలించి న్‌వు 

మనమున నుప్పొంగి, మాధవః నీదు 

తరవమున నాతనికరమును బట్టి 

చిబునగ వొలయంగ? జెప్పితి విట్లు 2910 


శ్రీకృష్ణంండు (బాహ్మణునితోం దనయభ్మిపాయముం. దెల్పుట 
. ధారుణీసురవర, ధర్మవిచార : 

యా రుక్మిణీ కన్యయందు నా తలంపు 
నిలిచియున్నది నాకు నిసి న్మిదరాదు 
తెలిసికొంటిని నామె తీరు. జిత్తమ్ము. 
నా పెండ్లి కార కమ్మునకు ననిష్టమ్ము 
జూపుచు రుక్మి యెందుచున్న కీడు 
నే మున్నె యెజు6గుదు నిదె యుగుదెంచి 
యా మూర్ధశ|త్రు సంహారమ్ము చేసి 
బాలిక( దెత్తు మా బంధుజనమ్ము 
మెలన, లోకమ్ము మెచ్చుకొనంగ %* 
అని నీ యభ్మిపాయ మా భూసురునకు 
వినిచితి, రుక్మిణి పెండ్లినక్ష్యత . 
మెతి(గితి; సారథి కిడితి వనుజ్ఞ 
నరదమ్ము. దేర మహాత్మ! శ్రుకృష్ణ 
భవదియ సంకల్పబలమున కెదురు 
భువి గలదే జగత్పూజ్య చరిత్ర! 


డీ) పార్థనాభాగపతము 
శ్రికృష్ణంని కంది ను సతర [పంయాణవు 
అంత దారుకుండు శై వ్యాది వాహముల 
సంతనకట్టి నీ సరసన.దేరు 
నిలుప నందకుమార : నీవు |బాహ్మభబుని 
గలసి త|దథమెక్కి కదలి విదర్భ. 2920 
జేరి. కుండినపురి కితినాథు( డెలమి 
ధారుణీపతులకు( దగ నిల్చి యున్న 


విడుదలలో నొక్శవిడిది గృహాన 
విడిసియుంటివి యదువీర: శ్రీకృష్ణ; 


కుండిన నగరమున రుక్కిణీ వివాహసంరంభములు 


కొడుకుమాటను కాదు కూడ దటంచు 


నాడయండు ఖీష్మకు( డుడిగింపలేమి 
నంతకు మున్న నిజాంతరంగమున 
జింతించి రుక్మిణి శిశుపాలు కొసంగి 
పెండిలిసేయుబటి విధియని యెంచి 
నిండుసంతసమున నిఖిల నివాహ 
శోభనోదో్యోగముల్‌ సొరిది. జేయించె 
ప్రాభవ మొప్పార బంధువుల్‌ మెచ్చ 
సురియలంకరణము పొలుపుగ జరిగె 
పురవాసులకు నెల్ల మోదము బగా 
వివిధవాద్యమ్ములు వింతగా [మో 
జవమున పెండ్లి కర్ణములు సాగె 


చతురంగబల విలసచ్చ క్ర కితోడ 
నతిహితబంధు జనావళితోడ( 


దశమస్క్య౦ధము 287 


|బకటిత గర్వసంరంభమ్ముతోడ 

వికటచి త్తముతోడ విచ్చేసె భీష్మ 2980 
తనయ దెత్తునటంచు దా శిశుపొలు( 
డనయు. డవ్వీటికి నతి సంతసమున 
బలరామకృష్ణులు వచ్చిన వాం 
గలహనుందోడించి కన్య. జై ద్యునకు 
దక్కింతమని కడు దర్పము వజయ 
[గక్కున. దస బలగమ్ములతోడ. 
జనుదెంచి రా జరాసంధుండు మటియు 
ననయులౌ దంతవ క్రాదు లెల్ల రును 

హరి యొక్క. డేగె( వైద్య హితమ్ము(గోరి 
నరయంగ మాగధాద్యవని పుల్‌ పెక్కు 
రరిగియున్నారు కన్యక. దెచ్చుచోట 
దురము సిద్దమ్ముగు( దోడుగావలయు¢ 
గంసారి కని బలగమ్ము దోకొంచు 
హంసేందునయన: తా నరుదెంచె బలు(డు 
ఆలోన వైదర్శి యంతిపురాన 
తాలిమిమాలి యో తామరసాక్ష : 

నీ వామెకోర్మె మన్నింతువో, లేదొ 

యె విపరీత మెల్ల ర్పడు నొక్కాః 

యని యేకతమ సంశయమ్మును బొంది 


తనలోన. దా నిట్లు తర్మించుకొనియె 2940 
శ్రికృష్ణునిరాక కె ముదురు చూచుచు జింతించుట 
క యె 
వేపు పెండిలి, కాని, శ్రీపతిరాండు 


తాపము నాదు స్వాంతమ్మున గుండె 


288 


శ) పార్గనాభాగవతము 


పాబుండు చనియెనొ : వాసుదేవుండు 

తీరిక నాదు సందేశమ్ము వినెనొ | 

నా పూని, జయమౌనొ, నగవుపా లగునొ : 
యే పగిదియొ: విధికృతము నే నెజు(గ 
నరయ నగ్నిద్క్యోతనాఖ్యుం డావ్మిపు 
డరిగెనో, తడ సెనో, యలసెనో లేక 

విని కృష్ణు డిది లోక విపరీత మనుచు 
జనుదేర6 డేమొ: యీశ్వరియు నీశ్వరు (డు 
కరుణింతురో లేదా! కడకు నా కోర్చి ' 
పరికింపః దా నెట్టి పరిణతి. గనునొ *” 

అని మజటీ రుక్మిణీ యాదవచం[దు? 

గనం జనియుండ( డా క్షాదేవు. డనియు 
నందాత్మజుని రాక నమ్మరా దనియు 
పొందిక నాతని బోధించితెచ్చు 

హితుడు లేడనియు, నూహింపం జై ద్యునకు 
మతిమాలి రుక్మి సమ్మతి నిచ్చుననియు 
గౌరికి. దనపయి: గరుణలే దనియు 

పరిపరి విధముల. బరితాపమొందు £990 
తన తల(పుంజికు దల్లి కినై న 
వినుపించి దుఃఖమ్ము వెలిచేయ(బోదు 
నిదురపో వదు కృష్ణః నీ వచ్చు (త్రోవ 

కెదురుగ నిల్చిన యీ క్షణపం k= 

నటునిటు మరలింప ద|వబిందువులు 


జొటజొటమని [సవించుచు నున్న వాని 


దుడునదు, [తావదు తోయ, నున్నమ్ము. 
గుడువదు, కై సిసికొన6 బూనుకొనదు 


చశనుస్క_౦ధము 239 


చిలుకకు బద్దెముల్‌ సెప్పదుః రణం 
బలి కింప,. దుద్యానవని నుండ(బోదు 
నిను నిక్కువమ్ముగ నెజ నమ్మినట్టి 
యనఘుల మానస నున్యమ్ము పెనం 
య 
బొరలునే |తిభువన పూజితచరణ, 
గరుడగమన. కృష్ట ః-కంజాతనయనః 


అగ్ని ద్యోతను(డు. రుక్కిణికి శ్రీకృష్ణంనిరాక యెంజింగించుట 


ఆ రీతి రుక్మిణి యంబుదశ్యామ 

కోరిక నీయందు. గుదిరిచి, నీవు 

రావనుశంక సర్వమ్మును రోసి 

భావజానలమున6 బరితాప మొందు 

నామెకు శుభవార్త లందించునట్లు 

వామాంసనేేత కంపన మయె్యె నపుడు 2960 
అంత నీదు నియోగ మంది (వాహ్మణుండు 
చింతాభరాకులచి త్ర రుక్మిణిని. 

జేరంగ! జనుదెంచి, చిబునవ్వు నవ్వి 

యా రమణికి. దాప మణంగ నిట్లనియె _ 


“మెచ్చె నీ గుణములు మేలుమే అనుచు 
నిచ్చె నాకు ధనమ్ము లెక్కుడు పీతి 
వచ్చె శీ కృష్టు డీ పట్టణమునకు 
నచ్చెరువని [పజలందబు (జూడ 
సచ్చరితుండు రాక్షస వివాహమున 
నిచ్చ ని నొనిపోవు నెవ రడ్డ మైన 

కచ్చ టి ఫలియించు గనక వేడు” 


240 


(శ్రీ (పార్థనాభాగ పతనము 


అని తెల్ప రుక్మిణి యానంద మొంది 
ఘనుని నా విప్రుని గాంచి యిట్లనియె _ 

“నా విన్నపము. దెల్పి నందకుమారు 

నీ వేళ కిచ్చటి కెట్లా తో డెచ్చి 

నిలువంబెట్టితి నన్ను నీ కృప మంటి. 

గలరె నీ కెనవచ్చు ఘనపుణ్యమతులు 

దీనికి దగిన మా[దిగ నుపకృతిని 

నేను చేయగ. నేర్తునే భక్రిమీజ 2970 
నంజలి గావింతు నవనీనురేశః; 

భంజిత దుష్క్టృత పావనచరిత $* 

అని నమస్కృతులతో నాతని. దన్ని 

మనమున వగమాని మానినియుండె 


కుండినవుర [వజాభ్మిపాయము 


అంతట భువనమోహనరూప, గోప 
కాంతామనోజ, దిగ్వా పిత తేజ ; 

నీ రాక విని వచ్చి, నీ రూపుం గాంచి 
పౌరులు సంతోషభరితాత్ము అగుచు( 
దగు రుక్కిణికి( జ|కి తనర, జ|కికిని 
దగు రుక్మిణియు, మంచి దాంపత్య మిద్ది 
యా యిద్దటికి( దగు లెనయించి నట్టి 
త్‌ కో యజసూతి యెంతో నేర్పరి గద 
పగర జయించి యీ పడంతికి( జ|కి 
నుగ,.డగు. గావుత! మా సుకృతమున 
అని పెక్కుభంగుల నతికుతుకమున 
ననుకొనుచుండిరి యా సమయమున 


దశమస్కంధము 241 
రుక్మిణి పార్వతీదేవి గుడికింజని తద్దేవిని [పార్గించుట 
ర యల థి 


పటుత రాయుధములు పట్టి హెచ్చరిక 
భటసమూహ మ్మిరువంకల నడువ 

గౌరి కర్చించు కాన్మలుగొని ముందు 
వారాంగనాజన వర్షమ్ము నడువ 2980 
సుమగంధ భూషణాంశుకములు గొంచు 
[ప్రమదలు పాడుచు. బజ్జి నేతేర 

వివిధ నుంగళ వాద్య విిశుతధ్వనులు 
భువియందు దివియందు. బూరటిల్లంగ 
సకులు తల్లులు బంధు సమితి మానినులు 
[పకటితానంద సంభరితలై రాంగ 
సురలు పెక్కురు వందిమాగధులాది 
పరివార వర్షమ్ము బలసి సేవింప 
సన్నిహితులు బంధుజా లముల్‌ తన్ను 
వెన్నంటి కడు (పేను వెలయంగ నడువ 
నంతిపురమువిడె నగజకు [మొక్క 
కాంత యా రుక్మిణి కాల్నడతోడ 

ఆ రీతి రుక్మిణి యారా్యలయమ్ము 

జేరి లోనికి. [బవేశించి పార్వతికి. 


బూజలు సేయించి పొదలిన భక్తి 
రాజిల నదెని( [బార్లించె నిట్లు 
cn © థి 2) 
“ నమ్మితినమ్మ సనాతనులైన 
మిమ్ము దంపతుల నంవికను శంకరుని 
సత తమ్ము వస మట సల్పితి నమ్మ 
యతిదయావతివి గదమ్మ సీ వెన్న 2990 
పా. ఖా 16 


242 


(ట్ర [(నార్ధనాభాగ రాత దము 


వాసుదేవుని నాకు. బతి6 జేయు మమ్మ 
నీ సేవ వమ్మగునే లోకజనని ” 

అని గౌరి( (బార్థించి యెదువరాండ 
వినయ విధేయతల్‌ వెలయ? బూజించి 
దివెనలంది యా దేవ్యాలయమ్ము 
నావరణమువీడి యటనుండి బయలి 
భూభాగముం జేర, భూపతు లామె 
శోభనాకారమ్ము జూచి [మాన్న్సడిరి 


శ్రీకృష్ణంండు రుక్కిణిని తన రథమున నిడి గొంపోవుట 


ఆ యవసరమున న య్యులి వేణి 
మాయామనుజవేష: మా చిత్తతోష। 
భవదియ రూపమ్ము (ప్రత్యక్ష మగుట 
భువనమోహను నిన్ను మోహించి యరద 
మెక దలంప న య్యింతి యింగితము 
మక్కువ గమనించి. సపువముతను జూపి 
యరివీరనృపనివహము చూచుచుండ 
కరిరాజువలె మందగమనమ్ము తోడ. 
జనుదెంచి, నీవు రాజన్యుల లెక్క 

గొనక యా రుక్మిణి గొనివచ్చి రథము 
పైనిడికొని బువి బయలు నిండంగ 
ఘనశబ్దమొప్ప శంఖమ్ము6 బూరించి 0000 
బలభ|దు(డును భటవర్గమ్ము సదు 
విలసన్మహోత్సవ ఐభవమ్ము తోడ 
ద్వారకాపురి. జేర బయనించి తయ్య 
నీరజదశ నేత్ర, నీ కెదురెవరు ? 


దచశమస్కంధము 249 
జరాసంభాదులు కృష్ణం నదిరి మరలి చనుట 


ఆ రితి నీవు నిరాటంకవృత్తి 

నారీవుణిని రాజనందన, గొంచు. 
జనుచుండ భవదియ సాహసచర్య. 

గని యోర్వలేని మాగధముఖ నృపులు 
అదిగొ గోపకులు సింహమ్ము లకీ రి 
మదమున? గొని భయంవడి పాటుతెంచు 
ననద మెకములట్ల యబల రుక్నిణిని 
గొనిచనుచున్నారు [కొవ్వున నుబ్బి 

పున మూరకుండిన, వున యాయుధములు 
మన పరా|కముములు మంట. గాల్బుట 8 
యా తని విడిపింప మైతిమా। మనల 
భూతలమ్మున జనమ్ములు నవ్వకుం[దెః” 


మని హెచ్చరికలతో నందబు(గూడి 

ధనుదాది యుద్దసాధనములు దాల్చి 5010 
చతురంగ బలవిలసన మొప్పునటుల 

నతిరయమున మిమ్మునంటి నిలుండు 

నిలులోడని ధికృతి నరయంగ౦ బలికి 
పలుసాయకముల మీ భటులపై వైవ 

మీ బలగమున కమి|త సంహతికి 

(ప్రాబల్య యుద్ద మేర్చడె వాసుదేవ! 


ఆ మహాసం| గామ మట వీక్షించి 
యేమియు దోంచక యేమనలేక 


244 


(శ్రీ) _ార్థనాభాగపతము 


జ్‌ అరివర్గమునకు జయమ్మగునేమొ 


దురమున” నని భీతితో నినుం జూచు 
నబల రుక్మిణికి ధెర్యము గల్లునబట్లు 
[పబలారివీర విధ్వంసక. కృష! 

పలికితి “జలజాక్తి; భయపడనేల: 
తిలకించుచుండు మాకతిరెట్టు అగునొ 
యదువీరశేఖరు లరి సమూహమ్ము 

మద మణ.గింతురుః |మందింప6 గలరు” 
అని యామె నోదార్సి తంత యాదవులు 
మునుకొని చెలరేంగి [ముక్కడి పగటి 
వమూ6కల శరవర్షమున ముంప వారు 
తెకువమాలి నల్షెసలకు బాటి 9020 
మాగధముఖులును మగిడి చలించి 

వేగ బర్వెత్తుచు వేరొాండుచోట 


జరాసంధాదులు శిచుపాలు నోదొర్చుట 


వగచుచు నాలి. గోల్బ్పడినట్టి వాని 
వగ వగర్భ్చిడు శిశుపాలుని గాంచి 


“పగవారి చేతిలో. బడక జీవముల 


నగపడి తీవు వైద్యాః శుభముయ్యె 
(బదుకవచ్చునుగదా, [వాణమ్ములున్న 
[బదికిన భార కాలు పదివేలు గలరు 

[బదికితి మెలయ్యె భార్యల కేమి 

వదలు మా విషయమ్ము భగవంతు డెటు(గు 
వగపు మానుము శిశుపాల: నీ వింక 

వగచి పొందెడు నట్టి ఫలము శూన్యమ్ము 


ఉక మస్కా ౦ధము 245 


అదియునుగాక న యా్యదవత తికి 

నిది మంచికాల మూ కృష్ణుని బాహు 

బలమున |దిభువన |పథిత వీరులను 

గెలిచిరి మనలను గెలువమె మనము 

మన కనుకూల సమయమైన యపుడు 

ఘనశ క్రై వై రివర్లమ్ము( జుల్భనగ 

నీ రీతిః బలి సరేం[దు లెల్ల రును 

కారుణ్యమున( జై ద్యు( గడు నూజఅడించి 9030 
తమ భూములకు దాము త రల. జై ద్యుడును 
కువుులుచు. జనె సేన(గొని తన పురికి 


రుక్మి కృష్ణం నెదిరి వరాభవము నొందుట 
ర్‌ం 


అంతట రుక్మిణి యన్నయౌ రుక్ని 
దంతివరద ; నీవు తన సహోదరిని 
గొనిపోవుట యెతింగి కోపాన రేంగి 
నిను జయింప(గ నెంచి నిజరథం బెక్కి 
సారథి! కంటె ఫష్మకుపుతు నన్ను 
శూరు లెక్కింపక చోద్యమ్ముగా6గ 
నాదు చెల్లెలిని నిందరు చూచుచుండ 
మీ(దెజుంగక కొని మిడిసి యా గొల్ల 
వాం డదె చనుచున్నవా. డాముతోడ 
నేడు చూపెదను వానికి నాదు శ్రి 
నరదమ్ము స ాయురుర లి మ్మతని 
గరువ మృణంతు నా ఘనసాయకము ల” 
ననుచు గృష్టా! నీ మహామహిమలను 
గనక నీ వెంటాడి “' కష్టాత్మ ః యొక్క. 


(శ్రీ (పొర్టనాభాగపతిము 


నిముసమ్ము నిలువుము నీ గర్వ ముణ6చి 
[ప్రమదమ్ము. గూర్తు నా బంధుల కెల్ల 

నని మూ6ండువాండి సాయకములు విడిచి 

నిను నొవ్వ(జేసి వెండియు నిట్టు లనియె 9040 


రుక్కి శ్రీకృష్ణంని తూలనాడుట 


“సీయిః వెళ్ళకు నిలుమోయి గొ గొల్లండః 
యీ య|కమము నీకు నెటు తగునోయి 
మా పాపం గొనిపోవ మాస౦ వౌదె? 
యేపాటి నీ స్థితి! యెద్ది నీ కులము ? 
యెచట జన్మించితొ యెచట బిరిగితొ, 
ప్రచురమ్ముగాదు నీ వర్తన మెందు 
పూనుదు వేకార్యమునకై న మాయ 
నరులవర్గముపై నిజాకృతి( ఖోవ 
ధరణిశుండవు గావు తప్పుదు వావి 
కాన, బాలికను బింకముమాని విడిచి 
మానమ్ముతో నీదు మార్లాన( బొమ్ము 
విడువకుంటివ యుద్దవీథి న్‌ గర్వ 
మడంగింతు( దెలిసికోమ్మూ నాదు శ శ్రి (] 
అని విజ్ఞంవింగు నా యనయవ ర్రనుని 
వనజాసనాది దేవ వినుత పాద: 


LS 


త్రికృష్ణంండం రుక్కిని అవమాన వటిచుట 


అరిభయంకర : నీవు హాస మొ్మొనర్చి 
కటబకు బాణముల [గమముగ. బటిపి 


ఎశమస్క ౦ధము 247 


వాని ధనువు |దుంచి వర్శంబు( జీల్సి 

చును నొప్పించి య మెయిని రథమ్ము 9090 
విజిచి రథ్యమ్ముల విదళించి, సూతు6 

బరిమార్చి మిగుల దుర్చులు నొనర్చితివి 

కాని యాతం డొక ఖడ్గమ్ము( జేత( 

జూన్‌, స వనయిం బత మునుకొనిరా౭గ 

వానిశిరవుు తెగిపడ(గౌొట్ట ఖడ్ల 

పాణివై నడచు నీ పాదముల్‌ వట్టి 

మాలిక రుక్నిణ్‌ భయభక్తు లొలయ 

బలికె నీ తోడ “నో బంధుసంరక్ష : 


రుక్కిని మన్నింవుమని రుక్మిణి కృష్ణుని (ప్రార్ధించుట 


ఆల్‌ దయామూరరి, మహోజ్జ లకీ రి, 
వేదవేద్య : సురేశవినుత పాదాబ్దః! 
నిన్ను నీశ్వరు గమనించు విజాన 
i జ 
మెన్నంగ లెనట్టి యితడు మా యన్న 
యొనరించె నీ యెడ నోర్వరానట్టి 
ఘనతరదోషమ్ము, కరుణ నా పెని( 
యై 
జూపి, మన్నింపుమా సుజనా ర్తి హరణ: 
నీ పాదములె దిక్కు నిగమసంచరణ: 
మా తలిదం[డులు మాధవు( డింక 
మా తనువుల్‌పొంగ మా యల్లు 6 డయ 
నని యుబ్బుచున్న వా రనఘ: నీ వితని 
ననయు( దునిమితేని, నతి పు[తశోక 3060 
మున మున్లుదురు వారు మునిజనశరణ: 
కినుక పూనకుము పక్షికులేందగమన” 


కి »* CO నజ 
(౭) (పార్థనాభాగపతి హ్‌ 


అని |మొక్క(గా నామె యభ్యర్థనమ్ము 
విని రుక్మినిం దెగ వేయుట మాని 
నీవు హేళనగ వానిని జూచి నవ్వీ 

“బావ రి మృ్నని చీరి పట్టి బంధించి 
చిబుకమ్ము, మీసమ్ము. శిరము రేవులుగ 
గబగబ గొటిగి వికారరూవునిగ 
గావించితివి శతుగర్వాపహరణ: 
నీ వీరచరితమ్ము నిరుపమానమ్ము 


బలరాముడు రుక్మి బంధమును విడిపించి 
రుక్కిణి నొదార్చుట 


అంత హత ప్రాణుండ్జై యున్న రుక్మి 
చెంతకు మీ యన్న (రై విచ్చేసి 

వాని బంధనములు వదలించి నీకు 
మానితమ్మగు ధర్మమార్గముల్‌ దెల్చి 

౧ 

డ్‌ దర్శితో నామె వ్యధ తీరునటు 

యె na) 
సాదరమ్మున జలా నచ్యుతా। యిట్లు 


“అమ్మ రుక్మిణి: భవద(గజన్మునకు 
ని మెయి భంగపా బేర్పడె నంచు 
నెడద దుఃఖించి మా కృష్ణు నెగ్గాడ( 
గడ(గకుమా, తొంటికర్శలం బట్టి 3070 
జీవికి జెందెడిం జెడుగొ, [శేయమొ్మొ 
భావింప జెడుప?, గాపాడ నన్యుండు 
లే. డితండును కర్మలేశమ్ము వలన 
నే. డిట్టి యవమతినిం బొందెనమ్మ 


ఉశమస%0థము 249 


క్కు ధర్మమ్ము లా హలి దెల్ఫ 
మనమున వగమాని మానినియుండె 
రుక్మి మూర్త త్వము 
హీనన_ర్రను(డు నికృష్టు(డౌ రుక్కి 
(పాణావశిష్టుండై బంధమ్మునుండి 
బలరాము పూర్ణకృపాకటాక్ష్రమున. 
దల(గింపంబడి:ః నాండు తనకు నేర్పడిన 
ఐకృత రూపమునకు వెక్క్ససపడుచు. 
[బకటిత నిజ పరీభావదుఃస్టితికి 
నెరియుచు. గృష్టు జయించిన, గాని, 
పురి. జొరనని కడు మూర్డుండై పతిన 
యొనరిచి తన్నగరోపకంఠమ్ము 
మనికిపట్టుగ నుండె మాత్సర్యబుద్ధి 0080 
ఈలాగు సకలమహిపాలకాళి 
నాలమందున గెల్చి యతి|పాభవమున 
నిను వరించిన రుక్మి జకన్యతోడ 
ఘన జయలక్షైని. గైకొని వచ్చి 
ద్వారకాపురి బంధువర్గమ్ము మెచ్చ. 
జేరుకొంటిని సరసీరుహనయన । 


శ 4 న ఎన్ని ర్ట 5 iad ఇట పలు ఢి 
శ్రుకృష్ణంండు రుక్కిణిని బెండ్ర యాడుట 
అంతట బందుగు లార్యులు చేరి 
స్వాంతముల్‌ పొంగ శుభంకరలగ్న 


29) 


ట్రీ [వార్ధనాభౌగ TORN 


మొక్కటే నిర్ణయ మొనరించి చెప్ప. 
జత్కని(. యా శుభసమయమ్మునందు 
మిగుల వేండుకగ రుక్కిణికిని నీకు 
జగము మెచ్చ(గ పెండ్లి జరిగె శ్రీకృష్ణ: 
సతులతో6 బౌరులు చనుదెంచి మీకు 
నతుల బహూకృ్ళతు లర్చించి రపుడు 
కురుసంజయ విదర్భకుంతి నరేం|దు 
లరయ+( గై కేయక యదుభూమివ తులు 
పరపుసంతోషమ్మువడసి 0 పెండ్లి 
దరిసింపవచ్చిరి తమకమ్ము హెచ్చి 
గోవర్ధనోద్దార, గాద, కృష్ణః 

ఎన్‌ DD రుక్ని జకన్య. దెచ్చి 5090 
పెండిలియాడుట విని రాజులెల్ల 

నిండు వెజి(గునొంది, నిక్క మీకృత్య 
మతి దుష్కరంబని, యచ్య్యుతా నీదు 
చతురివు* బొగడిరి సకలదికుు లను 
వసుదేవతనయ: భవద్వివాహమ్ము 


వ జా. 


వసుధకు మంగళ |[పదమయి తనరె _ 


భపబంధపరిహార; పావవిదూర ; 

నవనీత దధిచోర: నందకుమూర 
కువలయదళనీల ; కుంజరపాల; 
రవిశశినేేత ః నిర్ణరనుతిపా త ; 
యదుకులొద్భవ : కృష్ణః! యవనిమానవుల 
హృదయ త _త్ర్యములు వెర్వేరుగ నుండు 
ఆదిదెవుండవయ్యాా నీవు; లక్షి 

వై దర్భియగును, భవజ్జ్ఞననములు 


వశమన్కంధము 251 


“" ధర్మసంస్థాపనార్థము "| సాధుత తికి 
శర్మమ్ము చేకూర్చు సత్కృ్చతికొ అకు 

నెప్పు దడేయవతార మె త్తిన6 గాని 

తప్పదు మీ దివ్యదాంపత్య మెందు 
జననాదిమానవ సహజధర్మములు 
మునిజననుత ః మీరు పొందరుగాని, 3100 
మానవజగతికి మార్గదర్శకము 

గా నటియింతురు, కరుణాసము[ద। 

ఈ రహస్యమ్మెల్ల నెజి౧ియు లోకు 
లారయ మూర్జులై యుతి మదవృ త్తి త్రి 

నిను లోకసామాన్యునిగ నెంచి తుదకు 
గనరు సుఖమ్ము నెక్కాలమం దేని 
జ్ఞానులు నిను బుద్ది జక్క్ల(గా నెటి(గి 
మాననిభ నీ మన్నన వడసి 
తమయభీష్టమ్ములు తనికోవనొరది 
విమలమనస్సులై. నెలయుచు నుందు, 
కుండినపురి వీష్మకుని బంధుజనము 
నిండుమోదమ్మున నీకు వై దర్శి 

నిచ్చి పెండిలిసేయ నెంచంగా రుక్మి 
యిచ్చు గింపక మతిబానుండై “యామె 
జేదీశునకు నిచ్చి చెయింతు. బెండ్లి 

నాదు సంకల్పమ్మునకు నడ్డులేదు ?” 

అని విజ్ఞవి(గె నేమయ్యె నతండు ! 

తనదు [ప్రయత్న మంతయు వమ్ముగా6గ 
నేనాండు గాని. మరెవ్వరెః గాని 
యేనాంట( బొందని హీనమౌ స్థితిని 3110 


252 


శ్రీ (వొర్ధనాభాగపతిము 


ల బంథధుజనమ్ము పూనిక 
సందియమే లేక సాగ 
వై దర్శి వినిచిన వార్త ౧౮ గె కొనుచు 

నీ దాపునంజేరి నీ సేవచేసి 

నీదు మన్ననలకు నెమ్మది వొంగ 

మోదించినట్టి యా భూసురు( జెంత 

పున్నెమ్ము తొలి పుట్టువునం దేసినాండొ 

కన్నాకుగద వాని కె కై ౦కర కపథము _ 

చిననాటనుండి నీ శ్రీకరరూప 

గుణశీలబలముల గూ రార్చి యొటీంగి 

తన మనమ్మున నిన్ను ధవునిగా నెంచి 

ఘనకాంక్ష నుండిన గరిత రుక్కిణీకి 

నడుమ నేర్పడిన విఘ్నములెల్ల 6 దొల(గ( 

కడువడి నీవె యా కంజాక్షి చెంత 

కరుదెంచి యామెను కరుణ గొంపోయి 

యరు దరుదని జగ మానంద మొంద 

గరిమ బెండ్లాడ తా కన్య మోదింవ 

హరి నీదు సాహస సుత ్యద్భుతంబు 

నమ్మి నవారి తృష్టలు దీర్చుటన్న 

నిమ్ముగదా నీకు నిభరాజవరద ; 3120 
శ్రీలక్ష్మి రుక్మిణి చెల్లునే మనకు 

నా లలితాంగి. బెండ్లాడుట యనక 

అనయు(డు శిశుపాలు( డత్యాశ గలిగి 
మనుజనాథులలోన మానమ్మువోవ 

నాలిగోల్చడినట్టు లడలెనేగాని, 

యే లాభమును బొందె? నేమి సుఖించె? 


దశమస్క_౦ధము 258 


మాగధు. డాది దుర్మార్గులు నీదు 

చేగ యెజింగియు( జెడుబుద్ధితోడ 

నీ కపకృతిసేయ నెమ్మది నెంచి 

మూ(కలై చనుదెంచి పోరాడి తుదకు 
నపజయమ్మును బొంది యటనుండి మరలి 
[తప వీడి చనిరి యెంతయు వగనొంది 


దామోదరా: జగత్రాణపారీణ! 

సామగానవిలోల ! సామజహాల : 

నందకుమార । కృష్ణా: యదువీర 

బృందావిహార : గోవింద: ముకుంద: 

మాగధవై ద్యాది మనుజేశ్వరాళి 

లాగున నొ కవలక్షణాల్‌ పెక్కు 

గలవు, రుక్మి కివలె గర్వగుణమ్ము( 

గల దెంతమాతమ్ము కడమ లేకుండ 3130 
ఆ లక్షణమ్ముల నన్నింటి మాన్ని, 

నీ లీలల నెబుంగు నియమమ్ము నేర్చి 

నను నీదు దాసజనమ్మున( జేర్చి 

యనయమ్ము నీ కరుణాతిరేకమ్ము 

నా పయి వెలయించి నను. [బోవుమయ్యు 

శ్రీపతీః నీకు. జేజే లొనరింతు 

హరి: పద్మనాభః! లోకావననిరత : 

సరసిజ సంభవ సన్నుత చరిత! 9184 


దశమస్క౦థము _ పూర్వభాగము 


జ్‌ 


ఇ జ శో 
సులరి అలం 
a! 


శ్రీ|పార్గనాభాగవ తము 


దశముస్కంధము 


© 


ఉ తరభాగము 
వా 


(పద్యువ్ను చర్మితము 
శ్రీకృష్ణ! వాసవార్చిత దివ్యపాద, 
గోకుల సంచార. గోపికామార, 
అ|కూరవరద, మురాంతక, శౌరి, 
చ|కి, బలిధ్వంసి, శాం కంసారి 
ఈ జగన్నాటక మెర్పడ నడచు 
నోజ యంతయు భవదూహమాహాత్మ 
మవు(గద దేవ: యటయు్యను గొన్ని 
యవసరముల నించుకై న మవేమి 
యెజు6(గని యట్లుందు వెందుకో స్వామి; 
పరమపహూరుష; జగత్పావనచరిత 
హరుకంటివముంటి దగ్గాంగు౯డై మరు(డు 
సిరికి మాజిటయయి చెల(గు రుక్క్మిణికి( 
బొడమి పద్వ్యుమ్నాఖ్య( బొందె నా శిశువు 
పొడముట విని తన్ను6 బొలియించు శతు 
వాత(డే యని శంబరాసురు. డనెడు 
దై తెయు( డొక్క్స( డంతకుమున్నె తాను 
వినియుంట భయపడి వేగము వచ్చి 
తనమాయ: |బకటించి తల్లి హూ దిగిట 
నిదురించుచుండు నా నిసువుం గొంపోయి 
యుదధిలో. బడనూకి యులు కెల్ల మాని 10 


దశమస్కంధము 255 


తన గృహంబునకేగె( దప్పె( జా వనుచు 
వనజనాభా ! థావివర్తన మెటులొ; 
తదుపరి జలధి ముత వ్ర మ్ముండు చెలగి 
కదిసి గసించె, నక్కందు. [బద్యుమ్ను 
జలనిధి. గొందటు జాలరుల్‌ చేరి 

వలల సాయమున. జేంపలు వట్టుచుండ 
బాలుని [మింగిన వై సారిణమ్ము 

జాలలం. దగిలి బె స్రలచెత. బడియొ 

వార ల మీను శంబరునకు భక్తి 

మీజ6 గానుగ నీయ మెచ్చి యతండు 
దానిని వండి కేందన వంటవాని 
కానతిచేసెః నుహానసమందు 
సూపకారు(డు దాని జురక త్తి. గోయ 
పాపం డొకండు గనడియె. దత్కుక్షి 
నంతకుమున్నె పంచాస్తుండు నీదు 
కాంత శ్రీ రుక్మిణి గర్భజు( డగుట 

కూళ శంబరుసేత గురుమీన మొండు 
బాలు [మింగుటయు దేవముని మూలమున 
రతి యెబుంగుట నామె (పాజేశం డవల 
నతిమనోహరరూప వందు నటంచు 20 
శంబరునిల్లు వాసముగాంగ౦ జేసి 

వంబిన [పత్యయభావమ్ముతోడ 
మాయావతి యనెడి మారునావముమున 6 
బాయని శీలసంప త్రితో నుండె 


కును గర్భంబున మెదలుచున్నాడు 
కూనండొకండు నాకుం జోద్య నుయ్యి” 


ఆ (ఎక్టణాభాగి ఎఅయి 


నను బానసీని వ్యాహారమ్ము లెల్ల 
విని రతీదేవి యా పిన్న: డే మదను' 
డని నిశ్చయించి పు(తార్థిని యటులు 
దనుజు శంబరుని (పార్టన చెసి, యతని 
సమ్మతి వడసి వెసంజని బాలు 
నెమ్మిగ దెచ్చి మన్నిక. బెంచుచుండే 
దినదినవృద్ధి జెందెను బాలకుండు 
కను.గొన |వాయంపు(గలిమియు నిండి 
నాతని సౌందర్య మంగనాత తికి 
చెతముల్‌ గర6గ6 బెంచెను మోహ బుద్ది 
ఆ పంచశరుని మాయావతి గాంచి 
యాపంగరాని మోహాబ్టి మునింగి 
సురతమ్ము( గోర నా సుందరి. జూచి 
కర్ర మనిష్టముగ నా కాము. డిట్లనియె ల) 
“నా వు[తు( డిత(డను న్యాయమ్ము వది 
స్రీ పవి|త గుణమ్ము: వెడుదారి. బెంచి 
మాతృభావమ్మును మంటలో. గలిపి 
నాతో సుఖింప స్వాంతమ్మున నెంతె? 
మాత; యిదెేటి ధర్మము చెప్పుమమ్మ ? 
యా తీ రనంగ రతి యతని కిట్ల నియె 
“విను, నీదు చరితము వినిపింతు నీకు 
మును జన్మమున నీవు పుండరీకాక్షు 
సుతుండవై మదనాఖ్య శోభిల్లి నావు 
హెతవనుతి థార్యగా నే నుంటి నీకు 
నే రతియనుదాన, నీ జన్మమందు 
నారయం బురుటింటి యర్బకు నిన్ను 


దశమస్కంధము 257 


మాయాపియైన శంబరు(డు గొంపోయి 
తోయధి వై చె నందుననున్న యొక్క. 

మీను ని [న్మింగె: న మ్మీనోదరమ్మె 

యీ నీదు జన్మకు 'హతువై యొప్పె 
గతమిది; మీదటికార మెట్ల నిన( 

జతురు(డు మాయావి శంబరాసురు(డు 

నిను వీ. డిటుల. దెచ్చె నీ తలిదం[డు 
లనయమ్ము పు[త్రశోకా ర్హులై యెట్లు 40 
మనియున్నవారొ, యీ మాయావి ముందు 
దునుమాడు మంచు. (బద్యుమ్నున కామె 
సర్వశ|తువుల నాశ మ్మొనరించు 
దుర్వారమహిమ పృథులమగు నొక్క 
మాయామ హావిద్య మం[తయు క్రముగ 
నాయెడ భబోధింప, నత. డంతరింగి 
సకలాయుధములు హ_స్రములందు. దాల్చి 
[ప్రకటిత బలపరా[కమముల వెలసి 

[కూరు శంబరు నెదుర్కొని వానితొంటి 
నేరముల్‌ వివరించి, నిలుమని కదన 
మందున వానిని హత మొనరించె, 

సుందరి రతికి నిస్తులమోద మయ్యె 


అంతట నారతి యాత్మెశు. గొంచు 

వింతగా. దనమాయ వెలయ విన్వీథి 

నేతెంచి ద్వారక? గృష్ట: వైదర్శి 

శాతకుంభమయ |పశస్తాలయమును 

జొచ్చి యంతఃపుర సుదతుల కెల్ల 

నచ్చెరువుగ గత మంతయు. దెల్పె, 
పా. భా, 17 


258 


శ) [పార్ధనాభాగవతము 


నీరజభవనుత : నీకు రుక్కిణికిం 

బారమ్ముమీ జిన [పమదమ్ము గలిగె, ల్‌] 
తామరసాక్ష: నీత త్త్వ మెట్టిదియొ 

యు మానవుండేని నెబుంగడు స్వామి! 

ఏ కార్య మెవనిబే నెటుగావలయునొ 

యా కార్య మతనిచే నటుల? జేయింతు 
వాదిదేవా! శంబరాసురు( డీల్ల 
నేదిమార్గమొ నీ 'కెటుకయై యుంట 
వానిచావునకు అవమ్ము యత్నమ్ము 

పూనని యట్లుంటి పురుషవరణ్య : 

మరు(డు ద్రద్యుమ్ను(ై మరుపుట్టు వొంది 
పరమసంతోషసంపద రతి పొంద. 
గరుజించితివి సాక్షి గానుండి కృష్ణః 
మురహర, పురహరపూజితచరణ ? 


[కూరశంబరుని లాగునను నాలోన 
నోరువరాని దురూహలు గలవు 

వాని నన్నింటి శీ వల్ల భా: మాన్ని 

నీ నామభజనమ్ము నియమమ్ము నేర్చి 
కాపాడుమా నన్ను ఖగరాజగమన 
నీ పాదములె దిక్కు నీరధిశయన ; 


స్యమంతకమణి వృ తాంతము 


జాంబవతీసత్యభామల శ్రీకృష్ణుంండు వరిణయము చేసికొనుట 


శ్రీయదునందన, శిత పారిజాత, 
కాయజజనక, జగజ్జాల నేత, " .. గ్ర 


దశ మస్క ౦ధము 259 


దామోదరా, గిరిధారి, మురారి, 
సామజపాల, కృష్ణా, చ|కధారి: 
జగతిమానవులు సంశయ చిత్తు అగుచు 
దగవుమాలుచును సత్యము. గనంబోక 
పరులపై నిందలు పడవై చుచుందు 
మరల సత్య మెటింగి మది విచారమ్ము. 
బడయుచుండుదు రట్టివార ల గూడ. 
గడుదయ. జూతువు కమలాక్ష: నీవు. 


అవని స్మతాజితు. డనువాండు మున్ను 
రవిని సేవించి యా [గహ రాజువలనC( 
[బతిదిన మెనిమిది బారువల్‌ పసిండి 
నతిచిితముగ నిచ్చునట్టి స్యమంత 

క్ర మ్మను వముణీ6 బొంది కంఠమ్మునందు 
నిమ్ముగం దాలిచి యెసంగు తేజమున 
ద్వారక జిరెంః దత్సట్టణవాసు 

లా రమ్యమణికాంతి కచ్చెరువొంది 

దాని మాహా_త్త కమంతయు వా రెటింగి 
జ్ఞానస్వరూప : కృష్ణా: నీకు. దెలుప 
శ్రీదయితా: నీవు చింతించి మణిని 
యాదవవిభున కిమ్మనుచును గోర. | (0 
తా నీయ ననియె సత్రాజితు దాని 
మానితి వాకోర్కి మాధవా, నీవు 
అంతట. గొన్నాళ్ల కా స్యమంతకము 
సంతసమున గళస్థలిని |పసేను( 
డనువా(డు స్యతాజిదనుజుండు దాల్చి 
వని కేగి మృగయేచ్చ, వాని నొక్కండు 


260 


పంచాస్యము వధించి, భాసిల్లు మణిని 
గొంచెగ. దానిని గూల్చి య మృణీని 
గని జాంబవంతుండు గె కొనిపోయి 
తన గుహ (జేరి యాత్మజ జాంబవతికి( 
[బ్రమదమ్ముతో నాటబంతిగా నిచ్చె 
కమలనయన ;ః కొంతకాలము గడచె, 


అనుజుండై న [పసెను. ఉగపడ6 డంచు. 
దన స్వాంతమందు సత్రాబితు( డార్తి 
నొంది “మా సోదరు( డుత్సాహవడుచు( 
బొందుగా మణి( గంఠమున. దాల్చి వెంట 
తమకమ్ముతోడ( గాంతారమ్ము చేర 
సమయము గని వాని జంపి కృష్ణుండు 
మణి గొనె, మర్యాద మానె” నటంచు 
నిను దూజ మొదలిడె నిర్మలచరిత : 60 
ఆ దూబటు నీ కసహ్యమ్మయి మిగుల 
వేదన గల్లింప, వెస విపినమ్ము( 

జేరి యె ల్లెడల [పసేనుని వెదకి 
నీరదాభశరీర: నీ వొకచోట 

చచ్చినయట్టి యశ్వమ్ము( [బసేను 

న చ్చేరువనె యొక హర క్ష శవము 
గని, యా కుజంగట గాథాంధకార 

మున నున్న గహ్వరమును [బవేశించి 
యందొకబాలిక కాటాడ( దగిన 
కందుకమ్ముగ (వేల (గట్టి యున్నట్టి 
మణి(గని దాని నెమ్మదిగ. గైకొనెడు 
ననువు యోచించి నీ యడుగుల మెల్ల 


దశమస్కంధము 261 


మెల్లగా నిడి బాల మెలంగెడు చోటి 

కల్పన జేరితి వయ్య శ్రీకృష్ణ! 

అంతట ని న్లాంచి యా బిడ్డదాది 
స్వాంతమ్ము చెదర సాధ్వస మొంది యజభె 
నా రవమ్మును విని యతివేల బాహు 
సారవంతుండగు జాంబవంతుండు 
త్వరితమ్ముగా గుహాంతరముననుండి 
యరుదెంచి, ని నాంచి యలుకను బెంచి 90 
నిను కృష్ణ: సామాన్యునిగ మదినెంచి 

తన వై వమని మది దల(పక దురము 

నీ తోడ సలుపంగ నిలిచె న త్తటీని 

శ్రీ తరుణీ పియః [శితజనగేయ : 


బవరమ్ము నీతోడ భల్లూక రాజు 

సవతు గానని బాహుసంపద మెజయ( 
గాలంచె; విజయమ్ము గాంచ నెమ్మదిని 
భావించె6 గాని గొవర్టనోద్ధార : 

భవదీయ ముష్టి సం్యపహరముల్‌ వాని 
యవయవమ్ముల నొంప. నత డోర్వలేక 
భీతాత్ముండై పోరు విడిచి ని న్లాంచి 

యో తెజంగునC( బలై నిందిరానాథ : 


ఆఅదిదేవాః జగదాధథార; శౌరి: 
ఆదినారాయణ: అఖిలాధినేత : 
విశ్వాత్మకుండ వః విష్టుండ ర్‌ 
విశ్వము నీవె నీవె నొదు వేల్పు 

జలధి బంధించి, రాక్షసుల. బోకార్సి, 
ఖలు రావణుని జంపి, ఘను విభీషణుని 


262 


శ్రీ) (పార్ధనాభాగవతము 


రాజుగా నిల్చిన రాముండ క్‌) 
నా జన్మ తరియించె నా దేవు గాంచి 
నీవె రాముండవను నిజ మరయమిని 
గావరమునC( దప్పు గాఐంచినా(డ 
నాదు దోషమ్ము లెన్నక (తోసిపుచ్చి 
నీ దయ నన్ను మన్నింపుమో Bg? 
అని వేడ కృష్ణ: నీ వతని కిట్లంటి 
“ఎను జాంబవంత। యీ విమలమౌ మణిని 
కపటచి త్రమున నే [గహియించి నట్టు 
లపవాదు నా పయి నందజు మోప 
నా వాదు తొలగించు యత్నమ్ముతోడ 
నీ వాసముంజేర నే వచ్చినాండ ౫” 
ఆ పల్కులను విని యరుసమ్మునంది 
పాపదూరు(డు జాంబవంతుండు మణిని 
తనసుత రూపసుందరి జాంబవతిని. 
గొనివచ్చి నీకు మక్కువ కానుకలుగ 
నిచ్చె; నాతనిపయి నెనలేని (పేమ 
హెచ్చెను నీకు సురశ్వరవంద్య : 
అంతట. గృష్షుః నీ వచ్చటినుండి 
కాంతతో( మణితోడ( (గమ్మటి పురిని 
జేరి స తాజితు( జీరి, బందుగులు 
పౌరు లున్నట్టి సభామధ్యమందు 
నీదూటు తొలంగంగ నిజ మేర్పడంగ 
మోదమ్ముతో నీవు పూనినయట్టి 
యత్నమ్మునుం దెల్చి యంద జెజబుంగ 
రత్నమ్ము నిడితి స|తాజిత్తుచేత 


100 


110 


పశమస్కంధము 263 


నాత(డు లజ్జ గృహమ్మున కేగి 
చేతమ్ము రళ వళస్థితిజెంద( దనదు 
సాహసమునకుం బశ్చాతాప మంది 
శ్రీహరి చెలిమియే [శేయం బటంచు 
మది నూహచేసి స్యమంతకమణిని ఖు 
సదమలాంగిని ప్యుతి సత్యను దెచ్చి 
నందకుమార ; ఆనందాన నీకు 
బందుగుల్‌ గన సమర్పణము గావించె. 
గాని యమ్మణి నీవు గైకొన కపుడ, 
వానికే యొసంగితి వసుదేవతనయ : 

ఆ రీతి నీ పయి నానిన యట్టి 

దూటు పో దోలి సంతుష్టితో సీవు 
జాంబవతిని మతి సత్యను గూడ 
నింబుగా( బెండ్లాడి తీశ్వర: కృష్ణ! 


నీ పయి. నిందలు నిర్నిమి త్రముగ 

మోపె సత్రాజిత్తు మూర్జు(డై మొదట 120 
పదవడి సత్యమ్ము బాగుగ నెటి(గి 

మది దనదుష్ట కర్మకు బాధ నొంది 
తనతప్పు మన్నించి, దయం జూపు మనుచు 
నిను వె.డ నాతని నేరమ్ము. దడవ 
కనుకంపతో వాని నాదరించితివి 

నిను సర్వసామాన్యునిగ6 దలపోసి' 

యని యొనరించిన యా జాంబవంతు. 
గనికరించితిః; వాని గడుసుదనమ్ము . 
మదిలెక్కవెట్ట వే మ్యూతమ్ము మజియు 
ముదమంది తాతని పూజ్యభావనకు ..., “'' 


284 


(శ్రీ) (పార్థనాభాగవతము 


నపవాదజీవిత మతిహేయ మనుచు 
నపకారులై న సిజాపరాధముల 
మన్నింపు మనివెంక మన్నించుగుణము 
కన్నా కనుచు నీ జగ మ్మెజు(గంగ 

నీ నాటకమున నీ విటుల నాడితివి 

కాని, నిన్నంటునే కలుషముల్‌ స్వామి: 


అరయమి నేంజేసినట్టి దోషమ్ము 

అరయ బెక్కులుగల వంబుజనాభ : 

కాని, యా దోషముల్‌ గమనించి, నిన్ను 

ధ్యానించి మన్నింపుమా స్వామి యనుచు 130 
వేండెడు సద్బుద్ధి వెదకిన. గాని 

నా డెందమున లేదు నగధర: కృష్ట! 

శ్రీరమారమణ: నీ చి త్రమ్ములోన 

నే రీతి. గాపాడ నెంచెదో నన్ను 

నీ పాదములె దిక్కు నీరధిశయన । 

నా పాలివెల్పీవె నాగారిగమన: 


శతధన్వుండు స్యతాజిత్తును చంపి మణిని హరించుట 


శ్రీమానినీమణీ చిత్త విహార, 
కామితఫలదాయకా, యదువీర, 
నారాయణా, గోపనారీవిలోల, 
దూరీకృతాఘ, నిస్తుల నిత్యభోగ : 

చెడు పరబోధనల్‌ చెవి కింపు అగుట 
గడు బీతి విని వాని గలుషకార రాముల 
నరులు గొంద టొనర్చి న్యాయమ్ము దెలిసి 
తరువాత. బెక్కుబాధల నాందుచుం[దు. 


దశమస్కంధము 285 


మరియును గొంద అమాయిక [పజల 
దురితంపు6 బనులకు దొరకొనడేసి, 
కడు( జిక్కులంబడి గాసిని జెంది, 
యెడ(ద కలగ దపియించుచు నుం|దు _- 
అట్టివారలంగూడ నచ్యుతా; యొట్టు 
లెట్టుల దండింతొ, యెటులు మన్నింతొ 140 
ఆ యుపాయమ్ముల నవని నెల్లరకు 
[శేయమ్ము.ంగూర్చుటె శ్రీశ! నీతల(వు. 
అండజధ్వజ : నీవు హ స్టిపురాన 
నుండంగ, ద్వారకనుండు న్మకూర 
కృతవర్మ లాప్రమై్రీ బంధవృ శ్రి 
శతధన్వుండను వాని సరసను జేరి 
“కనుగొంటె తనసుత. గన్యను సత్య 
మన కిత్తునని చెప్పి, మాటను దప్పి 
దామోదరునకు స్మతాజితు. డొసంగి 
మోమోటమిని మాని మురియుచున్నా(డు 
ఖలు వాని(జంపి యే కరణినినై న 
నల శమంతకము గొమ్మా నీవు కడిమి” 
అని తన్ను [పేరిప నా శతధన్వు 
డనయు.థై కటికవా( డావును చంపు 
రహి నిదురించు సతాజితు( జంపి 
సహభర్శిణులు వాని సతు లేడ్చుచుండ 
మణీంగొనెః న మ్మాడ్కిిమందిన జనకు. 
గని సత్య మిగుల నా|క్రందించి యవల 
కరిపురమునకు వేగమ వచ్చి నీకు 
జరిగిన ఘోరవిచారకార్యమ్ము 190 


266 


(శీ) (పార్గనాభాగపతదు 


మినీపిరది. విలపితన;- పేలగ నివు 

వనిత నామెనుగొని, ద్వారక(జేరి 
శతధన్వు. జంపంగ స్వాంతాన. దలంప 
నతండు నీ చేయు పయత్న మె జింగి 
పాణభీతిని గృతవర్శ న|క్రూరు( 
[బాణబంధువులని భాఐంచి తనకు 
సాయమ్ముగొర నా శతధన్వుతోడ 
నాయిరుగురు బంధు లనిరి యూలాగు 


““ జలజాక్షు. గృష్టుని సామాన్యు గాగ 


దలంచితే యాతని దగిలి యుద్దమున 
కంసాది నృపులు, రాక్షసులు పెకుం[డు 
హింసింప( బడరెః నీకేల యీ భాంతి ? 
వాసుదేవునితోడి వైరమ్ము తగదు 

మా సాయ మనుమాట మజచిపోవయ్య 


ఆ పల్కు లాలించి యత. డెదనిట్టి 
యాపదవెళ త న్నాదుకొనంగ. 

దగు నాప్తు లెవ్వరు. దనకు లేరంచు 
వగనొంది య్మకూరు వశమున మజీని 
పదిలమ్ముగా నుంచి భయమున మనను 
చెదర గుజ్జ్ఞమునెక్కీ చెచ్చెర నూరు 160 
యోజనముల దూర మొక్కపట్టుననె 
బేజారు నెటు-గక వెళ్లి నెచ్చటికొ, 
శతధన్వు. డెగినజాడను బట్టి 

యతుల వెగాన్విత స్యందన మెక్కి 
జలజాక్ష! నీవును జని యొక్కచోట 
నలసి యశ్వము డిగ్గి యా ర్రు(డై. పజచు 


దశమస్కంధము 267 


నా రిపు శతధన్వు హత మొనరించి 
వారిజేక్షణ: వాని వస్త్రమ్ములందు 
మణిని గానక వెగ మరలి ద్వారకకు. 
జనుదెంచి సత్యకు సర్వమ్ము దెల్సి, 
యా మణి ద్వారకయందు నెవ్వాని 

చే మాటువడెనొ చెచ్చెరం గనుంగొందు 
నని యామె నోదార్చి తచ్యుత | నీదు 
ఘన [ప్రయత్నమ్ము నాకర్ణించి, మతియు 
చక్రాయుధమ్ము చే శతధన్వు మృతియు 
న(క్రూరకృతవర్శ లాలించి, భీతి 
ద్వారకానగరమ్ము వదలి యెొచ్చటనా 
దూర |[పదెశమందున. జేరుకొనిరి. 


అంతట. గొన్నాళ్ల కా ద్వారవతిని 

వింత నుత్సాతముల్‌ పెక్కు లేర్పడియె. 170 
వర్షపాతములేక, పంటలు లేక, 

హర్షమ్ము [ప్రజలలో నడుగంటి పోయె __ 
శారీరకమ్మగు సంకటమ్ములును 

ఘోర మై [ప్రజలకు గుం దెరుపడియె 
నాతీరు( గని పెద్ద లందబు( జేరి 
భీతాత్ములై యదువీర: నీచెంత 
కరుదెంచి యా బాధ లన్నియు. దొల(గు 
తెఐ( గిదియని నీకు. దెలిపి రీరీతి 
వనజాక్ష : కృష్ణ: యా ద్వారకనుండి 
యనఘు. డా యూరు. డరిగిన పిదప 
మనకిందు నింతటి మార్పులు దో 
గనని విననియట్టి కష్టమ్ము లయ్యె 


268 


శీ) (వార్ధనాభాగపత ము 


నత డున్నస్థలమున నమరు శుభమ్ము 
లతండు లేని స్టలాన నడరు కష్టమ్ము 
లత (డు వచ్చిన వర్ష మప్పుటే పడును 
వెతలెల్ల 6 దొలంగు "ని వ్వీట నెల్ల రకు 
గావున నాతని6 గరుణ రప్పించి 

యీ వీట శుభముల నెసగింపుమయ్య : 
అనివేండ వారల యభ్యర్థనమ్ము 

విని యా ర్రరక్షణ బిరుదాంచితు(డవు, 180 
నీవు దూతల బంపి నెమకించి పూజు, 
పొవను న|కూరు ద్వారకాపురికి 
రావించి, పూజించి, [ప్రణయమ్ము చూపి 
యా విధమ్మున నంటి విందిరారముణ 


“శతధన్వు. డటువెళ్లు సమయమునందు 
హితు( డంచు మణిని నీ కిచ్చుట దెలిసె, 
సత్రాజితుని మృతి జరిగె, నాతనికి 
పుతసంతతి లేదు, పుతికల్‌ గలరు 
వారి యాతనికయి వలయుకార కములు 
చేరి యొనర్చి యా స్టిని పంచుకొందు 
మణి తెబం గెబు(గ రా మానినుల్‌, వారు 
నను సంశయింతు రెన్నండు వంచకునిగ 
మరియు మా యన్న నమ్మడు నన్నుఆ గనుక 
కరము నా మాటపై గౌరవ ముంచి 

మన బందుగుల కెల్ల మణి నొకపారి 
కనిపింప(గా( జేసి. [గహియింపు మీవె” 
అను నీదు వచనమ్ము లాలించి యతండు 
తనదు వస్త్రమ్మున దాంచియున్నట్టి 


దశమస్క౦ధము 289 


మణిని నీ చేనుంచెః మాధవా! దాని 

గను(డని బంధువర్గమునకు( జూపి 190 
మరల నాతనికిన మ్మణి నిచ్చి తీవు 

గరుడ కేతన: కృష్ణః కంజదళాక్ష ! 


అ|క్రూర కృతవర్మ లాప్తులు వోలె 
న[కమచర్యల నాచరింవంగC 
బురికొల్చ్బ. గడు గర్వమున శతధన్వు. 
డరయ స[తాజి త్తు హత మొనరించి 
మణి(గొనెః నీ చేత్మమందెః నాతనికి 
మును రెచ్చగొట్టిన ముఖ్యు లేరై న 
సాయపడిరె కష్టసమయమ్మునందు ? 
న్యాయ మెమూల నణంగెనో కృష్ణు: 
మొదట దుర్చోధనల్‌ పొందుగాం జేసి 
పిదప విపద్వేళ వెనుకంజ వేసి 
శతధన్వు మృతి విని సాధ్వసంపడుచు 
ధృతిసెడి య|కూర కృతవర్మ అటకొ 
పారిపోయిరి; కాని వారలలోన 
ఘోరాఘదూరు న|కూరునివలన 
ద్వారక జెడుగులు దగ్గు నటంచు 
పౌరులుసెప్ప న పరమ పుణ్యాత్ము 
రావించి, మన్నించి. [ప్రజకు మోదమ్ము 
గావించితివిః: మణిగలచోటు చూపి 200 
(ప్రజల విశ్వాసము? బడయుటేగాక, 
నిజము. దేల్చితివయ్య నీరజనయన : 
న్‌ నేర్చు న్‌ తీర్పు నిఖిలలోకముల 
కానందముంగూర్చు నయ్యు ముకుంద: 


270 


శ్రీ) _ౌర్థనాభాగపతము 


శతధన్వువలె పరుల్‌ చాటు మాటలను 
బాత వాక్కులని నమ్మి యెగ్గు కర్ణము 
లొనరించితిని గాని, యున్న సత కమ్ము 
గనినవాండనుగాను, కమలాక్ష: నేను 
వకగుణములున్న వాని మన్నింప 
అ|కూరునంత మహాత్ముండ. గాను 
నింతటియధము న న్నెటు కటాక్షింతొ ? 
దంతివరద, నీదు దాను(డ నయ్య 
నిరతము నిన్ను ధ్యానించెద నయ్య 
పరమపూరుష నన్ను. బాలింపుమయ్య 


త్రికృష్ణు డు కాళింద[పభ్ళతి కన్యకల పండ్రాడుట 


శ్రీవతృచిహ్న, రాజివాభచరణ, 

కె కై వల్యసంధాత, కౌస్తుభాభరణ, 

గోవింద; నీ భ క్రకోటి. యెందున్న 

నీవె యచటికేగి. నిఖిఅథభాగ్యముల( 

గొరినవెల్లను గొరలేనియట్లు 

వారికి. గూ రార్తు వపారహార్దమున- 210 
గావున నీ వెందుం గాలిడ్‌ నచట 

భావుకములు నీకు వశమగుచుండు 

నుపకార చింతనమున్న వారలకు 

నెపుడు శుభంబులే యెసంగుచునుండు 


నిదర మేన త్త కుంతికి. బాండవులకు 
ఫదమ్ముమాన్ని మిక్కిలిగ మోదమ్ము( 
గలిగింవ: వారితో. గలసికొన్నా శ్లు 
అలి నివసింప దలంచి యొక పు 


దశమస్కంధము 271 


తరలి వారుండు నిం|ద[పస్థపురము( 
గరము సంతోషముగా జేరుకొంటి 
వత్తయు బావలు హర్షమ్ము నొంది 
రత్తజి నొక్కనా( డర్జును. డడవి 
వేంటాడ6 జనుచుండ వేడుక నీవు 
గాటంపు( |బేమతో. గదలితి వనికి 


అ వ్విపినాంతరమందు మృగాళి 

వివ్వచ్చు. డెసరే(గి, వెంటాడి యలసి 

దగ గొని నీవు నాతండు చని యమున 

దిగి, వార్చి, నీరమ్ము తృ ప్రిగాం (దావి 

దరి(జేరి సై కతస్థలి వ్మిశమించి 

సరస సంభాషణల్‌ సాగించుచుండ 220 
న య్యుమునా తరంగావళి నడుము 

తియ్యవిల్మ్కాని చేతికటారి(బోలు 

సుందరి నాక్క త (జూచి యాశ్చర్య 

మందితి రిద్దలు యదుకులాభరణ ! 


అంత నర్జునుండు నీ వనువ న క్కన్య 
చెంతకు నరిగి వచించె నీ రీతి 
“సుదతి; నీ వెవత విచ్చోట+ గన్చడితి ? 
వెది నీదు కోరిక? యెద్ది నీ పేరు? 
కనంగ వై వాహక కాంక్ష నీ విటకు. 
జనుదెంచి నటుదో (చె; సత్యమే యైన 
భవదియ జననాది భవ్యచరితలు 
వివరింపుమా యరవింద దళాక్షి?” 


ఆ పల్కులను విని యర్జునుతోడ 
నా పువు6ంబోడి యిట్ల నియె నెమ్మదిగ 


(©) Sa DOU UT 


* ఓ నరవర; వినుమోయి: నా చరిత 
చును సూరునిసుత, నెల్లరు నన్ను 
కాళింది యందురు కమలాక్షు విష్ణు 
హాళి మీఅంగ నస్మదాత్మేశుంగాంగ 
జేసికో నెడంద నిచ్చించి యీ నదిని 
భాసుర భాస్కరాపాదితమైన 290 
నిలయమందున తపొోనిరతి నే నుందు. 
దెలియ. జెప్పెతిని నా తెటి( గెల్ల మరియు 
“ సరసిజనాభుండు చనుదెంచు, నిన్ను 
వరియించు, నీ కోర్కి ఫలియించు” ననుచు 
నా పిత వచియింప నమ్మియున్నాను 
పాపించునే యట్టిభాగ్యమ్ము నాకు; 
అ ప్పల్కులను నీకు న య్య్యర్జునుండు 
చెప్ప మోదించి, య చ్చెలువ శతాంగ 
మున నిడికొనివచ్చి, పూజ్యు ధర్మజుని. 
గని తెల్పితివి కృష్ణ! కన్యకా[పా ప్రై 
విశ్వాత్మ: పాండవుల్‌ వేడుకపడ-గ 
విశ్వకర్మను శిల్చ్పవేది రావించి 
వారి పురము |తిదివ మ్మటులుండ( 
దిరుపు మంటీవి దివిజులు మెచ్చ 
ఖాండవదహ నమ్ము కాలమ్మునందు 
పాండవమధ ము వహ్ని దేవునకు 
సాయమ్ముచేయ నాజ్ఞాపించి, యిప్పు 
డా యగ్నివలననే య య్యుర్జునునకు. 
దటబిగనిదొన, నభేద్యంబగు జోడు 
నరయ గాండీవాఖ్య నలరెడి ధనువు, 240 


దశమస్క ౦ంధము 278 


దెవ్య రథంబును( దెల్ల గుజ్జములు 
భవ్యం బటంచును బడయ(జేసితివి 
మరియు ఫల్లునునకు మయుని చే నొక్కు 
యరుదు సభ లభింప నా జ్ఞచెసితివి 
ఈ విధమగు శుభా లెలమి పాండవుల 
కావహిల్ల (గ జెసి, యచ్చోటునుండి 
వారల వీడ్కొని ద్వారకావురము 
సూరజలొం జొచ్చి శోభనమెసంగ 
నొకపుణ్యదినమున ను త్రమవేళ 
సకల బంధుల సమక్షమున నా కన్య 
వికచాబ్దన్మతను బెండ్లి యాడితివి 
యకలంకచరిత, మహాత్మ. శ్రీకృష్ణ! 
మిత్రవింద పెండ్లి 
విందానువిందులు బృందవిహార: 
బందుగుల్‌ నీకు నవంతికే. [బ్రభులు 
తమ యను6ంగున్‌ సహోదరి మి|త్రవింద 
నమలాంగి నీ మేనయ త్ర పు[తికను 
కమలాక్ష నీ కొసంగక స్వయంవరము 
కుమతులై చాటిరి క్షోజీశు లెబుంగ 
ఆ స్వయంవరమున కరుదెంచి యచటి 
భూస్వాము లెల్ల రబ్బురపడ వారి. డ90 


గలన జయించి యాకన్యక, దెచ్చి 
విలసిత మోదాన బెండ్ల యాడితివి 


నాగ్న జతి పెండి 
ap) 
కోసలాధిశుండు గుజి నగ్నజిత్తు 


వాసిగన్నాండు భూవర సమూహమున 
[పాం భా 18 





274 


శ్రీ (పార్ధనాభాగవతము 


నాతడు తనవుత్రియగు నాగ్న జితికి( 
జేతమ్మునం బెండ్లి సేయంగ.6 దలంి 
మద మెక్కి విరులౌ మనుజుల. గన్న 
బెదరక తన వీట విహరించుచున్న 
యే డాలహపోతుల నెవండు జయించు 
వా(డు నా పుతికి వరు డగునంచు 
పోటరులై నట్టి భూపతుల్‌ వినగ 
చాటింపువేయించె సర్వదెశముల 
నచటికి నీ వేగి యాలపోతులను 
[ప్రచురమౌ నీ బాహుబలమున నొంచి 
వాసి మీజగ గుణవతి నాగ్నజితిని 
గోసలాధివు(డు నెక్కుడుగం గొండాడ 
సత్సంప్రదాయ (ప్రశస్టమార్షమున 
నుత్సాహమున( బెండ్లి యొనకించుకొంటి, 
భ| దవివాహము 
కెకయాతృ్మజ _వతకీ ర్లి తనూజ 
(పాకటగుణభ్యద భ|దను నీదు 260 


మేనమటజందలి మిక్కిలి పేర్మి 
శ్రీనాథ పెండిలిచేసి కొన్నావు 


అక్రణ వివాహము 


చిరయశోనిధి బృహత్సేనుండు మద 
నరపతి తనపు[తి నవకుసుమాంగి 

యగు లక్షణకు వివాహము చేయం. దలణి 
గగనమ్మునందున6 గన్పడకుండ 





దశమస్క_ంధము 275 


భువి నీటి నడుమను బొడగట్టునట్టి 
నవమగు మత్స్యయం|తమ్ము గల్పించి 
యెట్టివారల కేని యెత్తను దివియ' 

బట్ట వలనుగాని బలమైన ధనువు. 
గులిశమ్మునకు సాటి కొజిలేనియట్టి 
యలఘునారాచమ్ము నమరిచి వాని. 
గుసుమగంథాక్షతల్‌ గూర్చి పూజించి 
వసుధ: జాటెను స్వయంవరవా ర్ర యిట్లు _ 
ఎవ్వ' డీ విలునమ్ము లిమ్ము మై వాడి 
నివ్వటిల్లె డు తననేరుపు తెలియ 

ని మ్మత్స్య్యయం[తమ్ము నిలంబడి వేయు 
న మ్మగవాండె మదాత్శజవిభుడు 


ఆ వార్త కడు వ్యా ప్రమౌట నాలించి 
భావముల్‌ నవవధూవర ఇచ్చ. దమ్ము! 270 
(బేరేవ6 దమ బాహువీర్యముల్‌ సూపి 
గొారవమున గన్య( గె కొంద మనుచు( 
జనుదెంచి రాత్మవిశ్వాసమ్ము చెల.గ 
మనుజేశులెల్ల రా మ|దేశుపురికి 

వచ్చిన వారికి వసుమతీశుండు 
పెచ్చుసత్కారముల్‌ పెర్మి€ జేయించె 
జనపతుల్‌ ధనువుపజ్ఞకు నొక్క రొకరు 
చనుదెంతురే గాని చాపమ్మునె త్ర 
నేమా|తమును నేర్చు, హెచ్చుశ_క్రియును 
సామర్థ ్రమునులేక చనిరి సిగ్గిలుచు 

భీము, రాధాప్యుత, విజయులుగూడ 

నా మాడి విఫలులై రబ్బురపడుచు 


278 


ఢీ) పార్ధనాభాగవతము 


నా సమయమ్మున నటకేగి నీవు 
భాసుర మై చాల భార మైయున్న 
చాపమ్ము పై కెత్తి శర మరి(బోసి 
చూపున( బడక నిస్తుల వేగమునను 
చదలునం దిరుగు మత్స కము బడ నేసి 
ముదముగూర్చి తి మ[దభూవరణ్యునకు 
నమితమోదము గల్లె నా రాజసుతకు 
నమరులు గురియించి రలరులవాన £80 
నంత లక్షణ తం|డి యనుమతి వడసి 
సంతసము విరిసరి నొండునీదు 
కంధరమ్మున వేసి కడు(పేర్మి చూపి 
బంధువర్గ్షముమెచ్చ వరియించె నిన్ను 
సురల నిర్జించి వి|శుతకీ ర్రితోడ 
గరుడుండు పీయూష కలశమ్ము. My 
చందాన సకలరాజన్యుల లక్ష్య 
మందు నుంచక కన్య నక్కున( జేర్చి 
కొనితెచ్చి రథమున( గూర్చుండ. జేసి 
ఘనవై భవమ్మున.( గదలితి కృష్ట: 
నీదు సామర్ధ్యమ్ము నీ (పాభవమ్ము 
ఖేదమ్ము గూర్చ మిక్కిలి యీసునొంది 
నిను లోకసామాన్యునిగం దలపోసి 
యనయులు [ముక్కడి యవనీశులెల్ల 
నిలుము పోనీయము నిన్ను మే మనుచు 
పలుసాయకములు నీపై 6 [బయో గింప 
దొరకొన వారల దోర్చులశ క్తి 
సరకుగొనక భవచ్చార్ద వము క్ర 

౧ 





దశమస్క౦ధము 277 


శరవృష్టి ముంచి కష్టముల పాల్పెసి 

పరిమార్చి తా శృతువారమ్ము. గృష్టః 290 
హత శేషులెల్ల రు హాహారవములు 

వెతనాందిచేయుచు వెజపున6 బాటి 

విజయివై లక్షణ వెడ్క గె కొంచు 

నిజపురి(జేరితి నిఖిలలో కేశ ; 


అంత బృహత్వేను( డామ|దవిభు(డు 
సంత సమున బంధుజా లమ్ము తోడ 
ద్వారక కేతెంచి ధర్మముల్‌ దెలుపు 
తెటింగున లోకమ్ము తీరున నీకు 

నర ణముతోడ. గన్యక సమర్పించి 
మరలి చనియె నిజమందిరమునకు 
హరి: కృష్ణః నీదు సాహస మనల్పమ్ము 
కరుణాబ్దీ: నీ కందు. గల్లు జయమ్ము 
దామోదరా: భవత్క్మల్యాణచరిత 
లామోద జనకము లఘవిదూరములు 


ఈ రీతి వరుసగా నెలమి రుక్కిణిని 

గారవమున శుభంకర జాంబవతిని, 

స్మతాజితునివుషతి సత్య, కాళింది, 

మి|త్రవిందను పేరిమిగ నాగన్న జితిని 

భద, లక్షణను బెంపొర నెన్మం[డ 

భ(దమానసలను బరిణయమాడి 800 
ద్వారకావురమున వారల. గూడి 

గారవమున నుంటి కంబజాక్ష కృష్ణ: 

నమ్మినవా రంచు నయవాదు లంచు 

నిమ్ముదప్పి సుఖాన కెడయె రటంచు. 


2178 


(శ్రీ) [పార్ధనాభాగపతము 


బాండవులంజూడ బంధుభావమున 
నిండు (పేీమమ్మున నీవ పోయితివి 
వారిపురమునకు వన్నె గూర్ప్చించి 
కూరిమి పార్గునకును సమరమ్ము 
పరికరములు లభింప(గం జేసి, యొక్క. 
యరుదౌ సభాభాగ్య మమరించి తీవు 
దామోదరా; నీ యుదారభావమ్ము 
సామాన్య మె, దాన సర్వవిధాల 

నీ వెందు జనినను నీకె జయమ్ము, 
పావనచరితలౌ పడ(తులతోడి 
పరిణయ|పాొ ప్రి సె యేర్పడె మంగళముగ 
పరమపూరుష ; గోపభామినీలోల ; 


పాండవులనుబోలు బంధుండ. గాను, 
నిండుమనమ్మున నిన్ను భజించు 

భ క్రండగాను, దుర్వ్యుసనమ్ము లందు 

ర క్రి (జూపితిని దుర్శ తిని దుష్టుండ.  ర10 
గాస్‌ యిప్పుడు భవత్మరుణా కటాక్ష 

మే నాకు గతిగ నమ్మితి గాన నీదు 

భజనమ్ము మాన. గృపామతి నన్ను 

గజరాజసంరక్ష కాపాడుమయ్య 


ముర, నరకాసురులవథ 
శ్రీకర, నవతులసీదళశదామ 
పాకారిసురముఖ |పార్థితనామ, 
భ క్రలోకశరణ్య, వర గుణగణ్య, 
ముక్త్మిపదాత, |తిభువనాధినేత : 


దశమస్క౦ంధము 279 


అర్థిజనాకాంక్షయందలి బుతము 
వ్యర్థమ్ము గాకుండునటు నిల్చనెంచి 
మాధవః జగతి ధర్మస్థాపనమ్ము 
సాధింతు వెంతదుష్మరకార్య మైన 
దేవదేవా! భవదీయసంకల్ప 

మా విధమ్మున భువి కరుసమ్ను. గూర్చు 


“ నరకాసురుడు భూమినందను. డదితి 
వరకుండలమ్ముల, వై జయంతి యను 
వనమాలికను, మణిపర్వతో త్తమము 
ననుపమ లలిత సితాతప తమ్ము 
నపహరించె” నటంచు నమరనాథుండు 
తపనీయచేల, యెంతయు భక్తి నీకు 320 

. విన్నవింప గ విని, వెడలి తా|కూరు( 
[గన్నన దునిమి ధర్మము (బతిష్టింప, 
భవదియ శ్మతునిబర్హ ణకార్య 
మవసరమయి చేయు నా_ప్రయాణమ్ము 
సంబరముంగాంచి, సత్య నీ తోడ. 
బంబినకోరిక పలికె నీ రీతి, 


దేవః మనోనాథ :ః దితిసుతకోటి 

నీవు లెక్కిడక విజృంభించి తునుము 
సమయమందున నీదు సాహసచర్య 
లమితప రా [కమోద్యమము లెబ్విధ మొ 
కనులార. దిలకించి కడు సంతసించి 
మన వీడు చేరి నీ మానినీతతికి. 
జెప్పెద; నీ వెంట. జెల్మితో నన్ను. 
దప్పక గొనిపొమ్ము తామరసొాక్ష; 


280 


ఢీ) (వార్ధనాభాగపతము 


సతి కోర్చి యెటీింగి యా సరసిజాననకు 
నతి పేమదొ లక నిట్లంటివి కృష్ణః 


“రమణిరో, విను మది రణరంగభూమి 


[ప్రమదల యుద్య్యాన వనభూమి గాదు 

అరదమ్ము, అనుంగు, అశ్వముల్‌ , భటులు 

గరిత : చూచిన జాలు6 గడుభయం బొదవు 990 
అరివీర ఘోర ఖడ్డాదుల( గాంచ 

మిణుమిట్టులేర్పడు మెల6త |; కన్నులకు 

కలికి? యాపయనమ్ము కలనిపయనము 

వలదు మానుము, వేగవత్తును నిలు మ్య.” 


నీ పల్కులను విని నెలత యా సత్య 
సీపయి6 దనకున్న నెయ్యంపు( జనవు 
బలిమి నిట్లనియె - “ఓృపాజేశ: దైత్య 
బలమెగా దా దై త్యవరు లున్న నేమి? 
భవదీయ బాహువుల్‌ [పాపుగా నుండ 
లవమ్మాత కిడుగల్లదు నాకు నిజము 
అరుదెంతు, వలదని యనకు మా నాథ; 
కరుణానిధీ? నమస్కారమ్ము నీకు? 


వహిరాసలర వత 
ఈ రీడి వెడు న య్యింతి6 గౌంగిటను 
జేరిచికొని, చని, చిత్తము పంగ 
ఖగకులపతి భుజస్కంధమ్ము నెక్కి 
గగనవీథికింజని, (గావ, శస్తాగ్ని, 

(ఆ 

జల వాయు దుర్గమస్థల మయి, మరియు 
ఖల మురదై తేయు ఘన ఘోరపాశ 


దశమస్క_౦ధము 281 


పరివృత మైయున్న (పాస్ద్యాతిషమ్ము 
పరిసరమ్మును(జేరి, పర్వతపం క్రి 340 
గదంగొని తుమురుగ. గాఐంచి; వాడి 
[పదరముల్‌ వజపి, శస్రమ్ముల కోట. 
బడగొట్టి, జల శిఖి వాయు దుర్గముల 
పొడలు చ్మక్రాయుధమున. జెడంటేసి, 
మురుపాశముల ఖడ్డమునం ద్రుంచివై చి 
పరవీరహృదయముల్‌ (బద్దలౌ నట్లు 
పరదుహారుషః కృష్ణు: పాంచజన్యమ్ము 
మొఅయించితివి, జగమ్ములు [భాంతినాంద 
[ప్రలయకాలా[భ గర్జన: బోలి భీతి 
గలిగించు నా ధ్వని కర్ణమ్ములందు( 
బడినయంతన ని|ద వదలి జృంభించి 
యొడలు విరియ నీల్లి యుదకమ్మునుండి 
తల లైదు గలిగిన దనుజుండు మురు(డు 
వెలువడివచ్చి, గోవింద, ముకుంద: 

నినుం గాంచి కన్నుల నిప్పుక లురల 

తన ఘోరపంచ వ ర్రంబుల( దెఐచి 
జగము లన్ని6టి నొకేసారి గసించు 

వగ నట్టహాస సాధ్వసనినదమ్ము 
గావించుచును, నిన్ను( గదిసి కోపించి 
పావక జ్య్వాలికా పటలమ్ము. జిమ్ము 090 
తన శూలమున గరుత్మంతుని వైచి 
ఘనగర్జ గావించె. గడలెల్ల నిండ 


మురుశూలమును మూడు ముకులౌ నట్లు 
కరముల నడుమనె గావించి, వాని 


282 


(శ్రీ పార్గనాభాగవతము 


యైదుమోములనాటి వ్యధ(గూర్చునట్టి 
యైదుతూపులు వేసి తచ్యుతా, నీవు 
అసురుండు గదంగొని యా[గహ మెత్తి 
విసరె నీపయిం దాని వేయి ముక్కులుగ 
నీ గద విసరి ఖండించితి; వసుర 
యా గతి తాను నిరాయుధుం డగుట( 
జలమున6 దనదు హస్తములు పైకెత్తి 
బలువడి నీపయి. బడరాగం గాంచి 
యరిలోకదమన ః చక్రాహతి వాని 
శిరము లై దింటిని ఛేదించి తీవు 
అ నరాశను మృతి నాలించి, యతని 
సూను లేడ్గురు కడు శోకించి పిదవ 
పగ బెంచి యీర్డ తో బలితంపు కినుక 
దెగి, నరకుడు రేవ దిట్టత నాన 
వారలు నీపయి వాడి శరాలు 
ఘోరాయుధమ్ము లొక్కుమ్మడి వైవ 960 
శ్యతుమర్దన: వారి సకలాయుధముల 
జి[తమ్ముగా. జిబి చిదుపలొనర్సి 
యసురుల వారల నందజి నీదు 
నసిధార కెరగాం/గ హత మొనర్చితివి 
దనుజవిరాము, మాధవ, హరి, కృష్ణః 
నరకాసురవధ 
తనవారు నీచే హతమ్మౌటం దెలిసి 
వెఐంగంది రోషమ్ము పెజుగుట రేంగి 
నరకాసురుడు తృణ [పాయముగను 


నినుుదన మదినెంచి నిందసేయుచును 
దను.దాన కడు. బొగ డల మెచ్చికొనుచు 


దశమస్క౦ధము 283 


వరకుండలాది దివ్యవిభూషణముల 
ధరియించి వేదండతండముల్‌ ముందు 
నడువంగ వచ్చి భండనము నీ తొండ. 
దొడరిసేయంగ నుత్ఫుకతతో నిలిచె 
ఆ సమయమున నబ్జాక్ష! కృష్ణ! 
నీ సతి సత్య యున్ని |దతేజమ్ము 
థె ర్యమ్ము చెలువార దనుజసంహతుల 
శౌర్య సాహసములు జన్యన్ములోన 
నడ: ౧౦వ నెంచి నీ య[గభాగమున 
గడు వీరసం[భమగరిమతో నిలిచె వ్ర్‌/0 
ఆ రితి రణకుతూహల యగు వీర 
నారిని సత్య నందకుమార, నీవు 
కని, యామె వీరశ్చంగార సమ్మిళిత 
ఘనలక్ష్రణములకు. గడు సంతసించి 

“ ఓలెమ; దనుజుల యుక్కడగింప. 
జాలమా మె, మిట్టిసా హసమునకు( 
బూనితి వేల? నీ పూనిక మాను, 
మానవే, నిదె గొనుమా, దీని విల్లు క 
అని సరసోక్తుల నామె యుద్యమము 
ననుమతించినయటు లాదృతి చూపి 
పరగర్వహరణమౌ వాణాసనమ్ము 
హరిణాక్షి కొసంగితి వమరిం[దవినుత | 


ఆ ఐల్లునంది మహాశక్తి బొంది 
జ్యావల్లి విగియి౦చి, శరముల6 గూర్చి 


వీరశ్చృంగారముల్‌ వెలసెడునట్లు 
నారసములను సంధాన మొనర్చి 


284 


(@) (పార్ధనాభాగవతము 


దివియుట, విడుచుట తెలియరా నటుల 

బవర మొనర్చి న భామిని సత్య 

అరివర్గమునకు భయం బగునట్లు 

మురహర నీకు [పమోదమౌ నట్లు, _ 980 
ఈ రీతి సత్య విజృంభించి వేయు 

నారాచముల తాకునకు నోర్వలేక 

నరకదై త్యేం్యదు సైన్యము దైన్య మొంది 

విజిగి యా భూసుతు వెనుకకు. బాజె, 


ఆ తరుణమ్మున నబ్దాక్షః నీవు 

నీ తరుణీమణి, నీ ముద్దుగుమ్మ 

సత్యను గని యామె సమరకౌశలము 
స్తుత కం బటంచు నిస్తులమోద మంది 
అని నుండి యా సతి నావు చేయంగ 
మనమున నెంచి యి మాడి బలి తివి, 


““రమణి మెచ్చొదవె, యా రక్కసుసేన 


సమరమ్మునందోడి చనె నిటనుండి 
ఘనవిజయమ్ము న్‌ కై వసమయ్యె 
గొనుమ యిచ్చెద నీవు కోరు భూషణము 
లెల్ల * నటంచు (పేమైకభాషణము 

లుల్ల మా సత్యకు నుబ్బెడు నట్టు 

పలికి, యా సతిచేతి వరశరాసనము 
జలబాక్ష చేకొంటి సంతసం బెసంగ, 

ఆ రీతి విల్లంది యాలమ్ము సేయం 

గోరి నిల్చిన నిన్ను. గుజనవినాశు 990 
నరకాసురు(డు గని నవ్వుచు మిగుల 
పరిహాసవాక్కుఅ. బల్కె ని మ్మాడ్కి 


దశమస్క_౦ధము 2805 


“మగవారి ముంద మగువ తా నిలిచి 
మగతనములు చూప మాధవా: నీకు 
మగతనమే యని మానుటః మేము 
మగలకు మగలము, మగువలతోడం 
బగంబూని యుద్ధము పచరింప6 బోము 
నగుబాటు సుమ నీ వొనర్చినసెంత, 


ఆ పల్కులను విన నచ్యుతా, నీకు. 
గోపమ్ము పెటిగెః న క్కుమతితో నీవు 

“ఓ నరకాసుర: ఉద్య్భత్తి మాను 
మీనాటి రణమందు నిప్పుడ నీదు 
శిరము నేలంబడ ఛేదింతు; దివిజ 
వరులకు మోదము పరగ? గావింతు 
కనుగొను” మని భయంకరమౌ “శతఘ్ని | 
యనెడు నస్రమ్ముచే నరియోధవరుఅ. 
బరిమూరిచితివి సువర్ణు(డు గూడ 
నుటుమాడె పగతు నేన్గుల సమూహమును 
ఆలాగు తనసైన్య మరులబచే( జిక్కి 
కూలుట గని చాల కోపమ్మునొంది 400 
నరకుఃడు మదవారణమ్మె క్కి నిన్ను 
గుటీవెట్టి తనచెతి ఘోరశూలమ్ము 
సీ పయివేయ. బూనిన యంతలోన 
శ్రీపతీః చక్రమ్ముచే వాని మూర్ధ 
మవనిపై ( దెగిపడునటు లొనర్చితిఐి 
దివిజు లానందాంబుధిని దేలియాడ _ 


అ తటి భూదేవి యతిశాంతశీల 
చిత్తజ జనక నీవెంత కేతెంచి 


206 


శ్రీ) _పార్థనాభాగవతము 


వినయవివకముల్‌ వెలయరగ (మొక్కి, 
కనకర త్నాంచిత కర్ణకుండలము 

లాది వస్తువుల ని కర్పించి భక్తి, 
వేదవినుత ; నిన్ను విశ్వ] పకాశు 

తనభ _క్రికొలంది (పార్ధనము గావించి 
వనజాక్షి । యొక విన్నపము గి టొనర్చి 
దినజనావన; దేవః సర్వేశ, 

మానాథ! యిటు చూడుమా కరుణించి 
నరకదై త్యేందుని నందను. డితండు 
కరము ని న్లని భీతి గల్లియున్నాడు 
తనతం|డివలె శౌర్యధనిగాండు, బాలు. 
డనయవ ర్రనుండుగా6 డందున విని 410 
కభయం బొసంగుమా యా ర్రశరణ, 
శుభగుణ చారిత్ర: సుందరగా[త ః” 

ఆ విన్నపమ్ము న్యాయమ యంచు మదిని 
భావించి, యా బాలు భగదత్తు. గాంచి 
కరుణించి, యభయమ్ము గడలేని సిరులు 
నిరుపమానందమ్ము నెగడ నిచ్చి తివి 
తదనంతరంబ తద్దనుజుండు నరకు 
సదనమ్ము. జొచ్చి విస్మయమును బొంది 
యా రక్కను(డు చెజయం దుంచియున్న 
నారుల రాచకన్యకల పదాటు 

వెల సుందరులను వీక్షించి, మిగుల. 
లాలించి, మెలా విలాసవస్తువుల( 

గొజలేక యిప్పించి, కోరిక లడిగి 
వారలనంద అ ద్వారకాపురము 





దశమస్క ౦ధము 287 


చేరంగ( బంచితి జేజేలు వొగడ 

కారుణ్యగుణధామ కల్యాణనామ 

మరియును నదితికి మణికుండలములు 

పెరిమతోడుత సమర్చించితి, వవల 

శచితోడ(గూడి నిర్ణరపతి సేయు 

[పచురసత్కారముల్‌ వడసి యా పిదప 420 


పారిజాతావహరణము 


సతి సత్యభామ వాంఛాపూ ర్రిసేయ 
నతివేగ నందనోద్యానమ్ము. జొచ్చి 
పారిజాతము! దెచ్చి, పన్నగాశనుని 
భూరిభుజస్కంధమున నుంచి, నీవు 
సత్త్యతో(గూడి, యా క్షణమ ఖగేం[దు 
నత్వుత్ఫుకతతోడ నారోహణమ్ము 
గావించి పయనమై కదలెడి తటీని 
దేవలోకోద్దార : దినమందార ; 

మిగుల గృతఘ్ను.డై మించు గర్భమున 
నగవై రి తగిన సైన్యముతోడ నీకు 
నెదురయి నిల్చి “ఓకృష్ణ! పోరాదు 
వదలుమ యిపుడై న దారిజాతమ్ము 
వదలకుంటివ యేని బవరమ్ము నిజము 
మది దలంపవాకొ యమ రుకుల బలము” 
అని నిల్వ వారల నందజి గెల్చి 
చనుదెంచితివి నిజసదనమ్ము. జేర, 


ఆ రీతి విజయమ హాభాగ్య మొప్ప 
ద్వారకాపురిం జేరి (పాగ్జ్యాతిషమునం 





288 


శ్రీ) _పార్ధనాభాగవతము 


జెజంశూపి నీవుదెచ్చిన పదార్వేల 

గరితల నా రాచకన్నెల కెల్ల 430 
నిలయముల్‌ వేర్వేర నియమించి, సత్య 

లలితోపవని మహోల్లాసమ్ముతోడ 

పారిజాతమునాటి ద్వారకావురికి 

పారమ్ము మీటు శోభనుగూర్చి కీవు, 

మరియొక దినమున మంచిలగ్నమున 
నరవిందనెతల నా పదార్వేల 

సురుచిరాంగనలను శోభనం బెసంగ 

పరిణయమాడితి, పావనమూ ర్తి, 


నరకుని ఘోరదుర్నయకార ములను 
సురపతి వినుపింప, సుదతితో( గూడి 
గరుడవాహన మెక్కి కడువేగ నరిగి 
మురదానవుని |పాణములకు( కాపితివి 
నరకునితోడ జన్యము సెయం గోరు 
గరిత సత్యాదెవి కాంక్ష దీర్చి తివి 
నరకాసురుని జంపి నరులకు, దేవ 
వరులకు మోదమ్ము వరల. జేసితివి 
నరకుడు మోసమ్మునను గొనిపోయి 
మటువడదాణిన మజటికుండలముల 
భూపతి నీ కీయ ముదముతో నదితి 


కా సుభూషణముల నప్పగించితివి, 44) 
మరియును భూదేవి మనవి మన్నించి 

నరకాసురుని ప్యుతు నయగుణశీలు 

భగదత్తు మన్నించి, భాగ కమ్ము లిచ్చి 

జగములు మెచ్చ నాశయ మొసంగితివి 





దశమస్కం౦ధము 289 


చెజ(బడి కష్టముల్‌ చెందుచునున్న 
నరవరకన్యల నయగుణవతుల 

నందటఅి. గొనివచ్చి, హర్షమ్ము గూర్చి 
పొందిక వరియించి బుజ్జగించితివి 
పారిజాతకుజమ్ము స్వర్గమ్మునుండి 
పొరమ్ముమిజు భవద్భాహుబలము 
వెలయించి తెచ్చి, న్‌ [ప్రియ సత్య మిగుల 
నలరంగ పూందొంటటయందు నాటితివి, 
ముహామహిమలు, నీ సాహసములు 
ంహోన్నతశ క్తి, నీ మాతృభక్తి 

త నీదు 
న్యాయవ రన న లిట్టి వనుచు నావంటి 
జ్జానహి హేను. డెలుంగ జాలునేం స్వామి 
జ్ఞాన (ప్రకాశ, దుర్దనగర్వనాశ : 

కడు మూఢముతిని దుష్కా ర్యాచర ణుండ 
నెడ నిన్ను నిలుపు నేర్చేమియు లెని 490 
జడు(డను నాకు రక్షకుండవు నీవె 

ఏడున: ని వాదనకల్‌ విశ్వసంరక్ష, 
శ్రీహరీ: కరుణ వీక్షింపుమా నన్ను 

పాహి మాం పాహి గోపాల, గోవిందః 


అ గ్‌ 


లాభా 29 


బాణాసుర వృత్తాంతము _ ఉమావదిణయము 


శ్రీకరలక్షణ: చిన్మయానంద, 

శ్రీకంఠ వినుత, రక్షిత భ_ర్హబ్బంద, 

పరమపూరుష, జగత్సావనచరిత, 

కరుణాసము[ద, పంకజదళ నేత; 
పా. భా 19 


290 


శ్రీ) ౌర్గనాభా గవతము 


ఏ పూజ లే దేవు నెద నిడి చేయ 

నా పూజ లన్నియు నటులె యా దేవు 
మూలాన. నినుంజేరు పొలుపుగః నీవె 
వాలాయముగ నట్టవారి వాంభితము 

లెల్ల (6 దిర్చుట యను నీ రహస్యమ్ము 
నెల్ల రెజింగియు, నేలొకో పెక్కు 

దై వముల్‌ గలరని తారతమ్యుముల 
భావించి, నిను. దలంపకయ నీ తోడ 
వైెరమ్ము( బెంతురు వారలే చివర 

క్రి రహస్య మెటింగి, యెడదం జింతిం[తు 
భవదంశజులగు సర్వజ్ఞులు గూడ 
వివరింప విభాంతి వెట్టివా రగుచు 460 
నిన్ను నన్యునిగ నెన్ని మనమ్ములందు 
కన్న కష్టములు గల, పెంపటి(గ 

నిజము నెటింగి మన్నింవ వెండుదురు 
గజరక్ష, యిబయెల్ల (6 గడు ఐచి|తములు, 
ఎవరై న నేమి, ని న్నెడ(ద( (ార్థింప 
భవదూర. వారి గాపాడుదు వీవు 


బలిసుతుల్‌ నూర్వురు వారలలోన 
తొలివాండు బాణుండు దుర్తాంతబలు(డు 
వెయిచేతులుగల వీరు. డెప్వేళ( 
బాయక శివపూజ పచరించువా(డు 
పరవీరకానన పావకుః డమర 
వరగణబల వారివాహానిలుండు 
అతడు శోణపురీశుం, డాతని కొకు 
సుత గల దుష యను సురుచిరాకార 


దశమస్క౦ధము 291 


ఆ బాణదానవు( డభవు నీశ్వరుని 
ప్రాబల్యయుత నిజభ క్రీ మాహాత్శ 
మున దనకును వశమ్ముగ నొనరించి 
కొని, యెవ్యరిని లెక గొనకుండ నుండె 


ఒక్కనా( డభవుని యొద్దకు బాణు( 
డొక్కండు తానేగి యుత్సాహ మొప్ప 470 
తాండవలోలు నా దర్పకారాతి 
ఖండేందుధరు శివు. గజకంఠు6 గాంచి 
నయవినయముల వందనము లొనర్చి 
భయభక్తులను తాండవమునకు( దగ్గ 
రీతి నారజము ధరించి, [మోగించి 
యాతని |పయమంది య ర్థించె నిట్లు 
దేవః: మహాదేవ! దీనదయాళు: 
పావనచరిత : నీ పాదపద్మముల 

నమ్మిన భక్తుండ. నా మనోవాంధఛి 

త మండు వినుము, భూతపతి; గిరీశ; 
గిరిసుతయును నీవు కృపతోడ నాదు 
పురికోటవాకిటి ముందునC( జేరి 
కావలియుండి న న్లాపాడుం డిదియ 

నా వాంఛితమ్ము చం[దకళావతంస |” 
అని వెండ తనభక్తు నభ్యర్థనమున 
కనుమతి( జూవుచు నదిజతోడ 
శరజన్ముతోడ వృషభరాజుతోడ 
పరివారమగు, భూతవారమ్ముతోడ 

దాణు శోణపురమ్ము వాకిట గావు 

గా నుండె భర్తకింకరుండు శంకరుడు 480 


9 


(౮) | పొర్దనాభాగవతము 


అంతటివై భవ మబ్బుట బాణుః 
డెంతయు గర్వించి, యిభదై త్యదమను 
చెంతకు. జనుదెంచి చేతులు మోడ్చి 
స్వాంతమ్ము మిగుల నిశ్చలముగ. దేసి 
పదిపరివిధముల: (వార్జించి తనకు 
బెరిమవౌొ క్‌ యి వ్విధమున. దెల్చె 


భూతేశ, శితికంఠ ; భుజబల మొప్ప 
నాతోడ నెదిరి జన్యము చెయంజాలు 

వీరు. డొకండేని వెదుక మందునకు 
ధారుణి. లేయయె్య దర్పకఖేది : 

నా వేయి కరములందలి చివ్వదురద 

రమే విధమ్మున( శాయు వృషభఖిం[దగమన : 
సంగరభువి. దమ చతురత(జూపి 

పొంగని కరముల పొలుపు వ్యర్థమ్ము 

కాన, నా తోం జబోరంగల యట్టి వాని 
గానము నిను వినా ఘను నన్యు నెందు” 
అని విజ్ఞవి.గు న య్వ్యాసుర పలు లకు 
మనమున రోసి యమర్షమ్ము నాంది 
మృడు. డిట్టు అనియె ” నోరి; మూఢబి త్ర! 
పుడమి నకారణమ్ముగ నీదు టెక్కె 490 
మెపుడు పడునొ, యప్పుడే నీదు కరము 
లపనయింపగ (జాలు అనివికముండు 

నా యంతవా(డు జన్యము నీకు నిచ్చు 

నీ యభిలాషయు నెరవేరు సుమ్ము శ్రే 

ఆ పల్కులను వని యానంద మొంది 
తాపము చల్లార( దన కేతనమ్ము 


దశ మస్క౦ధము 298 


పతనకాలమున క్రి బాణాసురుండు 
మతి పొంగ వేచి నిమ్మశముగ నుండె, 


ఉమా వదిణయ వృత్తాంతము స్వప్నము 
ఒకరియి యాత్మసొధోపరి వేది 

నొకతె బాణునిసుత, యుష మృదుశయ 
బవళించి, కూర్మి స్వప్నమునందు. దొల్లి 
యెవరు6జెప్పని విని యెబుగని తాను. 
గని, యెజు:గనియట్టి కమనీయమూ రి 
గని, వాని నర్మిలి గలిసిన యట్టు 
లనుభవమును బొంది, యంతట మేలు 

కని, కనులను వాష్పకణములు రాల 

నది కల గాదని, యరయ నిక్కమని 
మదినెంచి కలగన్న మనుజుని రూపు 
కనుల(గట్టినయట్లు గన్సట్టుచుండ 

మనము కలంగ న మ్మానిని బయలు 900 
బిగి కౌంగిలించి తృ పెనిబొంద కిట్టు 

అగపడె మన్న్మథు నలరుతూ పులకు 

మరియు న కన్యక మానక యెపుడు 

విర హవేదనలచే వెతనొందు( గాని 

తన మనంబున గల దర్చకతాప 

మును దెల్పదయె్యం (దేముడి సకులకును 


బాణుమం|తితనయ (పజ్ఞాధురీణ 

జాణ, యుషకు( (వాణసఖి చిత రేఖ 

ఆమె యుషాచెష్ట లన్నియు. జూచి 
“యామె యొవ్వరినా తా నెడ(బాసి యిటులు 


294 


శ్‌ లావి జ్‌ పర 
(2) (పొర్ధన భాగపతము 


విరహతాపము నొందెః వేరొండుగాన, 
నెజింగెద నిజ” మంచు నింతి నక్కన్య( 
గని యిట్టు లనియె, “నా కన్నను నీకు 
మనసిచ్చి మెల(గు సమ్మాన్యలు గలరె; 
ఏల యిట్టులు గృశియించెదు ? నీదు 
లాలస యెదియొ తెల్లముసేయరాదె, 

అది యెబ్టీదై న నో యబల: సాధింతు 
మది దాంచకను జెప్పుమా విన వలతు'' _ 
చెలిపల్కు. అమృతమ్ము చెవి( జిల్కినట్టు 
లలరింప నుష కడు నానంద మంది 910 
నాన నగవు మోమునను బొడసూప 
[పాణసభికి( దన స్వప్నవృత్తాంత 
మంతయు వనుపించి, “యా స్ఫుర|దూపి 
యింతకు నెవ్వండొ, యెచట నున్నాండొ, 
యాతనిపొందు నా కమరకయున్న 

నీ తను వింక నిల్చు టెంతయు సున్న +. 


అనుచు నా చెలి విరహాగ్నిచే( [గాగి 
కనుల నీరము కాల్వగా€ వాటి వగచి, 


అతిహితకారిణి యగు చిత రేఖ 
యతివ యుషాకన్య య శవుల్‌ దుడిచి 


“చెలియ నే నుండంగాం జింతింతు వేల? 


యిల(గలరాజుల నెల్లను, మజియు 
బలిసద్మమందున, స్వర్షమ్మునందు. 
గల ముఖ్యులను గూడ కలికి వేర్వేర 
పటములందు లిఖింతు, వారలలోన 
నిటు నీకు మోహమ్ము నెలయించి నటి 


సుందరాకారుని. జూపుమా, వాని 
సందియపడకు నీ సరసకు. దెత్తు”, 
అని యామె నోదార్చి, యా చిత రేఖ 
తన చిత లేఖన తత కౌశలమున లడి0 
ముల్లో కముల (గల ముఖ్యులౌ వారి 
నెల్లను లిఖియించి, యెర్పడునట్లు 
కులగోతనామముల్‌ గుణము ల యు్యుషకు 
దెలియంగ వేర్వేర( దెలుపుచు రాంగ 
అనిరుద్ధు చితమ్ము నయు్యష గాంచి 
మనము సంతో షాద్దీమగ్నమ్ము గాంగ 

“చెలి, చెలి; యితం(డెనా చెతోధనమ్ము 
లలి తస్కరించిన లావణ్యమూ ర్తి 
నా మనోహరు గుర్తునకుందెచ్చి నన్ను. 
[బేమ. గాపొడిన |పియసఖి వీవు 
నిను. గొనియాడంగ నేర్తునే నేను 
వనిత; యీ సుందరు విధ మెమొ చెవుము” 
అనుటయు నా సఖి యామెకు నిట్లు 
వినుపించె సర్వ ము వ్వీరునిగూర్చి, 


“ సుదతిరో ః వినవె యీ సుందరమూర్తి 
యదువంశదుగ్గరత్నాకరచం[దు( 
డనిరుద్దు( డనువా(డు హరికి మన్మండు 
గణుతింప వీరవ్మికమ గుణయుతు(డు 
ఇదిగొ యీ క్షణమ నే నేగి యక్కొమరు 
పదిలమ్ముగా( గొనివచ్చి నీ కిత్తు 9ల0 
నందాక సంతాప మందకు మమ్మ 
యిందుమువఖీ ;” యని యింతి యా సకియ 


@) (పార్థనాభాగపతము 


గగనమార్గమ్మున గమియించి నీదు 
నగరమ్ము చేరె కృష్ణా: యదువీర ; 


చితరేఖ అనిరుద్దుని ఉష వడుకటింటం జెర్ఫుట 


ఆ నిసి తనదు మాయను |బకటించి 
జాణయై మూరువేషవమము ధరిలురిచి 
అనిరుద్దు కనకహర్శక్టము( బవేశించి 
యనుపమ మంజుశయా్యామందిరమ్ము 
నందు6 |బసూన శయ్యను బవళించి 
కందోయి ముకుళించి గాథమౌ నిద 
ముని(గియున్నట్టి యా మోహనాకారు( 
దన ఘనయో గవద్యామహిమమున 
[గహియించుకొని సమీరణరయంబునను 
సహచరియైన యుషామందిరమ్ము 
జేరి యా సుందరి చివురుపానుపున 
నా రూపరిని దించి, “అద్దాక్షి! గనుమ 
నీ మనోహరు, మానినీపంచబాణు, 
నీమరు లిక దిబు నేం బోయివత్తు ”’ 
అనిన, యుషాకన్య యతిముద మంది 
తన |పాణసఖితోడ( దా నిట్టు లనియె, 540 
“అతివః నీ స్నేహమాహాత్మ్యమ్ము చేత 
క్షితి నెవ్వరికి. గాని చెందనియంత 
గొప్పభాగ్యము సమకూరె నా కిపుడు 
చెప్పనొప్పును గదే చెలి నీదు నేర్చు 
నా కలంగన్న సుందరు(6 బటమందు 
నీ కుశలత్వమ్ము నిండుదనమ్ము 


దశమస్కంధము 299 


పోయినజాడయు బోల్పంగ రాదు 
మాయయా; మదికి నిమ్మళ మెట్లు గయకు 
అని యాదవులు వగనంది యే వార్త 
వినెదమో యని చాల భీతిలుచుండ, 570 
నొకనా(డు నారదు. డురుతపోధను(డు 

సకల లోకాధీశు సర్విశు గృష్షు: 

నిను భజింపంగ వచ్చె నీరజనయన : 

తన మనశ్శాంతి కై ద్వారకాపురికి 

ఆ మహామునికి నీ వాతిథ్యమిచ్చి 

[ పెముడి భాషించువెళ న త్రపసి 

యనిరుద్ధు వృత్తాంత మంతయు వినిచి 

చనె నిను వీడ్కొని, జలదమార్గమున 

జగము లెల్లను నిండి సర్వకార్యములు 
తగవున నడపించుదై వమ్ము నీవు 

నీ వెటుంగనిది యెందేనియు గలదె? 
భావియు(గూడ నీ భావము గాదె 

కాని సామాన్యుని కరణి నీ వుందు 

వా నియమము రహస్య శర మయ్య? 


va POA న్‌ా 
త్రికృష్ణుండు కోణవురమును ముట్టడించుట 


అనిరుద్ధివృత్తాంత మంతయు దేవ 

ముని దెల్బ నొక మంచిమూ ర్తమ్మునందు 
పుండరికదళాక్ష ।; ముచుకుందరక్ష : 

దండు సాగించితి దై త్యం్యదు బాణు 

పురము ముట్టడి వేయ ముఖ్యులౌ బంధు 

వరులతోడను, వీరభటులతో.6 గూడి 980 


300 


శ్రీ) _్రార్థనాభాగపతము 


దండుతో నా రీతి. దరలి దానవుల 
గుండెలు జల్ల ని కుములంగ శోణ 
పురము బహిర్హ్వారమున( జేరుకొంటి 
పురుషోత్తమా: కృష్ట: భుజగేం[దశయనః 
అంతట. జెలరే(గి యాదవవీరు 
అంతకంతకు హెచ్చు నమిత శౌర మున 
శోణపురమ్మును జొచ్చి సర్వము 
నానాపిధమ్ముల నాశమ్ము చేయ. 

గని బాణదై త్యుండు కడు నాాగహమున 
ననికి బలము నాయ త్తమ్ము చేసి 

మీ కెదురయి నిల్చె మిగుల నుద్వ్భ క్రి 
పాకాదినుత, దుష్టభంజన, కృష్ణః 


శ్రీకృష్ణ శ్రీకంఠ పక్తముల బలములు 
ఒండొంటితో నెదిరిపోరుట 


ఆ సమయమ్మున హరుడు శంకరుడు 
వాసి బాణుని పు(త్రవాత్సల మొప్ప 
గాపాడుచుండును గాన, దురమ్ము. 
శ్రీపతీః నీతోడం జేయంగ6 దలంచి 
శరజన్ముండును భూతసమితియు. |బమథ 
వరులు సర్వాయుధపాణులై రాల 

కేల శూలము(బటి గిబ్బపై నెక్కి 

మేలని యసురులు మెచ్చంగా వచె 990 
నిరువాగులకు కల నేర్పడ నవుడు 
హరు(డు నీతో? బోర నాయ త్తపడియె 
మారునితోడ( గుమారుండు దొడరె 

స్పిద్రి దానవుమం|తిశేఖరు( డెదిరె 


దశమస్కంధము 801 


సీ లాగునన్‌ దమ కిడగువారి( 
బోలిచికొని యదుముఖ్యబలమ్ము 
దనుజబలమ్మును దలపడినంత 

నని కడు బెట్టిదమయ్యె శ్రీకృష్ణ! 

అ త్తజీ మురహర: అసురబలమ్ము 
జి త్రజరిపు సేన చేడ్చడి రణము 

వీడి పర్విడునట్లు విక్రమస్ఫూ ర్తి 
వాడి బాణముల బఅపి యార్చితివి 
నీ పటుశౌర్యము నిటలాంబకునకు 
చూపోపమినిగూర్చు6 జురచుర మండి 
యత(డు నీ పయి నిశితాంబకములను 
మితిమీజు సంఖ్య [గమించగ నేయ 
[పతిబాణముల వాని భగ మొనర్చి 
పతిగానరాని నీ |పతిభ చూపితివి, 
అంతట నిలువక యహిభూషణుండు 
పంతాన నీ పయి [ప్రబలశస్త్రములు 600 
పెక్కు. దివ్యాస్రముల్‌ విడువ నన్నింటి 
[గక్కునం [దుంచుచు( గంధిగంఖీర : 
సమ్మోహనాస్త్ర మా శంకరుమీ(దC( 
బమ్మి నకోపాన( బడవై చి ర్రీవు 

ఆ యస్రమహిమ మహాదేవుం డంత 
కాయమ్ముమజిచి యుక్షమ్ము పై నొట(గి _ 
మురహర: నీ దివ్యమోహనాస్ర్రమున. 
బురహరు( డాస్టితి( బొాందుట(ంజూచి 
దానవానీకమ్ము ధై ర్యమ్మువీడి 
దీినత్వమున, బాఖై దిగ్భారింతి( జెంది. 


802 


శ్రీ) (పార్థనాభాగవతము 


తనసైన్య మారీతి దెన్యమ్మునొంది 

వెనుకంజవేయుట వీక్షించి బాణు( 

డడరెడు కోపాన నార్బుచు నుదుటు 

విడువకు డని చెయివీచి రాం బిలిచి 

సాత ్యకితో( బోరు సాగించె, వార 

లత్యమర్షమున జయాభిలాషమున 

తనువులు దెలియక ద్వంద్వ యుద్ధమ్ము 

దనుజ యాదవపై న్యతతి కబ్బురమ్ము 

గలుగ? గావించి రొక్కరికి వెరొకరు 

తిలకింప(గా వెనుదీయని మాడ్చి 610 


ఆ రీతి. బోరుచు నధికరోషమున 
నీరజేక్షణ: కృష్ణః నీ పయి రథము. 
బఅపించి బాణుడు బాహుసహ[స 
గురుబలాటోపాన. (గొవ్వి, గర్వించి 
యేనూరు కరముల నేనూరు విండ్లు 
పూని యొక్కొాకదాన ములుకుల జంట. 
జేరుచుచుండ, హృషీకేశః వాని 
'ఘోరచాపముల నుగ్గుగ6 జేసి మరియు 
సారథి, రథము, నశ్వముల( జక్కాడి 
పూరించితివి శంఖమును బెట్టిదముగ 

నీ విక్రమమునకు నివ్వెజనంది 

దేవారి బాణుడు తే(కువ మాలి 
ఎన్నదనమ్ము, ని ర్వదమ్ము నొంది 
నేమియు జేయలేక 
అ తటి కి కోటర యను బాణుతల్లి 

యు త్రలపడు పుకు నోమంగ నెంచి 


దశమస్కంధము 803 


దిసమొలతో. గురుల్‌ దిగజాటీ [వెల 

వెస నీ కెదురువచ్చి, వికవికనవ్వ 

ఆ రూపుంజూడ కృష్ణా: హా క 

మారు మొగమువెట్ట మంచి వేళయని 620 
తలచీరవీడ యాదవులు నవ్య్వంగ( 

దల౯గి బాణుడు రణస్థలినుండి యంత 


నివ వె_ష్షవ జ్వరములు 
మూండు మూ(డగు శిరమ్ములును పాదములు 
గూడినరూపున గురుశివజ్వరము 
నిను గదియగ రాంగ నిఖిలేశ, నీవు 
పనిపితి దానిపై వై ష్టవజ్వరము 
నా రెండునుం బోర నభవుని జ్వరము 
పాజె నోటమిం బొంది; వై ష్టవజ్వరము 
వెన్నంటి దానిని వెధింప నద్ది 
తన్ను. గాపాడెడు దై వమ్ము లేక 
మురభేది! నీ పాదములపై ని [వాలి 
కరుణింపుమా నన్ను. గమలాక్ష: యనుచు 
సి మహత్వముల నన్నిటిం గొనియాడ 
దామోదరా : జగత్పతి : నీవు దాని 
పరితాపమును, పడుబాధలు( జూచి 
కరుణించి యిట్లంటి, “కను(గొంటె నాదు 
సాధన మహిమమ్ము: శరణంటి గాన 
బాధపడకుమ మజ్జి పరతీ[వదాహ 
వెదన నిను. వాయు విడువు శోకము, 
మోదము నొందుము. పొ మ్మింక ” ననుడు 630 


శ్ర) (పార్ధనాభాగపత ము 


అ మ్మహేశనిజ్వర మచ్చోటు వీడి 
నిమ్మళంబుగ, జనె నిండుమోదమున 
[పా ప్రపరాభవ వహ్నిచిత్రమ్ము( 
దప్రమ్ము గావింప దనుజనాధుండు 
బాణుడు నీ పయి బగణెంచికొనుచు 
బాణతూజణీరాది బహుళాయుధముల 
మొల్లమ్ము నిజరథమ్మున సిద్దపజిచి 
బల్లి దమగు భటవారమ్ముతోడ 
నేపారి యోటమి కృష్ణుని దనుచు 
నేపారి రణభూమి కేతెంచి నిన్ను. 
దాంకి సహ|సహ _స్టముల శరాళి 

వీంక మై. బటిపి నొప్పింప(గ వాని 
శరపరంపర నర్దచం[ద బాణమున 
నఅవరల్‌ గావించి, యంతట నీవు 
భవదియచ కమ్ము. బటిపి య బ్బాణు 
సవతు మీజిన సహ|సకరమ్ములందు 
నాలుగుమాని, మానక తక్కువాని 
రాల నటికితి పరాక్రమ మొప్ప 

ఆ సమయమున న|దిజావిభు(డు 

న్‌ సమ్ముఖమ్మున నిలిచి హస్తములు 640 
ముకుళించి భ క్రితోయ బురుషసూక్రమ్ము 
నకలంకమతి( జెప్పి, యుర్ధంచె నిట్లు 


శెవు(యడు బాణుని మన్నింవుమని 
శ్రీకృష్ణుని వేండుట 


“ దేవకీనందన, దేవ, మహాత్మ, 


గోవర్ధ్థనోద్ధార, గోపికామార, 


దశమస్కంధము 805 


జగదుదయస్టితి సంహారమూల ! 

అగణిత శుభనామ: అరిలోకభీమ, 
జగతిని దో(చెడు సర్వదృ్భశ కములు 
నిగమవందిత ః చూడ నీదు రూపములు 
(బహ్మాండమె నీదు భవ్యరూపమ్ము 
[(బహ్మాదిసురనుత పాదపంకేజ 

అంతటి నీదు (బహ్మాండరూపమ్ము 
నంతయు దాంచి లోకావననిరతి( 

బూనిన యీ దివ్యపుణ్యరూపమ్ము 

నేను నుతింపంగ నేర్తునే దేవః 

నీ వవ్యయుండవు, నీ వనంతు(డవు 

నీ వచ్యుతుండవు, నీవె సర్వమ్ము 
అన్నిట నీ వృుందు; వన్నియు నుండు 
నెన్న నీయందు, నీ వెబు(గని దెద్ది: 
కృప(జూడ వీడు తగినవాండె యెన 
నపరాధియనక, మహాత్మ! యి య్యుసురు 650 
గాపాడుమా** యన? గడు మోద మంది 
శ్రీపతీః! నవ్వుచు శివుని కిట్లంటి 


“శంకర, నీ కోరి జరిపింతు నీవు 
శంకింప వల దింక6 జంపను వీని 
అనఘచిత్తునకు( (బహ్హాదున శకేను 
మును “నీదు వంగడమున. బుట్టునట్టి 
వారి. జంప '' నటంచు వర మిచ్చి నా(డ 
కారణ మదిగాన, గౌరీ హృదిశ : 
వ డవధ్యుండు కాని, వీనిగర్వమ్ము 
వా(డిమి చెడ నాల్గుబాహువుల్‌ నిల్చి 

పా. భా, 28 


శ్రీ) పార్గనాభాగపతము 


తక్కిన బాహువుల్‌ దజీగితి, వీండు 
నిక్కముగా నింక సీ భ కులందు 
[ప్రముఖు(డౌం గాక! జరామరణముల.6 - “ 
గుములక మను(గాక । గుజీయగు. గాక $ 
అని వరమ్ముల నిచ్చి తచ్యుతా, నీవు, 

విని స్వాంతమందు దృ షి పింగనె శివుడు 


కరుణాజలధులు జగద్ధితమతులు 
హరిహరరూపులు జ భవదమృత 
సల్లాపములు నిని శాంతి వహించి. 
యుల్లాసపడి బాణు( డురుభ క్రి నీకు 660 
జోత లొనర్శి. మెచ్చుగ. బురి కేగి 
యాతత [పేమ యుషానిరుద్ధులను 
సకల మర్యాదల సంతసపజచి 
యకలంకమతి నీకు నానంద మెసంగం 
గొని తెచ్చి యర్పించె గోకులరక్ష £ 
జనితహర్షమ్మున సర్వులు వాగడ 
అంతట నీవా యుషానిరుద్ధులను 
స్వాంత ముప్పొంగ6గా ద్వారక. జేర్చి 
బందుగుల్‌ మతులు |పణుతింప, మోద 
మందుచునుంటి కంజాక్ష: శ్రికృష్ణ! 


జగమంతయును నిండి జగతివ _ర్తనము 
తగ నడపీంచెడు దె దై వమ్ము నీవు 
అనిరుద్దు. డేల బాణాసురుచేత ' 

నని నోడి బంధితు( డె డైయున్న వా(డొః 
ఆత. డుషాకన్యహర్మ కమ్మునందు 
నే తీరునను జేర? నేమి కారణము? 


దశమస్క౦ధము 807 


నీ వెబు(గవెః యదునివహమ్ముతోడ 

నా విధ మెబు(గని యట్టుల నుంటి 
మానవాళ్ళతినుంట మానవత త్త 

మూని యుంటి వటంచు నూహింతు నేను 670 
శర్వుండు బాణురక్షణకయి పూని 
సర్వేశ్వరుని నిన్ను శతువుగాంగ 

భావించి నీ తోడ బవర మొనర్చ 

నా విరూపాక్షుని యజ్ఞాన మెల్ల 
నపనయించితి నీ మహ _త్ర్వమ్ము. జూపి 
కృపకు నీ రూపమ్ము గేహమ్ము స్వామి 
హరిహరుల్‌ వేరువే రనుచు బాణుండు 

హరి నిన్ను. దల(పక హరుని పూజించె. 
కాని, యా పూజలు కమలాక్ష: నిన్ను 
మానకచెందు న న్మరా్యద యెొబు6(6గఈ 
డావల నీదు దయావిశషమ్మె 

భావి. దనకు6 గడు భదమ్ము. గూర్చె 
ననుట యొజటింగె. న య్యనురునిగూడ 
కనికరించితివి శంకరు (పార్థనమున 

నీ సర్వసమతయు, నీ సహనమ్ము 
వాసిగాంచెను భువి భ_ర్రమందార 
జ్ఞానియొ, లేక యజ్ఞానియొ, యెవ్వం 

డై నను నీదు దయాదృష్టిం బడిన. 

జాలు, వానిని దిద్ది సర్వభ|దముల 
మేలుగ. గూర్చు స్వామివి నీవు నన్ను 680 
గరుణ6 జూచెదవని, కాపాడుదు వని 

నెర నమ్మియున్నాండ నిక్క్సమ్ము మదిని ' 


308 


థ్రీ (పార్ధనాభాగపతము 


నన్ను, గాపాడు టెంతయు న్యాయమయ్య 

నిన్ను నమ్మితినయ్య నిగమసంస్తుత్య. 
నృగమహారాజుచరి తము 

శ్రీమానినీమణీ చిత్తాబ్బభృంగ, 

దామోదరా, నీరదనిభ శుభాంగ, 

పీతాంబరాచు్యత, విహగేం|దగమన, 

వాతాశనశయన, వననజాతనయన 

ఎంత ధార్శ్మికు(డై న నెంత యాచార 

వంతుండు దానతత్సరు(డై న గాని 

పొరపాటుచే* దాను బొనరించినట్టి 

దురితమ్ము ఫలము. బజొందుట తప్ప దెందు 

పాపమ్మునకుందగ్గ ఫలితమ్ము. బొందు 

పౌపికి నిను(జూచు భాగ కమ్ము గల్ల 

జాలు నాత(డు దోషజాలమ్ము వాసి 

మేలు తా నొంది నెమ్మిగ నుండ గలడు 


మునుపు నృగుండను భూపాలు, డాఢ్యు( 
డనఘు( డిక్ష్యాకు వంశాబ్దీచం[దుండు 
గలడా విభుండు భువి [గమధర్మసరణి 
వెలయంగం బాలించు విబుధులు మెచ్చ 690 
నతడు యో గ్యార్థుల రతిభ న నిచ్చు 
పపాత వివిధముతొ: దాన 
గోదాన మన లెక్కకు న్మిక్కుటమ్ము 
మోద మాతనికి న పుణ్యకార కమ్ము 
నృగుండు (బాహ్మణునిచే శవింవంబడుట 
ఆ రాజు కశ్యపు6 డనెడు ఐ|వునకు( 
గూరిమి, భ క్రియు( గుదురంగ దాన 





దశమస్క ౦ధము 


మిచ్చిన దెను వదెట్టులో మరల 
వచ్చి యా రాజేం|దు పసి( జేరుకొనియె. 
గురుతింపలేక యా గోవును రాజు 
పొరపడి వేరొక పుడమివేల్పునకు 
దాన మొసంగ6గ( ద(ద్భ్బాహ్మణుండు 
దానిగై కొని చన దారి? గశ్య పుండు 
కని “ఇది నా గోవుగద, దీని నీవు 
ఠనుగప్పి గాంపోవ6 గలదె న్యాయమ్ము స్ట 
అనవు డా [బాహ్మణు. డయ్య: యీ గోవు 
జనవతి దాన మొసంగె నా కిపుడు 

“అది నాది* యంట నీ కెట్టులు చెల్లు 
బెదరను నీ వెంత బెదరించితేని ” 
యనియె: వారాగోవుకయి య వ్విధమున 
నున ముల [గోధముల్‌ మలయ బోట్లాడి 
చని యిద్దజును నృగు సన్నిధి. జేరి 
వినిచిరి తమ వాదువిధము( దెల్లముగ _ 


వారివాదమును భూపాలు. డాలించి 
నేరము తనదని నెమ్మది నెంచి 
మొదటి దానముగొన్న భూసురు.6 గాంచి 

“ మొదవుల నొకలక్ష ముదము నీ వొంద 
నిచ్చెద( గొనుమ: మహిసురవర్య : 
సచ్చరితా ”” యని సకలవిథాల 
వేయ నాతం “డిట్టి వింత దానమ్ము 
చూడ మెందెప్పుడు చూచితి మిచట 
సీ యఘమునకు సదృశనార కమ్ము 
పాయదు ని” న్నంచు( బలికి తా జనియె. 


809 


{00 


810 


శ్రీ) (పొర్ధనాభాగవతము 


రెండవ విపు. (ార్థింప(గా నత(డు 
ఖండితో ర్తి గ రాజు గాంచి “యో యధిప। 
విడువ దీనిని, నీవు వేయింటి మేలు 
తొడుకుల నిచ్చిన తుష్టి నా కగునె?” 

అని యచ్చ టును వాసే యరిగె నాత(డును 
మనుజనాధుండు కల్మషభీతి నొందె 
పరమాత్మ: దోషి యెవ్య (డొ ఫలితము 
తెటి( గెట్టిదియొ నీకు దెల్లమ్ము గారి; 


కాలము నిండ భూకాంతుని నృగుని 
కాలకింకరులు తత్టణమ గొంపోయి 
పెతృపతి ముందర బెట్ట నాతండు 
క్షితిపతితోడ వచించె న రీతి 
“మనుజేం[దః నీవు సమ్మాన్యుండ వమిత 
ఘనదానధర్మముల్‌ గాఐంచినా(డ 
వై నను స్వల్పమౌ యఘము నీ కబ్బె 
దానిని భువి. బొంది, తదుపరి సుకృత 
ఫల మందుమా, యిది న నాజ్జ 
తొలగింపరా” దని [త్‌ కోయించె భువికి 
అంతట నృగుండు మహాదానరతుండు 
వంతనొంది ధరి[తి( బడి శర్శవశత 
నూసర వెల్లి యై యుర్వి నందందు 
గాసిచెందుచు మెల్ల 6 గదలుచు వచ్చి 
క సమీపమ్మున నున 
పేరు బావింబడి వెత నొందుచుండె 


ఊసరవెల్లి రూవమున నున్న నృగుని 
శాపవియో చనము 


నందనందన, నీదు నందనుల్‌ గొంద 
అందందు. దిరుగుచు నానందపడుచు 


{10 


దశమస్క౦ధము 811 


నగరోపవనము చెంతన నున్న పెద్ద 
దగు నొకకూపమ్మునందు గుబ్బలికి (20 
సవతుగానుండు నూసర వెల్లి 6 గాంచి 
మివుల నచ్చెజువంది, మెల్లనదాని 
వెలికి దీయగనెంచి, వివిధయత్న ములు 
సలిపి, తత్కార్య మసాధ్య మై తోయ 
నందబు నీ చెంత కరుదెంచి సరట 
చంద మంతయు. దెల్చ సరగున నీవు 
జలశూన్యకూపమ్ము సరస "కితెంచి 
యలఘు శరీరము నంది యున్నట్టి సో 
యా కృకలాసము నతిలాఘవముగ 
శ్రీకృష్ణ ః వెడలించి [ప్రియము సూపితివి 
భవదియ దర్శన భాగ్యమ్ము కతన 
(ప్రవిమల. దివ్యకరస్పర్శ వలన 
తొండరూపము మాని తొంటి రూపమ్ము 
నిండుమోదమ్మున నృగరాజు పొంది 
“కృష్ణ, దామోదర, కేశవ, వరద, 
విష్టుదేవ, మహాత్మ, విశ్వ[పకాశ : 
నిన్ను దర్శించితి, సీ దయమంటి 
నెన్నరానిపదవు లేర్పడ( గంటి ”” 
అని నిన్ను. గ్‌ రించి యచో కో టనున్న 
మనుజు లాశ్చర్య నిమగ్నులుగాంగ 730 
నిజ రథంబెక్కి యా నృపతి తా జనియె 
నఖభహరాద్యమర వంద్యపదార వింద 
నృగుని గోదానమ్ము నిరుపమానమ్ము 
తగవుగ( జేకుజె తగిన పుణ్యమ్ము. 


312 


శ్రీ | పార్థనాభాగవతము 


ఐన నేమాయె గోరంతదోషమ్ము 
తానొనరించుట తప్పెనే పాప 
ఫలితము తొండరూప మొుందలేదె. 
తల(గింప రాదుగదా విధిక్సృతము 
పాదుకొనిన తన పాపచయమ్ము 

న్‌ దర్శనమ్మున న్‌ కర స్పర్శ. 
దొలగంగ నా రాజు తొంటివిధాన 
నలఘు సౌఖ్యమ్ముల నలరెను గాదె, 
యన్ని(టి కీవె సాక్ష్యమ్ము, నీ మహిమ 
లెన్నంగ రాదు సురేం|దాదులకును 


అలతిదోషమ్మున కా నృగరాజు 

తుల యిడరానట్టి దుర్గతి నొందె 
జననమ్ము మొదలు దోషమ్ములే గాని 
పొనరించి యెజుగ నే బుణ్యకార్యమ్ము 
కావున నాకు దుర్గతి తప్ప దనుచు 
భావించుచున్నా(డ పరమకృపాళు (40 
కాన, నినాంచు భాగ్యము నాకు. గూర్చి 
దీిను6 డంచును దయాదృష్టి వీక్షించి 

నా పాపముల నెల్ల నాశ మొనర్చి 

నీ పాదపద్మ సన్నిధి నన్ను? జేర్చి 
కాపాడవేండెద6 గమలాక్ష: కృష్ణః 
ఆపదుద్ధార ! దయాగుణాధార ? 


పౌర్యడక వాసుదేవుని వృత్తాంతము 


శ్రీ వాసుదేవ, నిర్ణిత పూర్వదెవ, 
దేవకీసుత, కృష్ణ, దీనమందార, 


దశమస్క ౦ధము 318 


నారదసన్నుత, నవనీత చోర, 
నారాయణ, ముకుంద, నందకుమార్‌! 
తామసగుణులు దుర్దాంతగర్వమున( 
(బేమస్వరూపవుని విశ్వాక్ము నిన్ను 
సామాన్యు( డంచు మాతర కమ్ము పెంచి 
తామును తమమి[తతతియు నీ చేత 
హతు లగుచుండుదు రవనియం దందు 
నతజన పరిపాల, నందగోపాల: 


మును కరూశవిషయమును నేలువా(డు 
ఘన బాహుబలశాలి గల(డు పౌం[డకుండు 
వాడు చ|క్రగదాది పంచాయుధములు 

పై (డిచేలము, కౌస్తుభం బాది నగలు {90 
గృ |(తిమంబులు ధరియించి నీ పోలి 
ధాతిని దిరుగుచు6 దా వాసుదేవు( 

డను నాఖ్య గలవా(డ నని విజ్ఞవింగు 
మునిజననుత, కృష్ణ, ఫుల్లాబ్దనయనః 
[పకటగర్వమున పౌం[డక వానుదేవు( 
డొఠనాండు తనకు ముఖ్యుండగు నొక 
దూతను బిలిచి, మత్తుండయి, “ యవని 
ఖ్యాతమై వాసుదేవాఖ్య నా కొనరి 
యుండ దన్నామ మన్యులకు నే రీతి 
నుండంగ+ దగు” నని యుదుటున మిగిలి 
యనుకొనున(ట కృష్ణు డా వానుదేవు 
డనయు(డై యనయ “మీ వాతని కడకు. 
జని, యట్టిభా వమ్ము చయ్యన విడిచి 
మనుట మేలని తెల్సి మరలి ర” మ్మంచు 


814 


శ్రీ ప్రార్థనాభాగవతము 


బనిపెః నా దూత శ్రీవత్సాంక, నీవు 
ఘనవై భవమ్మున' గడు. బెద్దకొల్వు 
దిరియుండంగ, నేతెంచి, నిన్గాంచి 
గౌరవమేది, యి కరణి వచించె 
వినవయ్య కృష్ణ! మా ఏభుని మాటలుగ 
వినిపింతు, నవల భావింపుము భావి 
“అవని రకింపః స నవతార. మొంద్‌ 
భువి వాసుదెవాఖ్య బొంది యున్నా(డ, 
నట్టి నేనుండ సి గావంతలేక 
దిట్టవై నా నామధేయ చిహ్నముల 
ధరియించి తిద్ది పంతమ్మె నాతోడ, 
నరయ నర్హుండె పంతమాడ గొల్లండు 
ఇంకనై నను తన్ను నెదిరి నెజింగి 
బింకము మాని యా బిరుదులు వదలి. 
నను. గొల్చి [బదుకు టెంతయు మంచి” దనుము 
వినకున్న ననిసేయ వెడలి రమ్మనుము” 
అనుచు వాడు వచింప, నచ్చటనున్న 
మనుజు లాలించి నెమ్మనములు గల(గ ' 
వింతనొందిరిః నీవు వెక్కుసపడుచు 
నంతవానికి నిట్టు లంటివి కృష్ణ: 


“ వినరోరి మూర నీ విభు, డన్నయట్టి 
ఘనచిహ్నములు, నేను కదనాన. జొచ్చి 
తనమీదవై వ, (గద్దలకు గాకులకు 

తిన ననువుగ వాని దెహమ్ము గరాలు' 
నని చెప్పుమా, యిదె యరుదెంచువాండ( 
జనుము నీ” వన వాండు జడుపున వెళ్ళి 


60 


(70 


దశమస్కంధము 315 


తెలి పె పౌం|డకవాసుదేవున కెల్ల 
నలుక యాతనిలోన నడరెడు రీతి, 


శ్రీకృష్ణుడు వౌయ్యడకవాసుదేవుని తన్మి తుండగు 
కాశీవిభుని సంహరించు 
పిమ్మట నరిలోకభీకర : లోక 
సమ్మోహనాకార ; జగదేకవీర ; 
దండయా|తోత్సుకతను నీవు పొంది 
వుండరీకాక్ష: సంపూరితానేక 
శాతాయుధంబును, స్వర్ణసుపర్ద 
కేతుసుందరము(, [బకృష్టాశ్వయుతము 
నగు రథంబును సూతు(డగు దారుకుండు 
తగిన విధాన సిద్ధము చేసి తెచ్చి 
నీ ముందు నిలుప నున్ని|దతేజమున 
నామహనీయ రథారోహణమ్ము 
గావించి యతిశిఘగమన మొప్పార 
దేవకీసుత: చేరితివి వాసి కాశి, 
పొం|డకుండును రణావసర మెర్పడుట 
తీం్యడమౌ తేజ ముద్దీపింప గనలి 
యక్షౌహిణీద్వితయమ్ముతో. బురము 
నాక్షణమున వీడెః నతనికి సాయ 
మక్షొహిటిీ [తితయమ్ముతో వచ్చె 
గక్ష పెంచుచు కాశికాపురీవిభుండు. 780 
ఆ రీతి నా ప్రసాహాయ్యుమ్ము( బొంది 
[కూరాత్ముండై వచ్చు కూళ( బౌం|డకుని 
నీ సమవేషుని నిందు. గాంచంగనె 
హాసహర్షములు నీ కయ్యె శ్రీకృష్ణ! 


816 


శ్రీ) పార్దనాభాగవతము 


వానికి నిను. జూడ భయసం|[భమములు 
మానస మెరియు దుర్మానరోషములు 
చాలగల్లుట. గడు శాతశస్రాస్త్ర 

జాలము నీపైన 'జలమున వాండు 
విడువంగ'6 గని వాని విడిచిన వెల్ల 
నడుమన ముక్కలౌనటు కడు ఘోర 
శరముల€ బటబిపించి, శంఖనాదమ్ము 
కరము ఖీకరముగ గావించి తీవు 
మజియు నా వైరి సమ్మగసై న్యమ్ము 
కజకు కోలలపాలుగా. జేసి తీవు 


ఆనీ విజృంభణ మా పౌం|డకునకు 
మానసాాగహము నిమ్మడి సేయ నత6డు 
నీపయి€ బడరా6గ నీవు తదై్వైరి 

చాపమ్ము. [దుంచి, యశ్వముల. జక్కుడంచి 
రథమును గూల్చి, సారథిని పోకార్చి 
పృథుల శౌర్యమున న వ్వీరు( దుంచితివి, 790 
మటియు? గాశీపతి మస్తక మండు 
కజికుటమ్మున( [దెంచి కాశికావురము 

నం దా శిరము పడునటులు సల్పితివి 
నందనందన, కృష్ట, నాగారివాహ 

నీ వికమమున కెందేనియు నడ్డు 

భావింప6 గలదె సర్వజగన్నియంత । 

ఆ రీతి శ|తుసంహార మొనర్చి 
భూరియశోలక్ష్మి( బొంది మోదమున 
ద్వారకానగరమ్ము బంధువుల్‌ వాగడ' 

జేరి సుఖంబుంటి శ్రీయదుకృష్ణ : 


దశమస్క౦ధము 317 


అంత నక్కడ కాశి నవనిపునగరు 
చెంత. గన్పడునట్టి శిరమును గాంచి 
అది తమ విభు శిరమని పౌరజనము 
విదితమ్ము సేయ న వ్విభుబంధుగణము 


కాశినుండివచ్చి ద్వారక మై (బడిన 
కృత్య వృ తాంతము 

వగచెనుః పిదప న ప్బార్థివు తనయు( 
డగు సుదక్తిణుడు మహాత్మ, శ్రీకృష్ణ! 
నిను హత మొనరింప నెమ్మది నెంచి 
తనపురోహితుని బోధన విని శివుని 
పదసరసిజముల భకి 6 బూజించి 
మదిలోని తనకోర్కి మనవి గావించి 800 
యా మహేశ్వరు నాజ్జ యట్ల భిచార 
యు మొనర్చి, యందుండి వెల్వడిన 
ఘోరకృత్యను గనుంగొని “నీవు వేగ 
ద్వారకాపురమును దగ్గ మొనర్చి 
ర” మ్మని పనుప, నా రక్కసి నీకు 
నిమ్మ గుపురి( జేర నెమ్మదుల్‌ గల6గ 
పౌరసమూహమ్ము వనజాక్ష ః నిన్ను. 
జేరి యా ర్తధ్వనుల్‌ సేయుచు, కృష్ణః 
'పెనుభూత మొక్క ( డివ్వీటిని, మమ్ము 
ననలమ్ము పాల్చెయ నడరుచున్నయది 
రక్షింపుమా! మమ్ము రక్షింపు మయ్య 
రక్షకు( డీవె సర్వమునకు స్వామిః” 


అని వేండ, వారల యా ర్తి నాలించి 
మనమున (€ గృత్యసమాచార మెల్ల 


818 


శ్రీ) [ పొర్ధనాభాగవతము 


నెజి6గి తద్ధననమ్ము నెడంద భావించి 
పురవాసులకు భీతి బోగొట్ట, నరుల 

హత మొనరించు చ|కాయుధరాజ 

మతి భీతిదంబగు నా కృత్యపైని 

విడువ, తా చక్రమ్ము వే చని కృత్య 
కడలు గల్పించి, భీతావహ( జేసి 810 
వురినుండి గెంటి, యేపున వెంట నంట. 
గరము భయమ్మున. గాశికాపురికి( 
బరుగిడి యాకృత్య, పట్టణ [ప్రజలు 
వెజపొంద నధ్వర్యు విసరమ్మురాజ 
తనయు సుదక్షిణు దగ్ధ మొనర్చి 
మునుపటి తన రౌ[దమును మానుకొనియె 
అంత సుదర్శన మాపురి సొబగు 
నంతయు. జెడంగొట్టి యచ్చోటు వదలి 
మరలి ద్వారకంజేరి మాధవా! నీదు 
సరసన నీ సేవ సల్పుచునుండె 

సర్వేశ, నీ విశ్వశ_క్టికి నరయ 

సర్వశ క్తులును వశమ్ములౌ స్వామి! 


వాతలు వెట్టుకో వచ్చును గాని, 

యే తటి నేం బులి యెట్లగు నక్క? 

నీ లాంఛనమ్ములు నీ పేరు దాల్చి 

సీలాగున. జరించి, నిను స్వల్పదృష్టి 

జూచి, నిన్నెదిరి దుష్టుడు పౌం(డకుండు 

నీచవ రను డయి నీ చేత. జచ్చె 

గొడ్జెదాటున( బౌం|డకుని జాడం బోయి 

విజ్ఞవింగుచు, కాశివిభుండు నీ చేతం 820 


దశమస్క_ ౦ధము 319 


హతు(డయె్య నట్టి సీ యద్య్బుతశ రి 
యతిరూఢ మగుచుండ నా సుదక్షి ణుండు 
పరులమాటలు నమ్మి పశుపతి నమ్మి 
కరుణాస్వరూవు ని నా రింవ నెంచి, 

యభి చార హోమము నందున (6 గత 
[బభవింప! జేసి, నీపై (బంపి తుదకు 
దానిచే మరణమ్ము( దాం దెచ్చుకొనియె 
శ్రీనాథ: నీదు కీర్తి జగాన నిండె 


పరమేశ, నతజనపాలనశీల, 
కరిరాజసంరక్ష, కాంచనచేల 

నిను నిరసించెడు నీచమౌ బుద్ది 

వనజాక్ష: లేదు నా స్వాంతాన6 గాని 

నిను ధ్యాన మొనరించు నిశ్చలబుద్ధి 
యణుమా[త మేని నా యందు శూన్యమ్ము 
నామది నీదు ధ్యానమ్మున నిల్చు 

నే మపుగొనము మన్నించి నా కొస(గి 

నా పాపముల నెల్ల నాశ మొనర్చి 

నీ పాదయుగ్మ సన్నిధి నన్ను. జేర్చి 
కరుణింపుమూ లోకకల్యాణమూ ర్తి 
గురుతర మంగళగుణ చక్రవర్తి: 8930 


బలరాముడు ద్వివిదుండను వానరుని జంవుట 


శ్రీ తరుజీ|పియ, శితజనగేయ, 
వాతాశనశయన. వారిజనయన ? 
మానవత త్వముల్‌ మహి వేరువేరు . 
కాన 'మొకే తీరు కమలదళారక్ష : 


320 


(శ్రీ) (పార్ధనాభాగవతము 


మంచివారును చెడుమార్గాన( బడుట 
కొంచెవువారును గుణవంతు లగుట 
కొంద బు త్రములయు $C గులధర్మ విధుల 
యందలి గుణముల నరయక చెడుట 
కొంద టిజ్ఞత మాని గురు బుద్ది నెబుక 
పొందుట, తమ దోషముల దిద్దికొనుట 
ఈ రీతి చ్మితమ్ము లెన్నేని( దోచు 
వారిజోద్భవ భవవంద్య చరిత్ర ః 
గుణదోషముల లెక్కగొని వారివారి 
కనుగుణ ఫలితమ్ము లరయంగ విడక 
నీవు గూర్తువు లేక నీ |ప్రసిధ్ధాంశ 
భవులచే( గూర్చింతు వై కుంఠవాస। 
తొల్లి సు[గీవుమం[ తులలో నొకండు 
బల్లి దుండను ఖ్యాతి, బరగినవాండు 
రవికులతిలకు శ్రీరాముని బంటు 

ప్ల వగు(డు ద్వివిదాఖ్య భాసిల్లువాండు 840 
ఆ వానరు(డు నరకాసురుతోడ. 
గావించె స్నెహమ్ము, గాన నా మిత్రు 
పగదీర్చ మదినెంచి, వనజాక్ష:ః నీవు 
తగవుమై గాపాడు ధరణిలో నున్న 
పల లఅపురముల పసుల కొటముల 


గా ట 
5 నెల్లతో(టల దొడ్ల నెపైన తరుల 


పైరు బచ్చల జాలం బాడొనరించి 
[కూరకార్యమ్ము లెక్కుడు సేయుచుండె 
ఒక్కనా( డాప్ల వగో త్రము చెవుల 
జక్కని మృదుగీతశబ్దమ్ము సడియె 


దశమస్క_ ౦ధము 321 


నా గానమధురిమ కత+డు,. మోదించి 
వేగము గంతులు వేయుచు. జెల గి. 
రై వతకా[ది6 జేరంజని యచట 
దెవేరులం గూడి తియ్యసల్లాప 
ములతోడ( బాచికల్‌ పొందిక నాడు 
నల యనంతాంశజు హలపొాజణీ. ముసలి 
నమలసితాంగుని యతినీలవసను 
నిముల చెతోఘను, విబుధిశవంద్యు 
భవద|గజుని కామపాలుని రాము 
నవహితమతి(గాంచి యట |మోలనున్న 890 
తరువుపై నెక్కి త త్రరుశాఖ లూ(చి 
కురుకురు మనుచును, కొమ్మకొమ్మకును 
దాటుచు, వెక్కి రింతలతోడ( బండ్లు 
బె ట(బెట్టుచు గోళ్ల బరులు గోకుచును. 
మరి బెతుు విధషుల మర్శటజాతి 
కొజిగాని చే*తల( గొంకకచేయ 
సీరి యా ద్వివిదుని చేష్టలు చూచి 
దూరమ్మునకు వాని దోలంగ నొక్కు 
గుండురాతినిగొని గుజిచూచివై వ 
గండం డా ప్లవగ పుంగవుడు తద్దతిని 
తప్పించుకొని మధు[దవపా[త్ర మె త్రి 
తెప్పున బలుని పై ( దెగి వై చెం బగుల 
మరియు నా హలియెడ మర్యాదలేక 
మొ టికు బుద్ధిని వస్త్రములు చించుచుండ 
నా' రామదేవు( డత్యూ(గహ మొంది 
కూరు నా వానరు రూపుమాపంగ 

పా. భా 21 


Ey, 


శ్రీ) పార్గనాభాగవతము 


హలము చెతంబట్టి యదలించె, వాడు 
తొలంగక యొక చెట్టులో హలి( గొట్రైె 
నంత రాముడు మురిపాల మెత్తి 
పంతాన వానరు పటుకంధరమ్ము 860 
వైవ ౩ నాతడు కొంతవడి మూర్భనొంది 
చేవ చెడక కొంతనేపటిలోన 

తెలివాంది నిలిచి యే డ్రె నొక్క పెద్ద 
శిల వై చె, దానిని సీరి భేదించె 

నీ రీతి తరులు రా లెస(గుకోపమున 
వారక ద్వివిదుండు వై చుచునుండ 
వాని నన్నింటిని బలు (డు తుత్తుమురు 
గా నొనరింప న క్కపివల్లభుండు 
పిడుగుంబోలిన తన పిడికిట రాము. 
బొడిచిన నాతడు ముసలమ్ము హలము 
నానిచి కపిమెడ నదిమిపట్టంగ 

వాని కనుల(గుడ్లు బై లకు నుజుక 
నెత్తురుల్‌|గక్కుచు నేలపై [వాలి 

య త్రజి న క్కపి యంతమ్మునొందె 

నా వానరుని మృతి కానంద మొంది 
దేవతల్‌ మిగుల. గీర్పించిరి బలుని 


కౌరవులు సాంబుని బంధించుట 


కరినగరేశు(డౌ కౌరవజ్యేష్టు, 

వరసుత లక్షణ భ(దగుణాఢ్య 

ఆ కన్నియకు. బెండ్లి యగుచుండ( గృష్ణః 

నీ కొమరు(డు చేవనేలవు సాంబుండు 870 


అము. లు ప అనానను కాదనను మదము తాలు జ 


దశమస్క_౦ధము 928 


తన యరదమున నా తరళాక్షి నుంచి 
కొని వచ్చుచుండ నా కురువీరులె ల్ల 
వీక్షించి “కంటిరే, పిన్నవా( డొక్క. 
డీ క్షతియో త్రము లిటు చూచుచుండ. 
[గొవ్వున బాలిక గొంపోవ( గలిగె 

న వెట్టి బాలు నహంకృతి మాన్న. 
రండు రం డనుచును [బ్రబలగర్వమున 
గఠతడుముజిన యట్టి కౌరవు లెల్ల 

కర్ణు( డాదిగ మ్మితగణములతోడ. 
దూర్ణంబునం జని దుర్దాంత వీరు 
ల. మూ€గి మత్సరమున వాడి 
యంబకమ్ములువై వ, నాతడు రేంగి 
యా సాయకమ్ముల నన్నింటి. బొడిగ. 
దేసి, వారలనెల్ల చీకాకు పటుప, 

వార లందటు 'నాక శ్రపట్టున సాంబు 
'ఘోరంబుగా. జుట్టుకొనీ విరథునిగ 
నానరించి, బంధించి, యువిదతోంగూడ 
వ హ స్తిపురమునకుం జని రంత 


నందనందన! కృష్ణః నగధర: నీదు 

నందను సాంబు బంధనమును గూర్చి 880 
నారదముని. వచనమ్ముల దెలిసి 

వీరులు యాదవుల్‌ వెగిరపడుచు . 

యుగ సేనుని. యాజ్ఞనొంది సై న్యమ్ము( 
నాాగహమ్మున గొని హ స్టినావురికి 

వెడలుచునుండ నా విధము నెటింగి 

కడు గరుణానిధి, కామపాలుండు 


324 


ఢి (పార్ధనాభాగ వతము 


* కౌరవుల్‌ మనకు దగ్గరబంధుజనులు: 


వారిపై నె త్తిపోవంగ నీతి యగునె?” 
యని వారి వారించి యా క్షణంబునన 
తనవారి గొందజ( దనవెంటం గొనుచు 
కనకరథం.బెక్కి ఘనవై ౪ భవమున 
జనె హ ప్పిపురి( జేర సాధుచి త్రమున 
రామురాకకు థా ర్తరాష్ట్రు లుప్పొంగి 

[ పెముడి యెదురేగి వివీధసత్కతులు 
గావించి మర్యాదగా, దొడి తెచ్చి, 
భావుక[పశ్నలు భాషించి గద్దె 
నాసీనుగా(జేసి, యతనికి నెదుర 
నాసినులై రివా రంద అుత్చుకత 
నప్పుడు. బలరాము' డటనున్న వారి 
మెప్పును బడయ నిమ్మెయి. వచియించె 690 
వినుడు కౌరవులు; మా విభు నుగ సేను 
పనుపు మీ రౌల్లను బాటి4ను టొప్పు( 
గాని, బాలకుని నొక్కని మీర లెల్లం 
బూని బంధింతురే, పొసగ డితప్పు 
ఐనను మా విభు. డాత్మీయు లంచు. 

మీ నేరములు సై.చె. మేలయె్య వ్రకు 


అనుడు సుయోధను౯ డాభాషణములు. 
విని సభ్యులం జూచి వింటి మీరు 
కాలము మార్చును: గన(జాల రెవరు. 
కాలిచెప్పులు తలకాయపై నక్క 

మనము బందుగులని' మన్నించుకొలంది. 
ఘనరాజ్యభోగముల్‌ గడు హెచ్చుకొలంది 


దశమస్కంధము 42 


మన సరివారుగా మదమెక్కి యిటులు 

మనకు బోధింప సమర్హులై నారు 

చాలు యాదవులతో సంబంధ. మింక 

పాలం బెంచిన విష్యపాణీయె పాము; 

గురు .భిష్మ కర్ణులు, కురుయోధవరులు 

చెజగొన్న వానిని జిష్టుండే యైన 

విడిపింప గలండె, యీ వెజ్టిపల్కులకు 

జడియువా రెవ”రని సరగున లేచి 900 
కటకటపడుదు నా కౌరవరాజు 

యటనుండి చనియె నిజాగారమునకు 


బలరాముడు హ_స్తవురిని గంగలో. [దోయంబూనుట 


అటులు సుయోధను; డజాడినయట్టి 
తటుభాషణములకు.( గామపౌాలుండు 
తన మానసమున. [గోధము నిండుకొనంగ 
కనులెజ్జనయి నిప్వుకలు "రాల్చు చుండ 
తనబంధుజనుల యాదవవృద్ధజనము. 
గని “మిరు .వింటిరిగద 'రాజ విభవ 
గర్వాంధులగు వారి కఠి నఖాషణము 
లుర్వి వీఠలకెందు నొరు లెవ్వరేని 
సాటిగార6ంట యిట్టి సంపదున్మత్తు 
లేటికి విందురు హితవచనములు 
సామముచే వీరి. జక్క్సచేయంగ 

లే మింక :తగదు తాలిమి వీరియెడల 
వీరి. జంప6ంగ .యదువీరులు .వహరియు 
రా, రావల దని ద్వారవతి వారలను 


328 


శ్రీ) (పార్ధనాభాగవతము 


వారించితిని, బంధువాత్సల్య మొప్ప 

వీరి యహంకార వృత్తి నే నెజు(గ 
దుష్కార్యరతుల నీ దుష్టుల జంపి 
నిమ్మ్కారవమ్ముగ నేం జేయకున్న 910 
కీఅదు పగ” అని తెగి హలాగమ్ము 
వారణపురి కడ భాగాన. జొనిపి 

యావురి విస్తారమగు బువి గడ్డ 

నేపున( బెకలించి యీడిచి, గంగ 
వాంగునC బడగ్యదోయ బలు (డు యత్నింప 
సాగరమధ్యోర్శ్ని. జలనమ్మునొందు 
తరణిచందమ్మున( దత్పురి వడ(కి 
యొజ(గె నాక్షణమున ను త్తరదిశకు 
నదికారణమ్ము గ నప్పురి. ప్రజలు 

కుదురుగ బువి నడుగుల నిడలేక 
తడబాటుపడుచు చిత్రములు గలంగ 
నిడుమల జడిసి కుయ్యిడు చుండి రపుడు 
మరి గోపురములు హర్మ ప్రములును గుళ్లు 
తరువు లొబి(గ(జొచ్చె తమ పట్టువీడి. 

ఈ మహోత్పాతమ్ము లెల్ల వీక్షించి 
కామపాలు(డు కడు( గనలి, కావించి 
నట్టివిగా( దమ యాత్మల నెంచి 

యెట్టి [పతీకార మేని. జేయంగ, 

జాలక కురువృద్ధజనము, కౌరవులు 

చాల భయంపడి స్వర్థాంబరములు 920 
మణిమయభూషలు మంజువస్తువులు 

గొని లక్షణను, సాంబు(గూడ( దియమ్ము 


దశమస్కంధము 827 


వెలయంగC దోడ్కొని మగత వచ్చి 
బలభదునకు సమర్పణము గావించి 
చేతులు జోడించి శిరములు వంచి 
యాతతభ_క్రిమై (పార్ధించి రిట్లు 
“రామ, యశఃకామ, |పబలారిభీమ, 
కామపాల, యసిత కమనీయచేల : 
పరమదుర్మార్లుల. బరిమార్చు, భర్త 
వరుల సంరక్షింప, వసుధభారమ్ము 
తీలుప, ధర్మస్థితిని ప్రతిష్టింప 
థారుణి కృష్ణావతారు(డై యున్న 
హరియు నీ యంశజు6 డయ్య యనంతః 
పరమాత్ముండును బర ([బహ్మమ్ము నీవె 
న్‌ వవ్య యుండవు, నీ వీశ్వరుండవు 
నీవె నియంతవు నీవె సర్వమ్ము 
నీ మహామహిమ లన్నియు నిట్టి వంచు 
నీ మహి నేవార లెజు(గరు దేవః! 
నిను బొగడంగ నే మెంతటి వార 
మనయుల మ[కమ మాచరించితిమి 930 
మా దోషములనెల్ల మన్నింపుమయ్య 
యో దయానిధి, జగదుద్ధార కుండ $” 
ఈ రీతి. గౌరవు లెల్ల ( గీ _ర్టింప 
సీరాయుధు6ండు సంతసించి వారలను 
గని యిట్టులనె “తల గావించినట్టి 
యనయ కార్యమ్మున కలిగి యీ రీతి 
చేసితి; నిప్పుడు చేకుదె ముదము 
తాసమ్ము వాసి, సంతసమును గను(డ్డు 


828 


శ్రీ) (పార్ధనాభాగవతము 


పొండుమీ” రన వారు పొంగి రయె్యడను 
నిండుమోదమ్ము (జెందిరి పౌరులెల్ల 

నంత సుయోధను. డల్లుని( గూతు 
స్వాంతమ్ము లుప్పొంగ సకలమరా్యద 
తొస(గి యా యిద్దజి నొప్పించె, సిర్రి 
కసమానబలునకు నందబు మెచ్చ 
కొడుకు( గోడలిని తోడ్కొని ద్వారవతికి 
కడుమోదమున( జీరె కామపాలుండు 
బలభ|దు విజయమ్ము బంధుజనమ్ము 
తెలిసి సంతోషానం దేలె మిక్కిలిగ 
నేడును గన రౌహిణేయుని శౌర్య, 
మీడుగానని బల మెలుగంగ.6 జేయ 94.0 
సాకిరి యనునట్లు సామజపురము 
[పాఠటముగ యామ్యభాగమ్ము మిజ్డు 
వడచక్కి, భాగము పల్ల మై యుంట 
వం ఇ (బథ్యాతమ్ము పురుహూతవంద్య్య 
దేవకీసుత. హరి, దినమందార, 

గోవింద, గోపాల, గోపకిశోర 

ద్వివిదప్ల వగు(డు [త్రేతాయుగమున 
భవదీయ శ్రీరామభ్యదావతార 

సమయాన స్నుగివు సచివుండై యుండి 
విమలమతిని నిన్ను వినయమ్ము మీ 
గొలిచెః నే. 'డాతండె కుమతియైనా(డు 
బలరామదేవుడు భగవదంశజుండె 

యని యెజింగియు నరకాసురుమై తి 
ననయవర్ర్తనుండయి, యా బలునెదిరి 


దశమస్కంధము 329 


యాతనిచే( జచ్చె నఖిలలో కేశ: 

యా తీరు వింతయై యవనికిం. దో(చె 
కౌరవపతి యహంకారచిత్తుండు 
చెజనుంచె 'సాంబుని, సీరిహితో క్రి 

పెడ చెవులంబెట్టె 6, బృథ్వియాదవులు 
కడు నల్పులనె వారు కౌరవజాతి 990 
కరయంగ సాటిగా రని మదవృ క్తి 
పరుషో కులను బలై భయరహితముగ 
సంతదురభిమాని యా సుయోధనుడు 
దంతివరద: శ|కు దమన । శకృష్ణ్ష: 
బలరాము వి|కమ బలసాహ సములు 
తిలకించి వెజచి యుద్వ కిని మాని 
గుణవంతు(డై తనకూతును, సాంబు( 
గొని తెచ్చి యతని కి గుతుకంబుగల్ల 
నప్పన మొనరించి యర్జించె శరణ 
మిప్పగిదియు గల దీ భువియందు 

ఈ మార్చు ల్రీ తీర్చు లెల్లను గాంచి 
యేమి యెబుంగ నట్లీ వుందు గాని 

నీ మానసమున కన్నియును వెద్యముల 
యెమనవచ్చు నీ యెడ రహస్యమ్ము 
ఆ యమూల్యరహస్య మభఖిఅమ్న్మునకును 
(శయమ్ముగూర్చు సుస్థిర కల్చ్పకమ్ము 


నిన్ను. గన్గొనుటకు, నీ మహిమమ్ము 

లెన్నిగొల్చుటకు నీ యెనలేని పొడలు 

మనమున నిల్చి, సంభావించి. యెజింగి 
యనుపమానందమ్ము నందుట కరయ 960 


330 శ్రీ (పార్ధనాభాగవతము 


నిసుమంతయత్నమ్ను నేం జేయకుంటి 
వ్యసనమ్ములను జిక్కి వ్యర్థుండనై తిం 
గాని, యిప్పుడు తెల్విగంటిని నీదు 
ధ్యానమ్ము మటువ నెత్తటినై న నన్ను. 
గాపాడుమా కృష్ణః కరుణాలవాల; 

నీ పాదములె దిక్కు నిర్ణరపాల: 


మోడశసహ్మ స ప్త సంగతుండై న శ్రీకృష్ణంని మువాయానుం 
నారదుల డరయుట 


శ్రీకరాకార, లక్ష్మీచి త్తచోర, 
పొకారినుతపాద, వనధి గంభీర, 
పరమాత్మ, మాధవ, పరమేశ, శౌరి, 
కరుణాకరా. హరి, కౌస్తుభధారి; 
పరమతవాోనిష్ట వరలెడు మౌని 
వరులకై నను నీదు పరత త్ర్వమహిమ 
మరయంగ నచ్చెరువయి తోంచుచుండు 
నిరుపమాద్భుతములు నీ లీల లెన్న 
సామాన్యమాన వజాతి తల్తీల 

లేమి యెజుంగు సర్వేశ, శ్రీకృష్ణ: 


“ నరకాసురుని వధానంతర మతని 
చెజంబడియుండిన స్రిలం బదాటబు 
వేలను గొనితెచ్చి విభవంబు మెజయు 
జలజనాభుండు తత్సరసిబేక్షణల 970 
కందటకును దాన యన్నిరూవులుగ 
సుందరాకారు(డై చొప్పడ( దోశి 


దశమస్కంధము 881 


పరిణయ మయ్యెః న పృద్మదళాక్షు 

తెల గెట్టులుండు. దద్విభవ మెట్లుండు, 
గను గొంద” మని కడు. గాంక్షతో దేవ 
ముని నారదుండు సన్మునివంద్య కృష్ణు: 
ద్వారకాపురి కొక వాసరమందు' 

జేరంగ వచ్చె హెచ్చిన వేడ్మతోడ, 


వచ్చి తా నందొక భర్మహర్శ క్రమున 
నుచ్చెకంటులు పియంపడుచును( గలం 
గుందనపుం గద్దె గూర్చుండియున్న 
నందాత్మజుని. గరుణామయు(6 గృష్టు 
నిను+ గాంచి యానంద నీరధి మునిగి 
తను'దాన మజిచె న త్తాపసో త్తముండు 
అంత నీ వెదు రేగి యతని పాదముల 
కెంతయు భక్తితో నెలంగి నీ గద్దె 
నాసీను6 గావించి యతివినయమున 
హాసాంచిత ముఖాబ్ద మలర “నో మౌని; 
యేమి కార్యార్థ మై యేుతెంచినాండ 

వెమి పంతువాొ దాని నేం జేయువాండ” 980 
ననుడు నప్పలుకుల కలరి యమ్మని 
యనెం |దిభువన మోహనాకార :! శౌరి! 
భవదవతార సంభావ్యభావమ్ము 

భువి దుష్టని గహమ్మును గూర్చిగాదె 
ఎశ్వరక్షకుండవు విశ్వాత్మకుండవు 
శాశ్వతు(డవు నీకు సాధింపరాని 

పను లున్నవే; యా ర్రబంధుండ వీవ 
యనిశమ్ము న్‌ పదధ్యానమ్ము నాదు 


882 


శ్ర) _ప్రార్థనాభాగవతము 


మనము వాయనియట్లు మన్నించి నన్ను 
కనికరింపవె” యని కడుభ క్రిపెండి 
మును దెలియఃగం గోరు పూని వేరొక్క 
వనజాతలోచన భవనమ్ము( జేరి 

నిను నట(గని చెందె నిండుమోదమ్ము 


ఆయింట నీ చెసినట్టి సత్భ్భతుల 

కా యతికుల ముఖ్యు. డానంద మొంది 
యందుండి వేరు గృ హమ్ము. దాం జేరి 
యందు నందనునితో నానంద మొందు 
నిను. గని య మ్మౌని నివ్వెజిగంది 
తనియ కింకను నీదు త _త్త్యమ్ము€ దెలియ. 990 
దల(చి యాతడు :భవత్సతుల గెహముల 
కలరు మానసమున నరుదెంచిచూడ * 
సర్యమయుండవు సర్విశ్వరుండవు 
సర్వమునకు నీవె సాక్షిభూతుండవు 

నీ విట్టిండని చెప్ప నేర్చు నెవండు ? 

నీ విధు 'లూహింప నేర్పరి యెవడు? 
నీదు మాహాత్మ ప్రముల్‌ నిగమవంద ములు 
నీదు లీలలు గన నిత్యనూత్నములు 
పతిగ్భహంబున నీవు (పతిభార్యతొడ 
[పతిలేని యానందపరవశు. డవయి 

[పతి వధువున కెద్ది వాంఛిత మగునొ 
కుతుకంబుతోడ న క్కొాలందితో నీవు 

ఒక యింట మజ్జన మొక యింట భు క్రి 
ఒక యింట శయ్య వేరొక యింట నె..త్త 


దశమస్క౦ధము 383: 


మొక యింట పౌరాణికో క్రి విలాస 
మొక. యింట. పంచయజ్ఞోచిత కర్ణ 
మొక యింట నిత్యసంధ్యోపాసనా ప్రి 
ఒక యింట వెణుగానోత్సాహనిరతి 
ఒక యింట సుతసంయుతొల్లాసగోష్టి 
ఒక యింట ధెనుదానోత్మట దిక్ష 1000 
ఒక యింట [పణయో క్షి యొక యింట హాస 
మొక యింట పాట వేరొక యింట నాట 
ఈ లాగున ననేక హృద్యము లైన 
లీలలు తత్పుణ్య లీలావతులకు 
మోదము గూర్చు సమ్ముదమున నీవు 
నాదవినోద : కృష్ణా! మానవత్వ 
మంది వారలతోడ ననుభవానంద 
మొందెడు భవదీయయోగ[వభావ 
మారసి య మ్మాని యాత్మలో నలరి 

“ శీరమానాథ, హృషీకేశ, నారా 
నీ మాయ లెజుగంగ నేర రెవ్వరును 
నా మానసమున కానందమ్ము గల్లె 
సీ మహిమలు గంటి, నిను బొడగంటి 
నా మనోభీష్ట మెంతయును ఫలించె 
పని వినియెద నన్ను6 బంపుమా దేవః” 
అని నిన్ను వీడ్కొని యరిగెన మౌని, 


గోవర్థనోద్దార, గోపాలబాల, 

శ్రీవత్సలాంఛన, [శితజనషాల 

నారదమౌని యెన్నడు నిన్ను విడక 

కోరి భజించెడు' గురుమానసుండు 1010 


884 


శ్రీ) పార్గనాభాగవతము 


కాన నా భక్తునికాంక్ష నీ వెటి(గి 

దాని. దీర్పంగ నెంచి, తపసి యే యింటి 
కేతెంచి చూచిన నీ వందు. దోంచి 

ఖాత మై వెలయు గృ హస్థధర్మముల. 
బచరించుచుండ దెవతపస్వి నీదు 
పచురమౌ యోగ [ప్రభావమ్ము, గాంచె. 


నమ్మి కొల్చినవారి న్యాయమౌ కోర్కె 
లిమ్ముగం గూర్చుటయేగద నీదు 

దిక్ష, జగ దక్షః దివిజేం|దవినుత : 
పక్షివాహన! జగద్భ[దసుచరిత : 
నారదువలె భవన్మహిమ లెట్టివియొ 
యారసి ధన్యత్వ మందంగ నాకు. 

గలదె యోగ్యత జగత్క్మల్యాణమూర్తి ! 
కలుషమానసు(డ దుష్కా ర్యాభిరతుండ 
కాన నీవే నాకు గతియని నాదు 
మానసమ్మున నమ్మి మనుచున్నవాండ _ 
నన్ను రక్షింపుమా నాగె్య్యదశయన । . 
నిన్ను నమ్మినవాండ నీరజనయన : 


శ్రీకృష్ణుండు ధర్మ జుచె రాజసూయంబు జరిపింవ 


ఇం్యద్మవస్ల మునకు(6 జనుదొంచుట 
స 


శ్రీయాదవాన్వయ క్షిరాబ్టిసోమ, 

తోయజనేత, బంధుర నీలగాాత, ' 1020 
నందనందన, కృష్ణ, నవనీతచోర, 

బృందావిహార, గోపిజనమార । 


దశమస్క ౦ధము 885 


ఆర్హులౌ సాధువు లంపినయట్టి 

వార్తలు (శద్ద సంభావించి వింట 
మునిజన హిత వృద్ద ముఖ్యథాషణలు 
మనమున నమ్మి య మ్మాడ్మ్కి, వర్తింప( 
దలకొంట, బంధుసంతతికి నుత్చాహ 
మెలయింప( జనుట నీ కెంతయు( బీతి 
కరములౌ కార ముల్‌ కారుణ్యథధామ, 
దురితవిరామ, నిస్తులపుణ్యనామః 


ఒకనా(డు ద్వారక నొడోలగమున 
సకలబంధువులును, సన్మిత్రకోటి, 
మంతురుల్‌ పెద్దలు మాగధజనము 
[ప్రాంతీయభూపతుల్‌ భటులును కవులు 
గాయకుల్‌ మొదలుగా6గల వార లెల్ల 
పాయని భక్తి ( గొల్వంగం గొల్ఫుదీరి 
శ్రీకృష్ణ: నీవు ధరి[తిజనమ్ము 

[పాక టశుభములు వడయు మార్గము 
లందజితోడ మహానంద మొప్ప. 
బొందిక( బిస్తావమును జేయుచుండ 1090 
నచ్చటి కొక ఎంత యవనీసురుండు 
విచ్చేసి నీకు వివేకమ్ముతోడ 
వందనము లొనర్శి భక్తి ని న్గాంచి 
యందటబు విన నిట్టు లనియె మహాత్మ; 


“అుకధరిరనుము; జగదవనై కదిీక్ష: 
వివరించుచున్నాండ ఎన్నప మొండు 
అనువమ బలయుతు. డగు జరాసంధు. 
డనయుండు తను. గొల్వనట్టి భూపతుల 


ఆలి 


ల ప మాక్‌ 1 ఛల్‌ రో యేల్‌ 


పెక్కుర. జెబనుంచి. వెధించుచుంట 
నిక్కువ మది కడు నేరమ్ము ఘోర 

మా చెజింబడియున్న యవనిపు లెల్ల 
నీచిక్కు మమ్మెప్పు డెడంబాయునొక్కొ; 
యని దిగులొందుచు నందబు. గూడి. 
నను నీదు. చెంత కన్స(గ వచ్చినాండ. 

వా రిట్లు. సీతోడ. బల్భంగ నాకు 

నేరిపి పంపిరి నిగమాంత. సంవేద్య.! 
వినుమ యా పల్ఫుల, విశ్వేశ! నీకు 
మునవునఆ దున మాడి గావింపు” 


“ వారిజనాభ;। దుర్వారమదారి 
వీరసంహార । |తివి క్రమ: కృష్ణః 
ఆర్హులౌ మమ్ముల. నరసి ర.క్షైంప( 
గర్‌ క్‌చైగట కారుణ్యరూప ! 
నీ పొాదయుగ్మమే నిజముగ మాకు 
(దాపు, దినుల మమ్ము బాలింపుమయ, 
యీ వెబుంగని యది యం. డెద్ది గలదు? 
మా విపద్దశంబాపి. నముము( [(బోవుమయ్య” 


అని (వాహ్మణుండు దెల్చ, యజ్జాక్ష : నివు 
వినుచుంటి, వింతలో వినువీథినుండి 

నిను దరిసింపంగ నెమ్మది. దలంచి 
చనుదెంచె నారద సంయమీం[దుండు 

అ య్యతివరు. గాంచి యార్య్యులు నీవు 
చయ్యన లేచి హస్టము లెత్తి మొక్కి 
కనకాసనస్థితు. గావించి మిగుల 

వినయ. మొప్పారన వ్వెల్పుతాపసికి 


7 


దశమస్క ౦ధము 88 


సకలోపచారముల్‌ జరిపితి రవల 
నకఠలంక మతి నిట్టు అంటివి నీవు _ 
“మునివర్య: నీ రాక ముదమునుగూర్చె 
ఐనదగునవి యున్న వినిపింప వచ్చు. 
బాండవు లిప్పు డేపగిది నెచ్చోట 
నుండిరో వారల యునికిని దెల్పు 1090 
మను నీదు పల్కుల నాలించి మౌని 
వనజాక్ష: నీతోడ. బలై నీ లీల 


దేవ, జగత్పతి, దివిజా ర్తి హరణ: 

నీవెగా యీసృష్టి నిర్మాణమునకు, 

గర్హవు, సర్వజగద్య ర్తనమ్ము 

వర్పింప(జేయు విశ్వమయుండ గా 

అనలము దారువునంద లోలోన 

నణంగి వెల్లుచునుండునట్టులు సర్వ 

మం దుందు వీవు నీ యసమాన మహిమ 

గందోయి పండువుగా జూడ(గంటి 

నట్టి మహాత్ము(డవగు నీకు దెలియ 

నట్టివి గలుగునే, యైన విన్చింతు 

వినుమయ్య: పాండుభూపతి పెద్ద కొమరు.( 

డనఘు(డు రాజసూయమ హాధ్యరమ్ము 

గావించు యత్నమ్ము గల్లియున్నాండు 

నీ విలసత్కృృపా నియతియే యున్న 

నతని కోరిక దిటు; నాతడు నీకు 

హితు(డు, బంధుయడె గాక, హెచ్చి నభ ర్తి 

నిను నమ్మియున్నట్టి నిష్కలుషాత్ము. 

డనునము ధర్మ సత్య విశిష్ట శీలు6 1060 
(పా. భాం 22 


కీ$8 


శ్రీ) (పార్గనాభాగవతము 


డా యిష్టి నీదు సాహాయ్యుసంప క్తి 
[శేయమ్ముగా సాగు క్షితిపసంఘమ్ము 
మునిగణమును నీ యమోఘమాహాత్మ 
మును గని యానందమును బొంద? గల్లు” 
నను నారదుని పల్కు లాలించి పొంగి 
ఘను నుద్ధవుని నీవు గని యిట్టు లంటి 


“విన్నావుగద, మౌని విమలబోధనము 
పెన్నిధి మనకది పెర్మిగూర్చునది 
యిప్పుడు కంర్ధవ్య మెద్దియోనాకు( 
జెప్పుమా యుద్ధవ, శిష్టస్వథావ, 
నీవు చెప్పినయట్ల నే నొనరింతు 
భావిని గుర్చించి పల్కుమా మ్మిత స 
యనుచు నీ వెబుంగని యట్టు లుద్ధవుని 
వినుపింపు మీ కార కవిధమంచు గోర 
నాతడు మిక్కిలి యానంద మొంది 
నీ తోడ నిట్ల నె నిశ్చయ బుద్ది 

“దేవ పెద్దలు సమ్మతించెడు నట్టు 
లే విన్నవింతు నా యెటి(గినకొలంది 
భవదీయబంధుండు భక్తుండునై న 
యవనీశధర్మజు యాగపాలనము( 
జేయంబూనుట కడు శిష్టమార్గమ్ము 
[శ్రేయమ్ము జగతి వర్ధిల్లుకార కమ్ము 
అ రాజసూయ మహాధ్యరకార 
కారణమ్ముగ. జెయయల దిగ్విజయము 
వేళ జరాసంధు విదళించి భూమి 
పాలుర చెజబాధ వాపంగ వచ్చు 


10/0 


దశమస్క ౦ధము 839 


నదియునుగాక, నాగాయుతసత్తు 3 
మదమలినుని. [గూరు మాగధు. జంప 
మన వాయుసుతు.డు సమర్థుండౌ నితర 
మనుజు అెవ్వరును సమర్థులుగారు 

ఆ మాగధుండు [బాహ్మణు లెద్దివే(డ 
నే మాత్రమును జంక కిచ్చుచునుండు 
గాన, వ్మిపాకారకపట వేషములు 

పూని య వ్వీరుని పురింజేరి యతని 
సమర మర్ధించి, నీ సన్నిధి గాడ్పు 
కొమరునిచే వాని. గూల్చించు సేత 
సకల [ప్రయోజన సాధకం” బనుచు 
నకలంకమతి నాత( డన నారదుండు 
యాదవులును సభ్యు లంద తాలించి 
మోద మందుచు( జాల. బొగడి. రుద్దవుని 1080 


అంత నీవును ముద మంది పాండవుల 
చెంతకు. బయనమ్ము సేయంగ నెంచి 
నీదు తలంపు మౌనికి, [బాహ్మణునకు 
నాదరమ్మున' జెప్పి, యనిపితి వారి 
పదపడి భార్యలు బందుగుల్‌ సుతులు 
ముదముంగూర్చెడి మితపుంగవుల్‌ నిన్ను 
వెనుకొన శ్రీకృష్ణ: వెడలితి వీవు 
కనకరథంబెక్కి కడుసంతసమున( 
బాండవులంజూడ, వారి[వతాలు 

పండ నిం[ద|పస్థవట్టణమునకు 

ఆ రీతి చనిచని యా నగరము 
చేరువ. జేరితి శ్రీకృష్ణః నీదు 


840 


డీ) (్రార్థనాభాగవతము 


నాగమనము పాండవా[గజుం డెటింగి 
వేగము యనుజులు ఐ(పవర్గమ్ము 
బందుగుల్‌ మి|తులు పరివారవార 
మందటు తనవెంట నరుదేర వెడలి 

నీ సంగడిం జేరి నిను. గౌగిలించి 

వాసి గౌరవయుత స్వాగత మ్మనియె 
అంతట నీవు ([బాహ్మణవర్షమునకు 

సంత సమ్మున (మొక్కి, సకల బంధువుల 1090 
నాదరమ్మున. గని యనిలజార్జునులు 
మోదింప నాశ్తేషమునందేల్చి మూది 
తనయు లొనర్చ్బు వందనముల కలరి 
మునుకొన్న సంతోషమున. దత్చురమ్ము. 
జేరి పాండవుల సుస్నేహబాంధవ్య 
గౌరవమ్ముల హాయి గె కొనుచుంటి 


పరమాత్మ: భవదీయ [పవిమలాశయము 
లెటీంగి వర్ణింపంగ నేరికి తరము? 
మాగధుచెజ (బడ్డ మనుజెం్యదు లెల్ల ( 
వేగ చెడి మిగుల. బేడ్చాటునొంది 

యా చెజవాయు నన్యమ్ము మార్గము 
తోచక నీపద తోయజద్వయమె 
తమకు దిక్కని వారు ధాతీసురీందు 
విమలు నొక్కని నీ సవేశమ్మునకును 
దమ్ము. గాపాడ( (బార్థనచేసి రాగ 
నమ్మి పు తెంచి, రా నరవర|వజము 
చెజ(బాప( దలచి యా శిష్ట వ|పునకు 
గరుణ నీ మదిందెల్పి గారవించితివి 


దశమస్కంధము 841 


నారదముని బోధనము విని పాండు 

ధారుణీశు సుతుండు ధర్మజుసేయు 1100 
యాగమ్ము, గాపాడ నాత్మలో నెంచి 

యా గురు కార్య ప్రయత్నమ్ము సేయ 
తగినమార్షమ్ము నుద్దవుని చే నెణి(గి 

నగధర: నీవె పాండవులున్న పురికి( 

జని వారలకు సంతసమ్మును మిగుల. 

బొనరించితివి జగత్పూజ్య: శ్రీకృష్ణ: 


అంతటి నిర్మలినాత్ముండ వీవు 

చింతింప భవదీయ చి త్రమ్ము మెప్పు 
వడసెడు రీతిని వర్పింప లేను 

చెడుగు జరాసంధు చెజలోన( జిక్కి 
నిరతమ్ము నెమ్మది నిన్ను సేవించు 
నరనాథముఖ్యు అంతటివాండ. గాను 
పరికింప రాజులు పంపిన బప 

వరుని కీడగునట్టి వాండను గాను, 
సురమునిపాదరజో లేశమునకు 
సరిరానివాండ దుష్టస్వభావుండను. 

గుణీ నుద్ధవుని పలుకుట కేని బుద్ధి 
యణుమా[తమును లేని యధమాధముండను 
మరి నన్ను హీనుని మన్నించి [పోవ 
కరుణాసము[ద:ః యె కరణి దలంతొ. 1110 
నిన్ను నమ్మినవా(డ నీఠజనయన: . 
నన్ను? గాపాడుమా నాగారిగమనః: 
కమలాక్ష, త్రికృష్ణ, కౌస్తుభాభరణ, ' 
అమరిం[ద వినుత దివ్యామలచరణ : 


842 


శ్రీ) | పార్ధనాభాగవతము 


శ్రీకృష్ణుడు భీమునిచే జరాసంధుని 
(మందింవ. జేయుట 


శ్రీకమలాలయార్చిత దివ్యపాద, 

వై కుంఠవాస, సద్భ కృసమ్మోద, 

ఉత్త మ బంధుజనోద్దేశములను 

రి త్రవోనట్లు దీర్పింప నెంచెదవు 

ఆ యత్నముననె దుష్టారిభంజనము( : 
జేయింతు. శరణన్న శిష్టజనమ్ము 
నాదరింతువు సకలార్థమ్ము లొసంగి 

నీ దయాభావమ్ము నిరుపమానమ్ము 
దేవదేవ, ముకుంద, దినదయాళు, 
పావనగుణధాము, భార్గవీకామ : 


ఒకనాడు ధర్మజు. డురుతేజ మొప్ప 

సకల బంధుజనమ్ము సచివో త్తములును 
హెతవర్గమును పురోహితులు సేవకులు 

క్షితిపతులును నిజ శేయోభిలాషు 

లెల్ల రు( గొల్వ6ంగ నెలమి( గొల్ఫుండి 

యుల్ల మ్ము పొంగ నచ్యుత, కృష్ణ: నిన్ను 1120 
గని యిటులనె సభ(గలవారు వినగ 
వినయవిధేయతల్‌ వెల్లడి గాంగ. 


భువనరక్షణ, మహాద్భుత సచ్చరిత్ర, 
దివిజవందిత, దివ్యతేజ, శ్రీ కృష్ణః 
రాజసూయ మహాధ్వర మొనరించి 
నా జన్మ పుణ్యవంతమ్ము గ జేయ 
దలణితి;ః నది భవత్కారుణ్యమహిమ 
ఫలవంతమగు:గదా బంధుసంరక్ష ; 


దశమస్కంధము 348 


చితాన నిను నమ్మి చేయు యత్నములు. 
రిత్తవో వెన్న(డు [శితపారిజాత : 
నిను(బోలు నాప్తుం డెందే నాకు లేడు... 
నను గృతార్థుని(జేయ నర్మిలి( జూడు” 


ఆ మాటలను విని యఖిలలో కేశ; 

(పేమ ధైవార నా పృథివీశుతోడం 
బలికితి బిట్టు “లో సాండుతనూజః 
తలంచి తీ వుత్తమధర్మ స్మ్యత్మియను 
దాననౌ శుభసంపదలు నీకు మరియు 
మానితకీర్తియు, మహితగొరవము 
అరివినాశము గల్లు నాలసింపకుము 
త్వరపడు మింక త్మత్కతుకార్యమునకు ' 1130 
నీ సోదరులు శతు నివహమ్ము గెల్చి 
భాసిల్లు కీరితిం బడసి రాగలరు, 

సకల దిగ్విజయమ్ము సాధించుకొ అకు 
[పకటశూరుల వారి. బంపంగ వచ్చు” 
నని యాదరమున నా యధ్వరయత్న 
మును జేయ ధర్మజు. బోత్సహించితివి. 
అంతట నుద్ధవు నమృతహితో క్తి 
స్వాంతమ్మునందున. జక్క చర్చించి. 
మత్తు జరాసంధు [మందింప. జేయ ' + * 
నిత్తజి మేలని యెంచి; నీ తోడ 
భీమపార్థుల(గొని, వేగమ వెడలి 

యే మాత్ర మితరుల కేర్పడనట్లు 
వారును. నీవును [బ్రాహ్మణ వేష 

ధారుళై మాగధధరణీశు పురము; 


త కా. 


(6) లలా 


జేరితి రావల స్థిరభ_క్తి విప 
వారసత్కారతత్పరు జరాసంధు( 
గంటిరిః పిదప నా ఘనశౌర్యధనున 
కంటివి నీవు కృష్ణా: యి వ్విధమున 

“ నరనాథ । యతిథి మనము గు ర్రెటింగి 
కొజలేక యిచ్చెడు గురుదాత మగధ 
విభు? డనియెడు వార్త విని నిన్ను( జూచు 
నభిలాష నీ చెంత కరుగుదెంచితిమి 
మా కోర్కె లాలించి మము. దృ ప్రిపజచి 
[పాకటయశమున వర్ధిల్లు మయ్య 
అడిగినదాని లేదనక యర్థులకు 
నిడువారి కీరితి యిల శాశ్వతమ్ము 
బలి, శిబి. రంతిదేవ ముఖ|పదాత 
లిల( గలరేః కాని యిల నున్నవారె 
వారలకీ ర్ట శాశ్వత మయ ధరణి 
సీ రానిదొండు లేదెందు దాతలకు” 
అనెడు నీ పల్కుల నాలించి మగధ 
జననాయకుండు జరాసంధుడు మిగుల 
నచ్చెరువాంది మీ యాకారములను 
మెచ్చును గూర్చెడి మెయి సంపదలను 
గుణకిణాంకములను గురుతించి చూచి 
తన మనంబున. గొంతతడ విట్లు తల.చె 


అరయంగ వీరు దాహ్మణవేషములను 
ధరియించి వచ్చిన ధారుజీపతులు 
గా, నా మనంబున? గలిగె సందియము 
కానిచో నీ తెంపుగలదె వివులకు? 


1140 


1150 


దశమస్కంధము 3465 


వీరు కోరిన వస్తువితతియే గాదు 
కూరిమి నసువులిం గొంకక యిత్తు 
మును హరి వామనమూ ర్రియై వ్‌డ( 
దనపదవి తొలంగు దశ వచ్చుననుట 
తా నెటింగియు మాట దప్పరా దనుచు 
దానశీలు(డు బలి దై త్యవల్ల భుండు 
భువన్యతయమ్ము నిమ్ముగ భారవి 
[ప్రవిమలయశము సంపాదించుకొనండె ? 
మరియును నొక్కబాహ్మణవరుకొటకు6 
బరికింవ(6గా క్ష[తబంధుండు మున్ను 
తనదు |పాణములను త్యాగమ్ము చేసి 
యనుపమయశము సమార్జించుకొనండె 
కాన, ననిత్యమౌ కాయమ్ము (గూర్చి 
మానసమ్మున. జింతమాని యశమ్ము. 
బడయుట యు త్రమపద్దతి యగుట 
విడచెద నొడలిపై వేజిడి భాంతి” 


ఈ రీతిని దలంచి యెసకమ్ముతోడ 

ధీరు. డా మగధపృథ్వీపతి మిమ్ము. 

గని యిట్టులనియె ” నో ఘనమతులార: 

మనమున నాకు నిమ్మిడియయ్య ముదము 1160 
కోరు(డు మీ కోర్కె, కొజవడ నటులు 

దీరుచువాండ నంతియె గాదు నాదు 

శిరము తజగియైన( జెచ్చెర నిత్తు 

వరగుణులార ? పావనమూ ర్తులార ?” 

అన(గ నాతనితోడ నచ్యుతా, నీవు 

విను హాన్‌ పి కర, వినిపించి తిటులు 


348 


@) [పార్ధనాభాగవతము 


“క్షి జరాసంధ: నీ వుత్తమదాత 


వాజిభిక్ష యొసంగుమయ్య మా కిపుడు 
ఇత( డర్జును(డు; భీము. డీతండు నన్ను 
మతి. దలంపుము కృష్ణు మదరిపుహరణు 
మాలోన నొకవీరు మార్కొని నిలిచి 
యాలమ్ము సేయుమాః యదియ మా కాంక్ష” 


అన మాగధుండు నవ్వి యహహ:ః నా తోడ 
నని చేయంజాలక యతిభీతి మథుర 
నిలువక పరువిడి నీరధినడుమ. 
దలందాచుకొన్నట్టి గై వై ర్యవివాను 

నిను గృష్టు నెబు(గుదు, నీ వాండితనము 
మునుగంటి నను నీవు మున్నెలుంగుదువు 
నీవు నాతో బోర నిలువంగలేవు 

కావున దల(గుట కడుమేలు నీకు 1170 
ఈ యర్జునుండు శూరు(డేగాని పన్న 
పాయమ్ము వా(డు; నా బలశౌర్యములకు 
జోడగు నీ మరుత్చూనుండు వీని 

తోడ. బోరుదు నంచు దోర్యుగమె త్తి తి 
వాతాత్మజుని బిల్చి వరగద నొకటి 
నాతని కొసగి స్వహ _ప్రమ్ము నందు. 
తానొక గద దాల్చి తాకి నా పవన 

సూను నతండు నుత్చుకత మాగధుని. 
దగిలఠెః నీ రీతిగా. దలపడి వారు 

తెగి పోర. జొచ్చిరి దివిజులు మెచ్చ 


ఆ సమరమ్మున ననిలాత్మజునకు 
గాసియు నలపును గలుగనియట్లు 


దశమస్కంధము 347 


బలమును జవమును బలి సెడునట్లు 
జలబాక్ష : నీదు తేజమ్ము. దత్రనువు 
నను నిల్చి మరి శత్రు నాశమార్షమ్ము 
ననిలజు( డెటీ/గెడునట్లుగా నొక్క 
రెమ్మను గొని దాని రెండుగా జీటీ 
(కమ్మర వేర్వేరుగా భువివై చి 

తదియ శ|తుని( జంప ననుకూలమంచు 
మది ద(దహస్యమ్ము మారుతాత్మ జుండు 1180 
కనుగొని కలన మాగధు. బడందోసి 
ఘనశ క్రి నాతని కాయమ్ము రెండు 
వపయ్యలుగా( జీల్సి వసుధపై వైచె 

న య్యవనీవిభు, డసువులు వాసె 
అంతట నీవు దయాళు(డ వగుట 
స్వాంతమందున ధర్మపథము యోచించి 
సచ్చరితుని జరాసంధుని తనయు 
మచ్చిక సహదేవు మన్నించి నీదు 
సరసకు జేర్చి వాతృల్యమ్ము పెర్చీ 
ధరణీపతులు మెచ్చ. దద్దేశమునకు 
నాడయనిగా. బట్ట మొనరంగ. గట్టి 
గడియించితివి క్ర ర్హి కమలదళాక్ష : 
మరియు నంతకుమున్ను మగధరాజేందు. 
చెజఉంబడియున్నట్టి క్రితిపుల నెల్ల 
విడిపించితివి నాడు విపునితోడ 
నుడివినయటులు సన్మునిలోకవంద్య : 


చెజనుండి విడివడి స్వెచ్చను. బొంది 
నరపతుల్‌ నీ పొద నలినముల్‌ సోక 


348 


శ్రీ [పార్ధనాభాగపతము 


తమశిరమ్ములు వంచి దండముల్‌ వెట్టి 
విమలమనస్కుులై వినుతించి రిట్లు 
“దేవ; దయానిధి: దేవకీతనయ ; 
నీవె మా కిక దిక్కు నీరజనే[త : 
మాగధుండును దోరె, మా కారదిజె 
నీ గురుకృప జగన్నేత : ముకుంద: 
మా కిట్టికష్టముల్‌ మరి యెప్పుడేని 
రాకుండునట్లు వరమ్ముల నీవె. 
పరమదయాకర, భశ మందార, 
సరసిజనయన, కృష్ణా: వాసుదేవ,” 
అని వేండ వారల కభయం బొసంగి 
పనిపితి, వా రాజవర్యు లెల్లరును 
నిన్ను. గీర్తించుచు నిజదేశములకు. 
[గన్నన. జనిరి జగన్నుతచరిత । 
అంతట సహదేవు. డర్పించు పూజ 
లెంతయు. (బీతి [గహించి, దివించి 
భీమపార్థులు నీదు వెంటరా, వచ్చి 
భూమీశు( గౌంతేయముఖ్యు ధర్మజుని 
గని, జరాసంధుని. గడతేర్చుటయును 
మనుజేశులకు. జెజమాన్చించుటయును 
మొదలగువార్త లిమ్ముగ నీవు చెప్ప 
ముదమంది రెల్లరు ముచుకుందవరద, 


భువనరక్షణ, జగత్ప్ఫూజిత చరణ, 
రవికోటితేజ, శ్రీరమణీమనోజ । 

ఏవేళ కెయ్యది, యెవరిచే నెటులు 
గావించు టురవొ య క్కరణిని నీవు 


1190 


1200 


దశమస్కంధము 849 


కావింప నొక సాక్షివలె నూరకుండి 
గావించుచుందువు గజరాజవరద: 

నీవు కన్గెజచిన నిముసమ్ములోన 
జీవింపంగలండె యీ క్షితి మాగధుండు 
కాని వాని వధమ్ము కరువలిపట్టి 

చే నానరింపంగ. జేయు టబ్బురము 
పాండవేయుల బాహుబలసంపదయును 
నిండుశౌర ్యమ్మును నిథఖిలరాజన్య 

వార మ్యజుంగుట వరమని తలంచి 

యా రీతి నడపించి తని నేం దలంతు. 
యమతనూజుండు సేయగ బూనుకొన్న 
ఎమలాధ్వరము నెరవేర్పం బూనితివి 

నీ బంధుహితమతి నిక్సమ్ము వరము 

న్‌ బుధవాత్సల్యనియతి (శేయమ్ము, 
చెజంబాపి నృపులకు స్వెచ్చం గూర్చితివి 
హరి నీదు తలంపు దివ్య మ్మ మోఘమ్ము 1210 
శ్మతుపుతుండెయైన సహదేవు విభుగ 
మతి వెల్వజచి సమాదరించితివి, 
భవదియ[శితజన వాత్సల గుణము 
_స్రవనీయ మమలమ్ము జలజదశాక్ష ; 


హరి, కృష్ణ, నీదు మాహాత్మ శ్రముల్‌ పెక్కు 
అరయ వాని నెణింగి యతిభ క్రి నిన్ను 
మదినిల్సి నమ్మి సంభావించికొలువ 
యదువీర ; ధర్మజునంతటివాండ 

నే గాను. నీదయ యెటు లబ్బునాకు ? 
నాగారివాహ, బృందావనవాస 


ల్‌ ఒ 


(2) యే నస రాల కరం ఆ రటల్‌ 


కాని నీ పాదముల్‌ గట్టిగాం బట్టి 
శ్రీనాథ, నన్ను గక అప యర 
వేడెద నను. [బోవవే సురపక్ష ? 
చూడవే నను. గప సుజనసంరక్ష | 


ధర్మరాజరాజసూయయాగము 


శ్రీపుండరీకాక్ష, శితజనరక్ష, 

పాపసంఘ విపక్ష, పొండవపక్ష, 
గరుడవాహన, పీతకౌశేయధారి, 

వరద, చక్రాయుధ, పరమాత్మ, శౌరి! 
భువన ప్రసిద్దమై బుధవర్ల మెల్ల 
[ప్రవిమలమని నమ్మి భజియించు నొక్క 1220 
సత ్యమ్ము జగతికి, జకుగా6 దోంచి 
యతు్యు త్రమ స్థాన మంది యుండంగ( 
దామసగుణులు : గొందజు మద మెక్కి 
యే మా[తమేని తదిత్ససత్యమ్ము. 
గనుంగొన.6 జాలక, కడ కూరకొనక 
యనయులై దూషించు చాత్మనాశమ్ము. 
బొందుదు ర్ట పాపుల్యయెన, గాని 
ముందెన్నండేని నిన్‌ పూజించియున్న 
నా పుణ్యమున వారి కతిదివ్యమైన 

నీ పాదసన్నిధి నెలవు చేసెదవు 

ఇట్టి నీ మహిమల నెటీంగి (పా ర్థింప 

నెట్టి మహాత్ముల కే నసాధ్యమ్ము 


ఆదిదేవా?; భవదనువముతి(౬ బడసి 
మోదమ్ముతో పొండుపుత్మాగజుండు 


దశమస్క_౦ధము 851 


రాజసూయ మహాధ్యరము సేయం బూని 
భూజానులను బంధుముఖ్యుల. [బజల 
హితవర్షమును బురోహితులను మునుల 
నతిమె|తి వెలయ నాహ్వానించెః మున్నె 
సవనోపయోగ [ప్రశ స్టవస్తువుల 
వివిధమ్ములను బెక్కు వెలితి లేకుండ 1280 
సవరించెః నొక శుభ సమయమునందు 
నవనీసురో త్రము లాశీర్వదింప 

దీక్ష వహించెః బుత్విజులు త్మ[త్మియల 
దక్షులై జరప నధ్వర మొప్ప మిగిలె 

ఆ యధ్యరము( గాంచి యష్టదిక్చతులు( 
దోయజసూతి, సిద్ధులు చారణాది 
సురగణమ్ములు గడు. జొద్యమ్ము నొంది 
యరరె; మున్నింతటి యద్భుత మైన 
సవన మెవ్వారైన సాగించి రొక్కొా!ః 
[ప్రవిమలమతి ధర్మరాజువో ఘనుడు 
అదిగాక, హరియుంట నధ్వరమునకు( 
గుదిరె పవి|తత గురువై భవము” 

అనిరి |పేక్షకజన మానంద మొందె 
జననాథు ధర్మజు జన్మ తరించె 


[కతుపూర్తి యగుడు టు పెద్దలకు 
నతిభ క్రి కితోడ మర్యాదలు పూజు 
కెళమిం జేయ(గ మది నెంచి సభ్యులను 
“తొలిపూజ కర్త లిందుల నెవ్యరొక £*” 
అని యడుగగ సభ్యులందలు తమకు 
మనసున దోంచిన మాదిరి. బలుక 1240 


352 @) (పార్థనాభాగపతము 


నా పల్కులెల్ల 6 గాదని సహదేవు( 

డాపి, యదూ త్రము(డవగు శ్రీకృష్ణు 
భగవంతు నిను సభ్యవరులకు. జూపి 
ఖగరాజగమన, యి ర్సరణి వచించె 


“ వినుండు పెద్దలు వరలు; విశ్వేశు నితని 
వనజనాభుని( దృ ప్రిపజచితి మేని 
భువనంబు లెల్లను బొందెడిం దృష్తి 
నవతుగానని యట్టి సత్కార్య మిద్ది” 
అని యంత ధర్మజు నతండు వీక్రించి 
విను మని మజియు ని వ్విధమునం బలికె 

“సర్వ |పపంచమీ సర్వశ్వరుండు 
సర్వ మీతని కటాక్షము వశము 
ఇతని దయాదృష్టి నీ జగ మెల్ల 
నతులితసంవర్ధ మై యలరారు 
నితండు కన్మొగిచిన నీ విశ్వమె ల్ల 
నతి తిమిరావృత మయి నాశ మొందు 
నిత(డుగా కొరు( డెవ్వం డేనియు. గాని 
కితినాథ: తొలిపూజ చేకొన( దగండు 
కాన, నీ కృష్ణు శ్రీకరు పూజసేయు 
మాను మన్యపథంబు మానవనాథ ” 1290 
అనిన నా సహదేవు నాలాపములను 
విని మునుల్‌ పెద్దలు వేడుక పడుచు 
నిది శుభంకరమార్ల, మిది సత్య మనిరి 
ముద మయ్యె సభ్యసమూహమ్మునకును 
అంత యుధిష్టరు( డాత్మ నుప్పొాంగి 
దంతివరద, భవత్సదపంకజముల( 


దశమస్క౦ధము 308. 


[బక్షాళన మొనర్చి భక్తి త ర్రీర్థ 

మక్రుల నద్దికొం చనుజులు6 గుంతి 
[దౌపదియును దాను తలల ధరించి, 

శ్రీపతీ, మోదమ్ము చెందిరి మిగుల 

మరియు ధర్మజుడు (గమ్మర రత్నములను 
వరభూషలను స్వర్ణ వస్ర్రాదికముల( 
గొనితెచ్చి భ_క్టి నీకు సమర్పణము 
వినయవిథధేయతల్‌ వెలయ గావించె 


శిశుపాలవధ 


ఆ విధమ్మున నీకు నచ్యుతాః నరులు 

దేవతల్‌ పొగడెడి తెబి(గున నాండు 

జరిగిన లోక|ప్రశ స్ట గౌరవము 

నరసి సహింపక యలుక లోణెంచి 

తన గద్దె డిగ్గి హస్తము లెత్తి భీతి 

యణుమాాతమును లేక యందబు వినగ 1260 
పశుబుద్ధితోడ సభ్యత, దూలపుచ్చి 

శిశుపాలు( డిట్లు వచించె దుర్చు త్తి. 


“అరరె? కాలముమార్పు నరయంగ వశమె? 
గురుజనమ్ములు బాలకుల భాషణములు 
గురుతించి వదవాక్కులుగ భావించి 
పొరపడి చెడు పథమ్మునను వర్తిం[తె? 
మునివరుల్‌ [బాహ్మణుల్‌ భూపతుల్‌ వృద్ధు 
లనఘవ ర్రనులు (బహ్మము' గన్నవారు 
పరమయోగీం[దులు [వతశీలు రఖిల 
వరధర్మ వేదులు పలువు రిందుండ 

పై. భా 2 


'యజ్ఞశేషము నక్క కర్త మే పొంద? 
a యౌ 


శ్ర (సౌర్గనాభా గవతము 


వీరి. గై కొనక వివేకమ్ములేక 

నేరమం చనక వీనిని గోపబాలు. 
బూజింప సమ్మతమును బొంది రెట్టు 
ల్రీ జగమున ధర్మ మెచట డాగేనొకొ 


విజ్ఞుల కింత వివెకమ్ము లేదె। 
కులగోతములు లేవు గురువులు లేరు 
తలిదం[డులన సున్న, వై వమ్ము నాస్తి 
వావి వరుసల నెంచు పద్దతి లేదు 
భావమ్ము మర్యాదపయి నిల్వ. మం. 1270 
అమరిన నిజవేష మది గనరాదు 
సమయమ్ము నెజి6గి వెషమ్ములు మార్చు 
జనియించినదిమొదల్‌ జారచోరాది 
యనయవ ర్తనలకు నలవాటువడిన 
యట్టివా( డీతం డీ య్మగపూజార్హు 
డెట్టులౌ *” నంచు మరిన్నా విధాల 

నిను దూలనాడిన నీవు మహాత్మ; 
మనమున శాంతమ్ము మానక యుంటి 
నక్కకూంతలను డెందమున సింగమ్ము 
లెక్కించ దెప్పు డెల్లి దముగ నశించు, 
జ్ఞానహినుని చె వైద్యు జల్పము లెల్ల 

ష్‌ నిండు సభనున్న యార్యులు. మునులు 
జనపతుల్‌ విన నోడి, జానుగుల్‌ మూసి, 
కొని, * వాసుదేవ, ముకుంద, గోవింద; 
వీని నే గతికి? జేర్పింతువో ” యంచు 
వానిని శిశుపాలు( బదరుచునుండి, 


దశమస్క౦ధము 855 


రంత గొందబురాజు లా శిశుపాలు 

నంత మొందింతమా యని యాయుధములC( 
గొని నిల్వ వాడును కూరాయుధముల( 
దన హ స్తముల౮బట్టి దర్శించి నిలిచి 1280 
నిను నీదు బంధుల నీ పక్షచరుల 

ననయు.డై కడు( దూలనాడుచునుండ 
నరిలోకనాశ: నీ వ్యాగహ మొంది 
కఐకుచూపుల వాని6 గాంచుచు నిశిత 
ధారాకరాళ మై తనరు చక్రమున 

[గూరు నాతని. బొరిగొంటి తత్సణమ, 
అంతట నతనిదేహమునందునుండి 

వింతగా నొకవెల్లు వెలువడి వచ్చి 

నీ యందు వడి. జొచ్చె నిభిలార్తి హరణ, 
సాయుజ్యసంధాత: సర్వాధినేత: 


చేదిశుC డంతమ్ము చెందె ధర్మజుండు 
మెదినీసురులకు మి[తమండలికి 
సకలబంధువులకు సభ్యసంత తికి 
నకలంకమతిని మర్యాద లొనర్చి 
యవబ్బధస్నాన మహాభాగ మంది 
యవనీశముఖు్యు(డై యలరారుచుండె. 
అ|కూరవరద. శ్రీహరి, రమారమణ, 
శ|కాదిసురబ్బృందసన్ను తచరణ: 
ధర్మసుతుని మహాధ్వర విజయమ్ము 
భర్మవసన, నీ కృపావిశేషమ్ము 1290 
కాని, సదస్యులకరణి సామాన్య 
మానవునట్లు నెమ్మది నుంటి వచట 


856: 


(శ్ర) పార్థనాభాగవ తము 


సర్వకార్యములకు సాక్షి వీ వంచు 

నార్యులు వల్కుదు రది సత్య మయ్యె 
చేది భూపాలుడు చెలరేంగి నిన్ను 
సాదులు మౌనులు సకల భూవతులు 
వినుచుండ. [గొవ్వి వివేకమ్ము మాలి 
యనయు.డై దూషించె, నా రజ్జు లెల్ల 
మనమున గొనక నెమ్మది నూరకుంటి 
వనజాక్ష, నీదు త త్త్వ్వమ్ము స్తుత్యమ్ము 
మునులును నృవతులు మూరు చేదీశు 
ననయవ ర్తన కసహ్యమ్ము నా్యగహము 
నొంది “ శ్రీకృష్ణ: మహోజ్ఞ్యల తేజ; 
యిందివరశ్యామ ; యితని దండింపు *” 
మని కోర వానిని హతము చేసితివి 
మునివంద్య ః నీ మనమ్మున( గూడ వాని. 
బొలియింపనుంటి వా పూని యొవ్వరికి( 
దెలుప విదియె నీదు దివ్యభావమ్ము 

ఖలుడె చేదీశుుడు కాని, యా నృపుండు 
తొలిపుట్టువున భవత్చూజ సద్భక్తి 1300 
సలిపె* గావున వాని సకల దోషములు 
దులిపి, నీయందు. బొందుగ., చేర్చుకొంటి 


ఓ దయాజలధి. యదూ త్తమ, కృష్ణ! 
నీ దయం బొందంగ నే నెప్పుడేని 
యే పుట్టువుననై న నేర్పడ నిన్ను 


“ రాపాడుమా నన్ను కరిరాజవరద ;” 


అని వేడితినొ, లేదొ, యజ్ఞాని నగుట 
కనుగొంటి నిప్పుడు కడతేరు తెరువు 


దశమస్కంధము 857 


నీ నామభజనంబు నిశ్చలభ క్రి 

మానక నొనరింతు మాధవా, నన్ను 
రక్షింప మయ్య, యో|పణతా ర్తి హరణ, 
పక్షీం[దగమన, కృపాగుణాభరణ : 


| నాలు డు తవ మొనరించి శివుని మెప్పించి 
వరములు వడయుట 


శ్రీ రమాహృత్సరసీజ పతంగ, 
కారుణ్యథావసంకలితాంతరంగ, 
దుర్దనశ్యతు సతర వాంతక, 

నిర్ణర పక్ష, మౌనిజనసంరక్ష 

నీ మహామహిమలు నీ యసామాన్య 
సౌామర్ధ్యచర్యలు సర్వము వినియు. 
గనియును మదవృ త్తి. గడు. జెలరేంగి 
నిను జయింప(గ నెంతు నీ కన్న వెరు 1310 
దై వముల్‌ గలరని తలంచి తద్ధితము 
భావమ్మునను నమ్మి, (పాణాంతకమ్ము. 
దెచ్చికొందురు దేవదేవ, సర్వేశ, 
మచ్చరమ్మున మూఢమానవుల్‌ శ్రీశ! 


యదునంశతిలక, మహాత్మ, యుపేం|ద, 
సదమలచరిత, కృష్ణా: నీవు మున్ను 

శ్రీ రుక్మిణిని పెండ్లి చేసికొనంగం 

గోరి తెచ్చెడువేళ, [కోధమ్ము. బెంచి 

ని న్నెదిరిచి యోడి నిలువక వెజచి 
చన్నవారలలోన సాల్వనృపుండు 


858 


శ్రీ) (పార్ధనాభాగవతము 


చేది భూపాలు.డౌ శిశుపాలుసఖు(డు 

యాదవవంశ మీ యవని లేకుండ 

నొనరింతు” ననుచు మహోద్య్భ త్తి? |బతిన 

నొనరిచి, |పతిదిన మొకపిడి కెండు 

భూరజ మాహారముగ. బుచ్చికొనుచు 

ఘోరతపమ్ము భర్లుని శివు గూర్చి 

యొక యేడు చేయ నా యు[గతపమ్ము 

నకు నీశ్వరుండు మనమ్మున మెచ్చి 

వానికి దర్శనథాగ్యమ్ము నిచ్చి 
“భూనాథః నీకోర్కె పొల్లుగాకుండ 

నిత్తును వేండు మదెట్టిదేయెన 

నిత్తటి” నని వచియించెం |బేమమున 

ఆ సాదరో క్తుల కలరి సాల్వుండు 

దాసపోషకు చం[దధరు శివు( గాంచి 

అతిభక్తి జోతల నర్చించి వినయ 

మతి దనకోరె యి మ్మాడ్కి విన్చించె _ 
“దేవ, మహాదేవ, దీనశరణ్య : 

నా విన్నపము విని నను6 గరుణించి 

నా కోర్కె దీర్చుమా। నాగందభూష। 

నీకు నమస్కృృతుల్‌ నిఖిలసం సవ్య: 

గరుడ గంధర్వ రాక్షస నిర్ణరేం[ద 

వరుల కెయ్యెడ సాధ్యపడక, నేం గోరు 

స్థలముల క భపథమ్మున( దిరుగC 

గల వాహనమ్ము నొక్కటి లోకు లెల్ల 

రపురూప మిదియని యచ్చెరువొంద. 

గృప నొసంగుమ నాకు వృషభేందగమన * 


1320 


. దశమస్కంధము 359 


అని వేడ నాతని యభ్యర్థ నమ్ము 

విని శంకరుడు మయు బిలిపించి సాల్వ.! 

ధరణీశు కోర్కెకు. దగ్గ విమాన 

మరసి నిర్మింవపుమూ యని యాజ్ఞచేయ, 1380 
నతివి సృతమ్ము. లోహమయమ్ము. గామ 

గతియు. గల్లంగ నొక్క ఘనవిమానమ్ము 

మయుడు నిర్మించి నామము సొభక మన 
నియమించి యా సాల్వనృపతికి నిచ్చె. 


సాల్వుండు ద్వారతను ముట్లడించుట 


ఆ సాల్వవిభుండు మహానంద మంది 

వాసి మీజంగ తద్వరవిమానమ్ము 

నారోహణ మొనర్చి, యత్యహమ్మతిని 
ద్వారకానగరమ్ము పై దండు విడిసి 
వీతయాదవము గావించెద ననుచు 
చేతమ్మునం దెంచి, చెల(గి తత్పురము 
కోటలు గోపురాల్‌ గూలిచి, గుళ్లు 

బాటలు బావులు పాడు హాస... 

పరిఘలు పూడిచి, వ్మపముల్‌ తోసి 
వరసువర్థాంచిత ధ్వజములు విజిచి 
యుపవనమ్ములు ధ్వంస మొనరించి, మేలి 
తపనీయ |పాసాదతతి మట్టిం గలిపి 

తన విమానముతోడ( దా మింటి కెగసి 
ఘనశిలల్‌ వృక్షముల్‌ కడు ఖీతిదముగ. 
గురియించి [ప్రజకు మిక్కుటమగు వెతలు 

క అకుడెందముతోడ.6 గావించుచుండె... ., 1940 


860 


డీ) _్రార్షనాభాగవతము 


ఆ సమయమ్మున నచ్యుతా, నీవు 

వాసవ సన్నిభుల్‌ పాండవుల్‌ సేయు 
రాజసూయ మహాధ్వరము, జూడ(బోయి 
యా జన్నము సమా ప్ప మగునటుల్‌ చేసి 
యా పాండవులు గోర నచట గొన్నాళ్లు 
[పాపితా నందసంపద నెమ్మి నుంటి 
హరిః నీవు ద్వారకయందున లేని 

తజీ గాన, నీదు శా|త్రవుడు సాల్వుండు 
కడు జెలరేగి నిష్కరుణ పౌరులకు 
నిడుమలు గూరిచి హింసింప( జొచ్చె 


ద్వారకాపురికి నేర్పడిన కష్టములు 
ధీరచిత్తుడు భవదియపు తుండు 
[పద్యుమ్ను.6 డారసి, [పజల నోదార్చి 

ఖదో కతన పభం గాదను దివ్య 

తెజము మిగుల పదీపింప, సాల్వ 
రాజదుర్వారగర్వధ్వాంత మణ(6ప 
ఘోరాయుధమ్ములు గొని, రథమెక్కి. 

శూర యాదవబలస్తోమమ్ము తోడ 

రణభూమిం జేర, శ్యాతవవీరుభటుల 

మనముల భీతి సంభవ మగునటులు 1390 
యాదవసాల్వ సైన్యసమూహ మప్పు 

డేదని శౌర విజృంభణ మొప్ప 

చలము! బెంచుచుం బరన్పర మెదుర్కొనుచు 
గలహ మొనర్చి ను్కుుగస్ఫూర్రి వెలయ 
నిరువదేండు దినంబు అెసంగు రోషమున 
నిరుతెగలును విజయేచ్చ( బోరాడ 


దశమస్కంధము 361 


విజయ మెవ్వరికొ గన్పించుట లేదు 
గజిబిజి య వ్వీటంగల [పజ కయ 
ఆ యుద్ధ ముపుడు దేవాసుర యుద్ద 
మా, యని యనిపించె నవని నెల్ల 5 


శ్రీకృష్ణంండం సాల్వుని సంహరించుట 


అండజవాహన;? ఆ సమయమున 
పాండవులను వీడి బంధుల గూడి 
ద్వారకాపురి. జేర వచ్చెడి నీకు 

దారి దుశ్శకునముల్‌ తద్ద గన్సడియె 
అంత వేగంబ నీ వటనుండి వచ్చి 

వింతగా సాల్వుండు వెజ పేమిలేక 
ద్వారకాపురముపై దండును విడిసి 
పౌరుల హింసలపాలు గావించి 

సౌభకం బెక్కి యాశ్చర్యమ్ముదోంప 
[ప్రాభవ మొప్ప నభంబున. జేరి 1360 
పెక్కుమాయల. (బజావిసరమ్ము మిగుల 
జిక్కులు వెట్టుచు. జెల రింగుచుండ, 
నాతని వీక్షించి, యామున నీకు 

నాత( డొనర్చిన యపక్ళతు లెల్ల 6 

గని, యొరుల్‌ సాధింపంగారాని వాని 
ఘన విమానంబును గను(గొని నీవు 
మునుకొంటి వాతని( బోర సాధింప 

నిను6 గని యతండును నిలిచె బాధింప. 


జగదేకవీర ః కృష్ణా: రణశూర | 
పగతు సాళ్వుని నీవు పటుగదతోడ 


(౪౮) ఆఆ కట్ట క కె సా ఆ ఆశా 
(౪ 


మోద నాతండు మూర్చ మునిగి తత్హణమ 
సేదదేరుట తెల్వింజెంది సౌభకము 

తో( దా నదృశ్యుండై తొల(గె నచ్చోటు 
యాదవకులదీపః అతుల|పతాప : 

ఆ సమయమ్మున నార్తు( డొక్కరు(డు 

నీ సమీపమునకు నింగియందుండి 

చనుదెంచి, నీ పొద సరసీజములకు 
వినయమ్మునను [మొక్కి “వినుమయ్య మనవి 
నీ పిత బంధించి, నీ వంశమునకు 

[వాపింపంజే సె నప|ప్రథ సాలు. 1370 
డీవార్త వేగ నీ కెజిగింపు మనుచు 

దేవకి నను6 బంపె తెలియుమీ,” వంచు. 

బలికి వా( డేగె నీ స్వాంతమ్ము మిగుల 
చలియింప నీవు విషాదమ్మునొంది 


“అక? మాతం|డ్రి యమరుల కైన 


జిక్కునే।ః యిది చాలచితమె।; యొక్క 
హీనునిచే. జిక్కె నేమన వచ్చు 
కానికాలము చాల గడుసు కాలమ్ము. 

ఏ విధమ్ముననై న, నెవ్వరికై న 

దె వనిర్ణయమును దప్పింప నగునె” 

అని విచారమ్ము నీ వందుచునుండ ' 
మునుపటివా(డె నీ ముందట దోంచి 
వసుదేవునిం బోలువాని నొక్కరుని 

వెస మాయః గల్పించి, “వీడె నీతండి 
కనుచుండు మీతని కంఠమ్ము( [దుంతు 
మొనగా(డవై న మానుమ చూత” మనుచు 


దశమస్క ౦ధము 368 


నత్తటి వేగ మాయావసుదేవు 

కుత్తుక ఖడ్డాన( గోసి తచ్చిరముం 

గొని మింటి కెగసి [గక్కున సౌభకమ్ము 

నను |బవేశించె వింతగ జూచుచుండ, 1380 


అంతట నీవు కృష్ణా? వాసుదేవః 
స్వాంతమ్మునందు విచారమ్మునాంది 
తదుపరి నీదు కర్తవ్య మెట్టిదియొ 

మది నీకు దోంపమి మౌనమ్ముతోడ 

క్షణ ముండి, యా మరుక్షణమున శోక 
మణచి, యంతయు నసత్యమ్మని, సాలు 
మాయయే యని నీదు మది నెంచి కివు 
మాయలా(డవు నీవు మాయ మున్లుదువె ? 
ఆయెడ నా దూత, హతు(డై న వ్యరి 
మాయ మయిరి గద మా మనోరమణ: 
అంత గొందబుమును లచు తా, నీదు 
చెంతకు జనుదెంచి చెతులు మోడ్చి 
వందనమ్ము లొనర్చి వరద, లో కేశ, 
యిందిరా పాజశ, యా [ప్రపంచమున 
మనుజులు సంసారమన్యుతొయధిని 
మును/గుచు( ద క్తిరమును జెరుకొ టికు 
నేదారి గానక, యీశ్యరా:! నీదు 
పాదపద్మమ్ముల భజనమ్మె దారి 

గా నెంచి, భజియించి కడతేరుచుం[దు 
జ్ఞానస్వరూప, ఈశ్వర, సు|పకాశ, 1990 
అట్టి మహాత్ముండవైన న్‌ వేడ 

యిట్టి శోకభయాదు లేడ సర్వేశ,” 


$64 


శ) [వార్ధనాభాగవతము 


అని స్తుతియించి, వా రరిగిరి, యంత 
మునుకొంటి నీవు నీ పూని సాధింప 
అంతట నా సాళ్వు( డత్యా[గహమున( 
బంతముల్‌ వలి నీపయి ఘోరశాత 
శరములు వేయంగ సాగె, నీ వతనిం 
బరిమార్చు మదినెంచి పటుసాయకముల. 
బఅపి యా శ తుచాపమ్ము, వర్మమ్ము, 
వరకిరీటమ్మును (వక్క లొనర్సి 
ఘనగదాహతి సౌభకమ్ము నలంతి 

తునియలు చేసి, సింధువుమధ్యమందు( 

బడ (జేసి తివి, సాల్వపతి కోర లూడ్వఊ 

బడిన పడగదారి వడువున. సర్వ 
ముడుగుట నొకక్షణ మూరకయుండి 
కడువడిం దెంపున గద చేత (బట్టి 

నిను గొట్ట నుంకింప, నీ వా కరమ్ము( 
దునిమి యా సమయమందునశె తచ్చిరము 
ఘనశ క్రిం [దుంచితి కాళియదమన, 

మును వ[జి పవి వృతు. బొలియించినట్లు 1400 
శ్రీకృష్ణ, మాధవ, [శితపారిజాత, 
పాకారినుత, జగద్భవ్యసంధాత ; 


దంతవ కుని మరణ వృ తాంతము 
వా! మము 


అంతట నీదు మేన త్ర పు[తుండు 
దంతవ క్రాఖ్యు( డధర్మానువ రి 
పరమాత్మ: నీ చేత పౌం[డక సాల్వ 
ధరణీశ శిశుపాల ధారుణీపతులు 


దశమస్కంధము 8680 


పలువురు తన హితుల్‌ వరిమార్చం బడుట 
తెలిసి మిక్కిలిగం జింతిల్లి, కోపము 

నీ పయినిం బెంచి, నిను నొవ్వంజేసి 

యా పయి శాంతి6 దా నంద6 దలంచి 
గద! గేల ధరియించి, కడు వేగ వచ్చి 
మదమున నిన్ను ని మాడి నిందించె 


“నాదు భాగ వశము నంజేసి నీవు 
యాదవ; నా దృష్టియందున. బడితి 
మాతులేయు.డ వని మన్నింవ నిన్ను 
నీతి వాహ్యుండ నీకు నిధనమ్ముగూర్తు 
మి తాపకృతి ధర్మమే బంధురూప - 
శాత్రవః నిన్ను నేం జంపి నీ చేత 
మరణమ్మునాందిన మన్మి[తబుణము 
కొటింతవడక దీర్చుకొనియెద నిపుడ 1410 
అనుచు వాం డత్యా_గహమ్మున. దనదు 
పెనుగద సారించి బెట్టుగ నీదు 
శిరముపై మోదె, నచ్చెడుగు బందుగుని 
దురభిమానమును శ్యతుధ్వంస, నీవు 
పరికించి వేగమ పరిమార్చ నెంచి 
కరము కర్శశమగు గద౬ గొని వాని 
యురముః బగిల్బితి వు[గుండ వగుచు 
హరిః భవదీయసాహస మమోఘంబు 
అక్కు వగుల6ంగ వా( డపుడు నెత్తురులు 
[గక్కుచు బువి6 బడి [పొణముల్‌ వదలె 
నంతట వానిదెహమ్మున నుండి 
వింతని [ప్రజలన వెడలిన సూక్ష్మ 


866 


శ) [పార్ధనాభాగవతము 


తేజ మొక్క్లండు సీ తేజమ్మునందు 
నో జగ[దక్షక : యొయ్యనం గలిసె. 


కూరు(డౌ దంతవ ్రుని మర ణమ్ము 

నా రాజు కాయమునం దుండి తేజ 

మొక్కండు వెలువడి యొయ్య నీలోన. 

గ్రక్కున జేరుటం గాంచి జేజేలు 

భవదియ శౌర్య [పభావసంపదలు 

దివినుండి పొగడుచు దివ్య[పసూన 1420 
ముల గురియించిరి మోదమ్ముతోడ 

జలజాక్ష, భ_రవత్సల, వాసుదేవః 


గోవింద. గోపాల. గోపీకానంద 

సీ వికమంబును నీదు మాహాత్మ 

మీ విశ్వ మంతయు నెజుంగునుః సాలు 
డె విధంబున( జెడె? నేమన వచ్చు? 
నిను గెల్వ మది నెంచి నీ కన్న మిగుల 
ఘనదై వ మనుచు శంకరుని. (వార్థించి 
థుపురూవ మగు వ్యోమయానమ్ము( బడసి 
విపరితమాయల వెలయించి తుదకు 
దనుజనాశ, భవద్గదాఘాత వశత ( 
దనవిమానముతోడ. దాం గూలె ధరణీ 

నీయ త్తకొమరుండు నీకు బందుగుండు 
నీ యాదరమ్మును నెమ్మి పొందంగ. 
దగినవా. డయు్య్యును దంతవ క్తుండు 
ఖగవాహ ; నిను వై రిగాంగ భావించి 

నీవు చంపిన తన నెయ్యుర( దృష్తి 
గావించుటే తన కర్తవ్య మంచు 


దశమస్కంధము 887 


భావించి నీతోడ వై రమ్ము( బూని 
కావరమ్మున నిను గలనికి( బిల్చి 1490 
తన చావు నీచేత దా. దెచ్చుకొనియె 
చెనంటి గనునె మంచిచెడుగు లెట్టివియొ ; 
ఇవియ యజ్ఞానుల హినమార్గమ్ము 

లవని వారికిందోవ వార కమార్గములు. 
శ్రీనాథ, కారుణ్యసింధు, ముకుంద, 
దీనజనావన, |తిదశేశవంద్య: 

నను బోలు నజ్ఞాని నావంటి నీచ 

మనుజుం డెందేని నిమ్మహి నుండ(బో(డు 
నిను గొల్బు టెట్టులొ, నీ దయ? బడయ 
ననుకూల మగుమార్ల మది యెట్లొ యెబజు6గ( 
గాని, సాల్ఫునివలె( గమలాక్ష : నిన్ను 

మాని యన్యుల నమ్మ మరి దంతవర్హ 
మానవాధముమాడిగ మరి నిన్ను మజిచి 
హీనబుద్ధిని జరియింపంగం బోను 

నీ పాదముల బట్టి నీవె దిక్కనుచు 

నా పాపసివహ మ్మణంచుమా యనుచు 


నిన్ను [జార్టించెద నీరజనయన, 
నన్ను గాపాడుమా నాగేందశయన : 


బలరాముని తీర్ధ యాతా విశేషములు 


శ్రీకరాకార, హృషీకేశ, శౌరి, 
[పాకటవరదాత, భ|దసంధాత: 1440 
పుండరీకాక్ష, దామోదరా, శారి! 


౧ 
యండజవాహ, మహాత్మ, యుపేం|దః 


888 


శ్రీ పార్గనాభాగవతము 


జగమునందున. [బాణిజాలవర్రనము 
నగరిపువంద్య, యొంతయు విచ్మితమ్ము 
మానవులకు ధర్మమార్గమ్ము చూపు 
జ్ఞానులునుం గొన్ని సమయములందు 
పారపాటునను గోపము నణంచ లేక 
యరయమి పాపకార్యముల నొనర్చి 
పిదప. బశ్చాతాపభీతి( జ్‌ంతించి 
సదమలమతులయి సత్క్బృతుల్‌ శాస్త్ర 
వేత్తలు చెప్పిన విధమున. జేసి 

చి త్రశాంతిని బొంది [(శేయమ్ము గం|దు. 
దేవకిసుత, భవదియా|గజుండు, 
పావనచరితుండు బలు(డు రాముండు 
తనకు బాండవులును ధా ర్రరాష్ట్రలును 
మనమున కించు సమాన క. 
కాన నా రెండు కక్షలు సేయు రణము 
తాను విక్షింప నెంతయు నిష్టపడక 

చనె తీర్థయాత్రలు సల్పు వ్యాజమున' 
దన హితభృత బృందము వెంటరా6ంగ _ 1490 
చనుచు మార్గమున నా సంకర్షణుండు 
ఘనభ క్రి ప్రర్రముల్‌ గని |గుంకు లిడుచు 
వివిధ దానమ్ముల వెర్వేర నిడుచు( 
(బవిమలనిష్టతో. బయనించు చుండె. 


బలరాముడు నై మిశమున మునుల 
సముఖమ్మ్మున సూతుని జంపుట 
ఆ రితి. జనుచు న య్యనఘుండు సరి 
చేరె నై మిశము ప్రసిద్దస్థలమ్ము 
యా అధి 


దశమస్క౦ధము 8869 


ఆ నై మిశారణ్యమందు న త్తటిని 
మౌనిబృందమ్ము సమ్ముతమున. జేయు 
ఘనదిర రృస[తయాగస్థలమ్మునకు. 

జనియె se గడు సంతసపడుచు _ 
నా మునులెల్ల హలాయుధు( గాంచి 
యామోదమున నెదు రరిగి స్వాగతము. 
జెప్పి తో డెచ్చి యాసీను6 గావింప 

నప్పు డా హలి ముద మందెను, గాని 

యా సభ నొక యున్నతాసనమందు 
నాసినుండై తన యాగమనమ్ము.( 

గనియు లేవక పూజ గావింపకున్న 
యనఘు సూతునింగని యతని మాహాత్మ 
మెజటుంగక కోపించి యెల్ల రు ఐనంగ6 
బరుషవాక్యంబులు వలికె నీ రీతి 1460 


కంటిరే వీ(డు న స్లనియును లేవ 
కుంటకు కారణ మూహింవ లేము 
[పతిలోమజాతు. డీ (భష్టుండు వీండు 
యతిలోక పూజ్యుండౌ వ్యాసునివలన. 
గథలు గాథలు గొన్ని గజచి గర్వమున. 
[బధిత మునీం[ దసభామధ్యమందు. 
దాన ముఖ్యుండని తలంచి యెవ్వరిని 
గాని లెక్కింప కి క్క్మరణీ నున్నాండు 
అల్బులవిద్య అహంకార గుణము( 
గల్సించు, సత్త షమ్ము గల్సింప వెపుడు 
అవనిధర్మము నిల్చు నవసరంబునకు 
నవతరించిన మాకు నతిముఖ్య మిట్టి 
పా. భా 24 


శ) పార్గనాభాగవతము 


దురితవర్రనులను [దుంచుట యనుచు 

సరగున తనదు హ_ప్టమ్మందు నున్న 

దర్శచే సూతు హతమ్ము గావించె 

నిర్భీతి దనవిధి నెరవెర్తు ననుచు 

సూతుని మరణమ్ము. జూచి య మునులు 

భీతి హాహా యని బిట్టుగ నజచి 

మనములు సంతాపమగ్నమ్ము అగుట 

విను మని సిరికి వినిపించి రిటులు 1470 


“అనఘ; ఈతనికి [(బహ్మాసన sete 
తనర నిచ్చితిమి యంతయు. దగునంచు. 
గాన, లేవండు నిన్ను గనియు నితండు 
దేవః అనంతాంశదివ్యస్వరూప: 
యీ వెజుంగని ధర్మ మెందేని. గలదె? 
యెటింగి యెజటీంగి చేసి తీ [బ్రహ్మహత్య 
తరమె యీ దురితమ్ము తప్పుకొనంగ 
నీవు [పాయశ్చి త్త మేర్ప్చడం జేయు 
మా వెరవున పాప మంతరించెడిని 
ధర్మమ్ము నిలిపెడి ధర్మివి సీవ్ర 
ధర్మము విడని వర్తన చూపవవలయు 
గాన దినికి [బతీకార మియ్యెడను 
బూని యొనర్పుమా పుణ్యస్వరూప ౩” 
అనెడు వారలపల్కు లాలించి రాము. 
డనియె వారు వినంగ నతిధర్మ బుద్ధి 


బలరాముడు తాను సూతుని జంపినందుకు పశ్చాతావ 
యొుంది మరల నాతని (బదికించుట 


నా తామసగుణమ్ము నా చెతనిట్టి 
పాతకమ్మును ఘోరభంగి. జేయించె 


దశమస్క౦ంధము 871 


నీ పాప మే పుణ్య మెట్టు లొనర్చి 
పాపికో( దగునొ యేర్పడ( జెప్పుండయ్య 1480 
అసువులు సత్త (జవాదు లీతనికి 
నాసంగెద మీ కెల్ల నుత్చాహ మగునె? 
అగుచో మదియ మాహాత్మ సము వలన 
జగము మెచ్చంగ నటుల్‌ సరగ గావింతు 
ననంగ న మ్మునులు మహాత్మ: నీ చేయు 
ఘనయోగమాయదే( గలుష మెవ్వరికి. 
బొనరనియట్టు ల్రీ పుణకకార కమ్ము 
నొనరింపు మని రంద టుత్సాహపడుచు 
అ త్తటీ బలదేవు( డాత్మయో గమ్ము 
చిత్తమ్మునం దాల్చి సిద్ధిని బొంది 
యందజు విన నిట్టు లనియె “నీ సూత 
నందను డిపుడు [పాణమ్ములతోడ 

జవస త్ర (ములతోడ( జరియించు గాక: 
భువి నీతని(పసిద్ధి పొదలెడు. గాక £” 
అనునంత నా సూతు6 డసువులు దాల్చి 
మునిజనమ్ముల కెల్ల మోదమ్ము. గూర్చె 


బలరాముడు పల్యలు (డను రొక్రసుని సంహారించుట 


పదపడి శ్రీకృష్ణ: భవద(గజుండు 

సదయాత్ముండయి మునిసంఘమ్ము6 గాంచి 

యనియె “నో మునులార। అనఘాత్ములార 
యనుమానపడక మీ యభిమత మింక 1490 
యెదై నం గలదేని యెటిగింపు( డయ్యు 

కాదనకుండ నే. గావింతు దాని” 


872 


@) (పార్థనాభాగవతము 


ననవు డా మునులెల్ల హర్షమ్మునాంది 
యనిరి “ఓ హలధర।; యసుర యొకండు 
ఇల్వలుండను రాక్ష సేం్యదునిసుతుండు 
పల్వలుం డనువాండు పాపకర్ముండు 
(పతిపర్వదినము తప్పక యేగుదెంచి 
యతిభీతిదముగ నీ యజ్ఞవాటికల 
మలమూ[తశొణిత మాంసముల్‌ గురిసి 
కల(గించు మమ్ము నక్కటికమ్ములేక 

అ దానవునిజంపి, యరుసమ్ముగూర్చి 

నీ దయ మాపయి నింపి యాపై ని 

చను; మయ్య యిటనుండి సజ్ఞనవినుత ః 
యనఘ: యె యెడల నీ కగును శుభమ్ము 
సకలతీిర్ధముల మజ్జన మొనరింప 
నకలంకచరిత, యి య్యఘము దొలంగు"” 
నని మును లన రాము. డట్ల గావింతు 
ననెః నంత పర్వసమాగమ మయ్యె 


మునిసమూహము యజ్ఞములు సేయంబూన. 

గని పల్వలుండు వేగమ చనుదెంచి 1000 
తొలుతటిరీతి. దత్చుణ్యవాటికల 
మలమూ[తశోణితమాంసముల్‌ గురిసి 

భూరజమ్మును జల్లి పొడిరాలు విసరి 

ఘోరంపు సుడిగాలిం గుజముల. గూల్చీ 

వినువీథి( దిరుగుచు విజ్ఞవింగుచును 

మునుల. గష్టమ్ముల ముంప( దొడంగె, 

ఆ రక్కసుని |పలంబాసురాంతకుండు 

వీరుడు రాముండు వీక్షించి తనదు 


దశనుస్క ౦ధము $783 


హలమును చాచి యా యసుర కంఠమ్ము 
మెలకువ దగిలించి మిన్నున నుండి 
పుడమింబడ(గ సీడ్చి ముసలాన వాని 
నడునె ర్తి మొత్తెనా నర్తంచరుండు 
కడువడి నెత్తురుల్‌ [గక్కి ప్రాణములు 
విడిచెః; మునులభీతి వీడె నా క్షణమ 
అంతట మునివరు లా బలరాము 

స్వాంత ముప్పొంగంగ సత్క్బృతుల్‌ పెక్కు 
గావించి, రాతండు6 గడు మోద మంది 
యా వి|పతతి వీడి యటనుండి వెడలి 
తిర్ధరాజమ్ముల. దిరిగి సేవించి 
యర్థవంతముబే సె నా తీర్చయా(త 1910 
నారాయణా, కృష్ట, నాగారివాహ, 

క్రీ రాబ్టశయన, లక్ష్మీ పాణనాథ! 

మణివోలె సర్వభూమండల మాత్మ 
ఫణముల పై దాల్చి, పరమాత్మ నీకు( 
బాయని శయ్యయె పరంగెడు నట్ట 

యా యనంతుని యంశమందున బుట్టె 
బలరామదేవుండు, బహుళ శాస్త్రార్థ 

ముల. గనుగొని జ్ఞానమూ రియె వెలి౭గె 
చుట్టాలజగడాల( జూడ నే ననుచు 

బట్టుగా తీర్థ సవలు సేయ వెడలె 

నా మహాత్ము(డె నై మిశాటవియందు. 
దామసగుణమున దను6 దాన మజచి 
పాపకృత్యము పొరపాటున. జేసె 
గోపమ్ము దుఃఖము గూర్చుక యున్న! 


874 


(శ్రీ) | పార్ధనాభాగవతము 


యైన నా సేరి మహాత్ముండు గాన, 

తానుచంపిన సూతు, దత్సణమ్ముననె 

[బదికించె. బల్వలు [పాణముల్‌ దీసి 

ముదము తాపస సంఘమునకు. వేకూర్చె 

దనకు నంటిన దురితమ్ముల దులిపి 
యనఘచరి[తుండై యలరె విశ్వమున 1920 
నీ రీతిగా వింత లెన్నియో జగతి 

సారసదళ నేత; జరుగుచునుండు 


కరుణాలవాల, శ్రీకర. రమాలోల, 
పరమాత్మ, కేశవ, వై కుంఠవాసః 
బలభ(దుండే పొరపడిన చిత్తమున 
కలుషకృత్యమ్మును గావించె నంట 

నే నతిమూఢు(డ నీతిదూరుండ 
శ్రీనాథ, పావముల్‌ సేయకుండుదునె ? 
చేసితింబో వాని? జెచ్చెర దులిపి 

వాసి కెక్కెడు (పభావము నాకు గలదె? 
కావున నీ పాదకమలముల్‌ పట్టి 
కావుమా యనుచును గమలాక్ష, నిన్ను 
స్తుతియింతు నిది నాకు దోంచిన్మతోవ 
పతితపావన, నన్ను. దాలింపుమయ్య 


కుచెలోపాఖ్యానము 
శ్రీకౌస్తుభవిభూష, |శితజనపోష, 
పాకారిముఖసురవర్గ్లసంతోష, 
పరమపూరుష, భవద్భ కుల చరిత 
అరయ విచ్మితము లతిపుణ్యదములు 


య jen 
శ 
¥ 


దశమస్క ౦ధము 375 


తనకు లభించినదాన సంతృ ప్రి 
గనుచు యాధ్ధావృ త్తి గాదని [బదుకు 1930 
నీ మెచ్చుభక్తుండు నిను. గోరకున్న 
నా మహాత్మున కిత్తు వధికసంపదలు 
అతిలేశ మెయైన నయ్యెడు(గాక 

మతి నిన్ను. దలంచి సమర్పణసేయ 
నద్దాని మేరువునట్ల భావించి 

తద్ద |పీతిగం గొని తనియుచుండుదువు 
నిను మై తితో(గొల్బు నిరుపేదలై న 
ఘనవై భవంబులు గలిగిన వారె 

నీ భ_్రవర చిత్తనియమముల్‌, నీదు 
[పాభవోన్నత శుభాస్సద భావగుణము 
లజహరవాసవాద్యమర పూజ్యములు 
వృజినదూరమ్ములు విశ్వ[పకాశ | 


శీఠకఇష? నీదు నెచె-ాలి, బాలమందు 
ODE చ బీ 
నీ కుద్దియగుచు సాందీపని యొద్ద 
జదివినవా(డు, [పశ సశాసార 

ఎం ఆధ 
విదు*డు కుచేలాఖ్య వెలసినవాంయ' = 
అతడు రాగాదుల నాశల నణణి 
యితరుల నడుగక యేవేళ కెద్ది 
తనకు. దాన లభించు దాని మేరువుగ 
మనమున నెంచి నిమ్మళముగ నుండు, 1940 
దారి[ద్యవాధ కొంతయు లెక్టుగొనక 
దారసుతుల( గలదాన. బోషించు 
నతడు బ్రహ్మజ్ఞానియగుట నా రీతి 
వెతలకు లోగాని విధమున. దనదు 


శ) | పార్ధనాభాగవతము 


సంసారధర్మంబు జరపుచు నిన్ను 
హం సేందునయన, కృష్టా! నమ్మియుండు. 


కుచేలుడు శ్రికృష్ణంనిం జూడ ద్వారకకు జనుట 

ఆ పుణ్యుసతి మహాసాధ్వి సచ్బీల 
వాపంగరాని లేవడి బాధవడుచు. 
దనదు సంతు క్షుధాగ్ని( దపియించి, పెదవు 
లను దడుపుచు వెన్నులకు( బొట్టలంట 
కనులలో దెన్యమ్ము గన్పడ వచ్చి 

“జనని; పిడి కెడెని( జాలును బువ్య 
తిన బెట్టి యా(కలి దీర్పువా;$” యనుచు. 
దన చుట్టునుం జేరి తహతహపడుచు. 
గరముల ప|తముల్‌ కంచముల్‌ వట్టి 
పరితాపపడి పల్కుపల్కులు చెవుల 
సూదులు (గుచ్చిన చొపైపన నామె 
వేదనపడుచుండు వెర వేమిలేక 


అ య్యింతి యొక్కనా' డా త్మెశు( జేరి 

యొయ్యన నిట్లనె “ ఓషృపాణనాథ : 1990 
తలమున్మ లగుచు( బేదటజికము మనల. 

కలంగింప న ద్దాని( గడ|దో యువిధము 

నెప్పుడే మదినెంచ వెల ? యిట్లుంట 

చెప్పెద నొకమాట చెవియొగ్గి వినుము 

నీకు బాలసఖుండు నిగమగోచరు(డు 

శ్రీకృష్ణ డాతని(జేరి. తత్మరుణ 

నంది, లేమిడివాపి, హర్షమ్ము మెము 

పొంద మ మ్ముద్ధరింపుమ, జీవితేశ : 


దశమస్కంధము 377 


మరియొక్కమాట, యా మాధవు డారు 
పరిరక్రకుండు తృపాస్వభావుండు 
కలలోననై నం దన్గాననియట్టి 
కలుషాత్ను(. డాపద గలిగినవేళ 

త న్కాక్కపరి భ క్రిదలంచినం జాలు, 
దనై న నిచ్చు ముదమ్మున మెచ్చి 
నిజముగ నిశ్చలనియతితో దన్ను 
భజియింప నీయండె వాంఛితార్థములు ? 
కాన, వేగమ ద్వారకాపురికే-గ 

శ్రీనాధథుం గ్భష్టు దర్శించుట మేలు, 


అను సతిపల్కులఅ కలరి కుచేలు( 
డనఘుండు యోచించి యా కృష్ణు( జూడ. 1960 
జనుటయ యిహపర సాధన మనుచు 
మనమున. దలంచి య మ్మగువ కెట్ట నియె. 
“ గరిత, నీ వన్నట్లు గమలాక్ష( గ్భష్టు 
దరిసించివత్తు, నా దామోదరునకు 
గానుకగా నీయ(గల వస్తు వెద్ది 
యేనిం. గలదె కొని యేను చనంగ” 
ననుచుండంగనె విని యామె [పాజెశు 
చినింగిన చేలమ్ము చెంగున. గొన్ని 
యడుకులు ముడిచి నెయ్యమ్మున. బంప( 
గడుమోదమున నిన్ను. గాంచు నుత్చుకత.( 
జనుదెంచె నతడు కుశస్థలి జేర. 
దన మనంబున నిట్లు తలపోసికొనుచు 
“ఏ రీతి ద్వారక నేం జేరం గలనా? 
కారుణ్యనిధి( గృష్టు( గాంచ నా కగునొ ? 


(€) NSPS 


ద్వారపాలకులు న న్వారించి యిందు 

నీ రాకకును గల నిజ మెద్ది ! యెవ(డ? 

వనుచు€ [బశ్నింప నేదై నను వారు 

తనియునట్లుగ కౌద్దిధన మైన నిచ్చి 

చొత్తుమన్నను ధనశూన్యుండ నగుట 

నత్తటీ నీనా ప్రయత్న మేమగునా? 1570 
యైనను నా భాగ్య మా కృష్ణు కరుణ 

యీ నా(డెటులొ, యటులే యగుడాని, 

యాత(డు న న్నలక్ష్య మ్మెలచెయు? 

నీ తలపోతల నేమియు జరగ, 


కుచేలుడు శ్రీకృష్ణ మందిరముచేరి సత్కారములు 


వడయుట 


దని యెంచి ద్వారక నాతడు చొచ్చి 
మనము పొంగంగ రాజమార్లముల్‌ గడచి 
చనిచని పెక్కుకక్ష్యలు దాటి యవల 
కనకహర్మ శ్రంబులు గాంచి యందొక్క 
యిందుకాంతోపలగ్భ హమధ్య మందు 
సుందరీజనములు సూరెల. జేరి 
చామరమ్ములు ర్స్‌ శయా్య్యాతలమున 
[పెమాస్పదంబగు [ప్రాయతోడ నివు 
కడువినోదముల సుఖంబుండ నిన్ను 
వెడందన్మెతంబుల వెలసిల్లువాని 
ఘనఘనశా్యముని కాంచనాంబరుని 
యనుపమలావణ్యు నచ్యుతుం గృష్షుం 
గని చేరువకు మెల్ల గా. జనుచుండ 
వనజాక్ష; నీవు త్మృద్భాహ్మణవర్యు 


దశమస్కంధము 379 


చిననాటిమిితు సచ్చిలు. గుచెలు( 
గని, సెజ్జపై నుండి [(గక్కున డిగ్గి 1580 
యెదురేగి కౌంగిలినిడి తోడితెచ్చి 
ముదమార నీ తల్పమున నుపవిష్టుం 
గావించి యాతని కాళులు గడిగి 

యా విమలాంబువు అతిభ క్రిం వదలను 
దాలిచి తాళవృంతమ్ముల విసరి 

చాలిన సత్క్బృతుల్‌ సలిపి స్వాగతము: 
బలికితి, వా వ్మిపవర్యుం డానంద 

జలధి నోలాడె తత్సందర్భమందు 
నీరజముఖి రుక్నిణీదేవి తనదు 
కరకంకణమ్ములు ఘలుఘల్లు రనంగ 
వివనతో మెల్ల వీవ( దొడంగె 

నా విపు |శమవాసి హాయి యేర్పడ(గ 


అంతఃపురాంగన లా విపుభాగ్య 
మంతయు గాంచి మహాద్భుతం బంది 
“ఏమితప మ్మీత6 డెటు తనతొంటి 
జామున? జేసెనో వచియింపలేము 
వరయోగి జనగణోపాసకుం డగుచు 
వరలు నీ యీశ్వరు పర్యంకమందు 
వసియించియున్నా (డు; వరమునీశ్వరులు 
వసుధ నీతనిసాటివారలు గారు 1590 
తనసతి ముచ్చటల్‌ తా నంతమాని 
వనజాక్షు+ డీ పేదపాబున కెదురు 
చని కౌగిటంజేర్చి స్వాగతం బడి గి 
వినయమ్ము మీజింగ వివిధసత్క్మియలు 


$80 


(ట్ర (పార్దనాభాగవతము 


గావించుచున్నాండుగద, వివరింప 

నీ వసుధామరు, డెంతపుణ్యుండొ”! 
అని యనుకొనుచుండి రాత్మలయందు 
మునిజనసన్నుత, ముకి పదాతః 


శ్రీకృష్ణ కుచెలుల పరస్పర నల్హాపములు 


అయ్యవసరమున నప్టాక్ష ః నీవు 
నెయ్య్యు. గుచెలు ననిందితచరితు 
హ_స్టమ్ము భవదీయ హ స్రమ్ముతోన 
నిస్తుల| పేమ సంధిల్ల గా. గలిపి 
నీవు నతండు సాందిపనియింట 
భావముల్‌ గలియంగ వర్తి ంచినట్టి 
చరితముల్‌ గొన్ని [ససావనచేసి 
మరియు నిట్ల ంటివి మై|తి పెంపార. 
“భూసురోత్తమః కడు పుణ్యుండ క్స్‌ 
నీ సతి, భవదీయనిర్మలచరిత 
కనుకూలవ రిని యగు6ంగద, నీకు 
ధనధాన్య సంతాన దారాదులందు 
మనసువో నటులు నస్మన్నానసమున. 
గన(బడుచుంట నిక్నము మటీ వినుము 
లోకభ [దమ్ము నాలో నేను దలణి 
యే కరణిని కర్మ లెసంగం జేయుదునా 
యా కరణిని గొంద అతిలోభమతులు 
గాక, యు త్తంబులౌ దర్మ లొనర్చి, 
(సకృతిబంధమ్ములు వాసి, సంతృప్తి 
నకలంకమతు లయి యలరుచు నుందు 


1600 





దశమస్కంధము $81 


గురుడు సాందీపని గుటితించి చెప్ప 
నెణి(గితి మెన్నియో యెొజఖు(గంగ.6 దగిన 
గురు ధర్మములు వాని గొప్పతనమ్ము 
మబువవుగద నేను మజివ నెన్నటికి 

మన గురువరు(డు [బ్రహ్మమ్ము నెజింగి 
మనమున మోదించి మను ను త్రముండు 
జగతి మానవులకు జ్ఞాన ప్రదుండ 

నగు నేను గురుసేవ యతిముఖ్యధర్శ 
మని యొనర్చి తిని; (బ్రహ్మజ్ఞాన సంఘ 
మున నెను మిక్కిలి ముఖ్యుండ నగుచు 
సకల వర్ధా[శమ సద్ధర్మములను 
[(బ్రకటించి జ్ఞానమ్ము. (బజలకు౬ గూర్చి 1610 
యరయ దేశికుయను నాఖ్య నెల్లెడల 
ధరణి జరింతు ను త్రమవ ర్రనమున 
వరదేశికుండనై వర్తిల్లు నాదు 
గురుబోధనమ్మును గుర్తించువారు 
భవజలనిధి సులభంబుగ దాటి 
[పవిమలానందమ్ము బడయంగం గలరు 
అదిగాక గురుసేవ నతిభ క్రిజేయు 
సదమలాత్ముల నేను చాల |పేమింతు _ 


నని గురుస్థానమ్ము నగ్గించి మరియు 

మును మీరు గురు గృహమ్మున నున్నయెడను 
మి మ్మింధనార్థమ్ము క్త గురుపత్ని 
పొమ్మనుటయు, వనమునకు మీ రజిగి 
[శమపడుటయును 30 సద్గురు డంత 

మిము. గని చింతించి, మీకు దీవెనల 


882 


(శ్రీ) పార్గనాభాగవతము 


నిచ్చుట మొదలుగా నేర్పడం? గొన్ని 
ముచ్చటల్‌ [పస్తావమును జేసి, వాని 
మఅవవుగద యని మాధవా, నీవు 
పరమాదరమ్మునః బలు, నీ మ్మితు( 
డనియె “దామోదర: హరిః వాసుదేవ; 
మన మిర్వురము గురుమందిరమందు 1620 
వసియించియుండినప్పటి విశషమ్ము 
అసదృశామోదావహములు తలంప 

నవి యటులుండని మ్మా[శితవరద। 
భువన త్రయమునకు మొదటిగురుండ 
వీవు నీ కొకగురుం డెందేనిం గలండె? 
శ్రీవల్ల థా! నీవు శిష్యుండ వగుట 
గురువుగా నెంచి యొక్కొరుని సేవించు 
టరయ కారణమాాత మగుఃగదా నీకు” 
ననవు డానందమ్మునంది నీ వతని( 

గని యిట్టు లంటివి కరుణాలవాల } 


“" దరజీసురేశః యి త్రటి నన్ను6 జూడ 


నరుగుదెంచితివి నా కర్పణసేయ 

నే పదార్థముందెచ్చి తిట కెటింగింపు? 

మా పదార్థము లేశమైన మేరువుగ 

థావింతు, [గహియింతు, భక్తి ప్రధాన 

మా వస్తువునకన్న నని మదినెంతు _ 

నటుగాక భ క్రిహీనాతు(డు సీచు( 

డెటులేని హేమా[ది కెనయగు వస్తు 

విచ్చిన. గాని, నాయెడ దాని6 గొన(గ 

నిచ్చగింపదు భూసురేం|ద, నిక్కముగ, 1630 


దశమస్క_౦ధము 388 


చిత్రముగా దొండు చెప్పెద వినుము 
పత్రమొ పుష్పమొ ఫలమొ నీర మ 
నను. గొల్బ్చువా రర్పణము చెసిరేని 
యెనలేని పరితృపి నే స్వీకరింతు” 
నని నీవు | పేమ పెంపార( బలి నను 
విని కుచేలుడు తన వెంట6 దా. దెచ్చి 
నట్టి యడుకుల దా నర్చింప నోడి 
యట్టిట్టు లేమియు నన కూరకుండె 


శ్రీకృష్ణంండు కుచెలు(డు దెచ్చిన యడుకుల నారగించి 
మాతని ధన్య్యం గావించు 


అంతట నవ్వి[పు డబ్జాక్ష, నీదు 
చెంతకు నరుగుదెంచిన కార్య eso 
నీదు మదిం దో(ప నీ “విత డెంత 
పిదయయుు నొరుల వే(డ(డు; గాని 
తన సతీమణికి సంత సమును గూర్చు 
ననుజూడ6 జనుదెంచి నా. డీం్యదునకును 
బడయంగరాని సంపద లనేకముగ 
నిడెద నంచు దలంచి యిభరాజవరద। 
యత (డు చినుంగుబట్టయందున ముడిచి 
యతిభ క్రిం దెచ్చిన యడుకుల ముడిని 
గని, యిదియే మని [కన్నన దాని 
వనజలోచన, భవత్పాణి పద్మముల 1640 
విడిచి యా యడుకుల వీక్షించి యందు. 
గడుమోదమున. గొన్ని కరమున నెత్తి 
“పరికింప నన్ను, భువనముల నివియ 
పరిత్స షి నొందించు బాగుగా” ననుచు 


శ్రీ (పార్గనాభాగవతము 


నారగించితివి మహాత్మ, వెండియును 
కీరని సంతృ ప్తి తెలియ మటొక్ళ 
పిడికెడుగొన, నిన్ను వీక్షించి లక్ష్మి 
కడువడి నీ కరకమలమ్ము వట్టి 
“ చాలు6 జాలు మహాత్మ, సకల సంపదలు 

మేలుగా6 గలిగె ని మి|తున, కింక 
భక్షింప వల” దంచు వారించె, లోక 
రక్షక, సర్వభ[దంకర, కృష్ణ ! 


ఆ నిశ యావి|పు( డతి కౌతుకమున 

నీ నిలయమ్మున నిఖిలపదార్థ 

యుతహితభోజన మొప్పుగ6 దేసి 

యతిమృదుశయ్య పై హాయిగా( గూర్చి 

మబునాటి [పొద్దున మటి మేలుకాంచి 

సరవి కాలోచిత సత తుల్‌ దీర్చి 

నిను వీడుకొని నిజనిలయమ్ము. జేర. 

జనుచు నీ దివ్యదర్శనభాగ్యమునకు 1600 
మనము మహానంద మగ్నమ్ము గాంగ6 

దనకు. దా నిట్టులు తలపోసికొనియె 


కు-చేలుండు మరలి నిజవురమునకు వచ్చుట 


“నా పుణ్య మెమందు నలినాక్షు. శ్రీశుం 
బాపదూరుని(, గృష్టుం బరమాత్ము( గంటి 
నరయంగ నల్పు(డనై న నే నేడ? 
సిరిమగండై న యా శ్రీకృష్ణు( డెడ? 
నను నాదరమున( జెంతకు. జేరం దీసి 
తన సోదరునియట్ల తగ గారవించి 


దశమస్కంధము శ్రీశ్రీ) 


దై వమ్ము. బోలె స్వాంతమ్మున నెంచి 
వన చేంబట్టి విసరి నా [శమము 

వాపి, నా పాదముల్‌ వట్టె, వాత్సల్య 
మేపార, నా జన్మ మిటు ధన్య మయ్యె 
నా రీతిగా నాకు ననురాగ మొప్ప 
గౌరవస[త్కియల్‌ గావించెం గాని, 
ధనము నొసంగ.6 డా దామోదరుండు 
కను6గొంటి నేను తత్కారణ మిపుడు 


“ధనము నొసంగ మదమ్మున నితడు 
నను. జీరందగిన యత్నము మాను” ననుచు. 
దల(చెం గాంటోలు నతండు లేకున్న 
నలఘుసంపదల న న్నలరింపకున్నె ?” 1660 
అని వితర్మించుచు నా కుచేలుండు 
తనపురి* జేరు పథమ్మును బట్టి 
చనిచని ముందట సకలసంపదల 
దనరి లక్ష్మీదేవి స్థానమో యన(గ 
పొలుపొందు నొక సౌధమును గని యెవని 
నిలయమో యిది యని నివ్వెజనుండ 
తెజగంటి పూ(బోండ్ల తెజంగున నుండు 
తెబవలు గొందటు తెప్పున వచ్చి 
యా రమణీయ సొధాంతరమునకు 
కూరిమి వెలయంగం గొనిచని రతని 


శ్రీకృష్ణంండు తనపై చూపిన ఆదరమునకు 
కుచేలుడు సంతనించుట 
ఆ వ|పుభార్య మహాసాధ్వి మోద 
మావహిల్లె డు మది నాత్మేశు నతని 
[పాం భాం వర 


080 


ని య్‌ అరి న్‌ 
(ల) (వార్ధనాభాగపత యం 


గని [మొక్కు రిడుచు డగ్గరంజేర నతడు 
కనక రత్నాంచిత కమనీయభూష 
ణాదులు దాల్చి మహాలక్ష్మివోలె 
మోధమ్ముగూర్చు న మ్ముదితను జూచి 
యింతటి వైభవ మింతటి మారు 

పంతయు శ్రీ కృష్ణునాదృతి ననుచు 
నణువై న న సద్భక్తి నర్చింప( గోటి 
గుణితముగో దాని6 గొను దేవు డనుచు 1670 
మది నిను నమ్మి, యేమజక నీ దివ్య 
పద. వనజమ్ముల భక్తి( గొాల్చుచును 

తన మానసమ్ము. దొ ల్పటియట్టు లుంచి. 
మనుగడ. పరిశుద్ధమార్గాన జరపి 
వరమునీశ్వరులేని పడయంగ రాని 
పరమపదమ్మును బడ సె నంత్యమున 


నారాయణా,. జగన్నాయక, దేవ, - 
సారసనయన, కృష్ణా, వాసుదేవః. 
పేదయయ్యును నొరు వే.డుట మాని 
యావర్శజివియై యలరె కుచేలు. 
డాత( డాశాదూరు( డనఘవ ర్రనుండు 
వీతరాగుండు దృష్తి ప్తి విలసిల్లువాండు 
తన సతి మిగుల (పోత్సాహమ్ము సేయ 
నిను. జూడ6 జనుదెంచెనేగాని యతండు. 


"దనము. 'గోరనె? భవద్దర్శనముననె 


మనమున మోదించె, మమతలు డించె 
నిను. దృ ప్పిపతుపం బెన్నిధులేల స్వామి? 
యణువై నం భక్తి సమర్చింప(జాలు( | 


co 
లం 
క్‌ 


దశమస్కంధము 


గోరకున్నను భ క్రకోటికి నీవు 

గూరుతు వెందు నెక్కుడు వై భవములు 1680 
నీవు కుచేలుని నెయ్యమ్ము నెంచి 
పావనమైన తద్భ డి, నిమ్మావు 

కర్మల. గాంచి, యా ఘనత త్వ్వవెది 
నిర్మలమతి దేనినిం గోరకున్న 

నాతని గడు సతి యాదులం దన్ని 
యాతతసంపద లమర. జేసితివి 

నీ మ్మితవాత్సల్య నియమమ్ము పెంపు. 
గామాది శ్వతుషట్కము గెల్చి నట్టి 

వరభ క్ర జనగౌరవ [పప త్రియును 
దరమె నుతింప నెంతటి వారికై న 


కమలామనోహర, కాంచనచేల, 
సుమశరజనక, యచ్యుత, సత్యశీల | 
దుష్కర్మలనుజేయు దుష్టుండ. గాని 
నిష్కామకర్మలు నేం జేసి యెజులగ 
కలలోననై న ని న్లనుంగొనునట్టి 

తలంపు నాలోన నెత్తటీ! బుట్టలేదు 
నిక్టమౌ భ_క్టితో నీ కెప్పుడేని 
నొక్కుచుక్కజలమ్ము నొసంగి యే నెబుగ 
నే పుట్టువుననేని, నెందేని నీదు 
దాపు[పాపులను బొందని దరి|దుండ 1690 
నిట్టి యల్పుండ నే నిప్పుడు నస్‌దు 
గుట్టును మట్టును గొంచె మెటింగి 

నీ నామభజనమ్మునే చాలనమ్మి 

మానక చేయ నెమ్మది నెంచినాండ 


888 


శ్రీ) (వార్ధనాభాగపతము 


నాదు దోషముల నెన్నక వాని మజచి 
నీదు దయాదృష్టి నెజపి మన్నించి 
నను. [బోవమయ్య దినజనసంరక్ష: 
కనికరింపవె లసత్శంజదశాక్ష: 


మృతులైన తన వుతులందెచ్చి చూవుండని 'దేవకి 


శ్రుకృష్ణ బలభ దుల గోరుట 


శ్రీకరనవతులసీదామభూష | 
పాకారిముఖ సుపర్వగణ సంతోష; 
మాధవ, భవదీయ మహిమల పెంపు 
వేధయు నెబు(గడు విశ్వ పకాశ ః 
అఘటనాఘటన మహాశ క్రిం జూపు 
దఘదూర, భ క్రులయాత్మ లుప్పొంగ 
నీ మాతృభ_క్రియు, నీ ధర్మరక్ష, 

నీ మహామహిమము, నీ సాహసమ్ము 
జగదభినుతములు సరసిరుహాక్ష ; 
నిగమ నివహరక్ష, నిర్ణరపక్షః 


నీ తల్లిదేవకి నిర్మలచరిత 

ఘాతుకుం డయినట్టి క౦0సుని చెత. 1700 
గోలుపోయిన తన కొడుకులగూర్చి 

చాల. గుములుచుండి, శరధిలో6 బడిన 

గురుపుుతు: దన పు[త్రకులు, నీవు రాము! 

డరు దరుదన( దెచ్చినట్టి చరి[త 

జనములు సంస్తుతి సల్పుచునుంట 

విని యామె మిమ్ముల విశ్వాత్మకులను 

గని బాష్పజలముల( గార్చుచు తనదు 

వనట మీతోడ ని వ్వడువున. దెల్చె 


వశమస్కం౦ధము $89 


“నా ముద్దుసుతులార. నా తండులార, 
మీ మహామహిమలు మిగుల శాఘ కములు 
జగదుదయస్టితి సంహారములను 
దగ మీరు గూర్తురు తటి దప్పకుండ 
మీ కవి లీలలు మీ |పభావములు 
నాకు విశ్వాసముల్‌ నందనులార : 
ఎన్న(డో మృతినొంది యినసుతునింట 
నున్న బాలుని se గురూ త్రము తనయు 
నసువులతో. దెచ్చి యరయ నా గురున 
కొస6గితి రట యత డుత్సాహ మొంద 
నా పోలి కంసుచె హతులై న వారి 
నా పుతకుల దెచ్చి నాముందు నుంచి 17180 
నా మనోబాధ నంతము చేయు(డయ్య 
మీ మహామహిమలు మెటుగులు దేజ” 


శ్రుకృష్ణ బలభ|దులు పాతాళమున బలిచ| కవ_ర్హిం 


గాంజులటు 


ఆ దేవకీదేవి యభ్యర్థనమ్ము 
సాదరమ్మున ఎని జనని వాంఛితము 
నెజివేర్చ శ్రీకృష్ణ, నీతోడ రాము 
వరయోగబల మహ త్త్వమున. గై కొనుచు( 
బాతాళ భువి(జేరి బలిదానవునకు( 

ఖ్యాతి దర్శన మిచ్చి కరుణచూపితివి 
మిము రామకృష్ణుల మెటిదై వముల 
(ప్రముదితస్వాంతు.డై బలి గని మీకు 
నెదురయి జోహారు లేర్చడం జేసి 

పదపడి తో డెచ్చి భ|దాసనముల 


(్రి | పార్ధనాభాగపతము 


పవిష్టులుగ. జేసి, యుచితసత్క్మృృతుల 
రూపమగువాని నన్నియొనర్శ్చి 
దపద తము ముల్‌ నెమ్మి నొత్తుచును 

తీ, నిన్ను6 గేదర్హించె నీకి రీతి 


eA 


(6 ల ౭ 
భల ఈ 


పరమాత్మ. కేశవ, భక్తా ర్రిహరణ, 
పురుషో _త్రమా, కృష్ట, మునివంద్యచరణ, 
నందనందన, జగన్నాథ, రమేశః 
వందనములు నీకు పాపవినాశః 1720 
అరయ రాజస తామసాత్ముల కెపుడు 
పరమాత్మ, నిను జూచు భాగ్యము లేదు 
ఉత్తమ సత్త్వగుణొ త్తరులై న( 
జిత్తముల్‌ నీ మాయ. జిక్కుట యెద్ది 
సత్యమో యొజు(గంగ6 జాలక యుం[దుం 
నిత్యమ్ము తామసాన్వితులగు వార 
అెటు(గ6 జాలుదురె నితై ్యకసత్యమ్ము 
పరమపూరుష, భశ పాలనశీల: 

నీ పాదములచెంత నివసించు పదవి 

యీ పవితపథమ్ము నెప్పుడు విడక 
యనుసరించిన లభ్యమగు నా పథమ్ము 
కనికరమున( జూపి కావవే దేవ, 

స్వామి సీ దర్శనభాగ్యమ్ము కతన 

నా మనమున మలినమ్ములు టొల(6గె 

నేను నీ దాసుండ నేమి నీ యాజ్ఞ 
యానతీయవె నుహాత్మా! యొన రంతు * 
నని యత. డన విని హర్షమ్ము నొంది 
వనగాక + యతనితో- బలికితి విటు _ 


దశమస్క౦థము ' 391 


శ్రీకృష్ణ బలభ్మదులు బలిచెంతనున్న తమసోదరులందెచ్చి 
- దేవకికిం జూవుట 


బలిదానవెం[ద। నా పల్కులు వినుము 
తొలియుగమందు నిస్తుల త పోధను(డు 1790 
ఘనుడు మరీచ్యాఖ్య. గల్లినవాండు 
మునిజనమ్ములలోన ముఖ్యుండు గలండు 
అతనిప్కుతకు లార్వు రజుడు శపింప 
పతితులై మొదట పెంపజ హెమకశిపు 
తనయులై పుట్టిరి, తదుపరి వార = 
అనుపమ యోగమాయా |పభావమున 
నరయ దేవకి గర్భమందునం బుట్టి 
దురితాత్ను(డగు కంసధూర్తు(డు ప. 

నీ యింట నిప్పుడు నెలకొని మిగుల 
[శేయముల్‌ సౌఖ్యముల్‌ అందర వ 
మా తల్లి దేవకి మజువంగ రాని 

యాతత పుతశోకానల తప్ప 

యై నిజాత్మజుల తెండని మమ్ము. బ౦పె( 
గాన వచ్చితిమి, రాకకు హెతు విదియ” 
అని వారింగొనివచ్చి యచ్చుతా, నీవు 
జననికి చూపి తి జగము మెచ్చంగ ran 
తన తనయుల(జూచి తల్లి దేవకియు 
ననుపమానందాబ్టియందు. మునింగె_ 


శ్రీకృష్ణుండు మృతులైన వ్మిపసుతులం దెచ్చిన కథ 


నలినాయతాక్ష : కృష్ణా: ద్వారవతిని 
గల యొకవిపునిగరితకు సుతుడు .. 1740 


$92 


శ్రీ పార్గనాభాగవతము 


' జనియించి మరునిముసమునందె మరణ 


మును బొందె, నంత నా భూసురవరు(డు 
ఘనవు[తశోకాగ్ని. [గాగి యాక్షణమ 
తనయుని దెచ్చి తత్పట్టణ రాజ 
నిలయమ్ము ముందుంచి, న్మేతాల బాష్ప 
జలములు గాణ నసహ్యమౌ శోక 
మెడ(ద వాధింప విధీ, యిటు దుఃఖ 
జడధి న న్ముంచెడు చలమేల నీకు?” 
అని విధి దూటుచు, నా|క్రందనమ్ము 
నొనరించుచును నటనున్న జనులను 
వినుండని యిటులనె “విపవిద్వేషి, 
ఘనశాస్త్రపద్ధతుల్‌ గాదనువాండు, 
పాపాత్ముండును క్ష్రబంధుండునై న 
భూపాలకుని దోషపుంజమ్ము చేత 
పుట్టినప్పుడె నాదు పుతుండు గిట్టె 

కట్ట: యేమనవచ్చు( గాలమ్ము మహిమ 
(కూరులై హింసకు6 గొంత ఠకన్యాయ 
కారులై విషయసుఖంబుల మజిగి 
యున్న రాజుల భూమినుండెడి [పజకు 
సున్న శుభములంట చోద్యమ్ముగాదు 1750 
జనులార” యంచు నచ్చటువాసి పోయె 
తన గేహమునకు నా ధరజీనురుండు. 


ఇ వ్విధంబున సుతు లీల్లుచు నుండ 
నబ్యి|పపుంగవు( డా మృతసుతుల 
ధరణిశు మందిరద్వారమం దుంచి 
సరిపరివిధముల౬ [బభు దూషణమ్ము 


దశమస్కంధము 893 


గావించుచును బెక్కు గాథలు వలి 
పోవుచుండెను దుఃఖమును వీడలేక 

ఆ రీతి ఎ పుసుతాష్టక మోలి 

దోరెనుః; నవమవు[తుండుగూడ మరణ 
మొంద వానిని గూడ నుర్వీశనగరు 
ముందుంచి బాపండు మునుపటియట్ల 
విలపించు చుండ6గా వివ్వచ్చు. డతని( 
దిలకించి, హేతువు దెలిసి యిట్ల నియె 


అరును(6డు [బాహ్మణునకు 6 బుట్టు బొలుర 
(బదికింతునని (వతిన చేయుట 


“భూసుర, నీ విట్లు పొగులుచు నుండ 
నీ సరసను జేరి నీ వెత బాప 
నొపిత శౌర్యధుర్యుండగు ధన్వి 
యీ పురి లేడయ్యె నిది చాలవింత, 
సుతులను గోల్పోయి, శోకాన( గుందు 
నతగుల రక్షింపనట్టి భూ వరుడు 1760 
పరికింప నటుడుగా భావింప బడుచు( 
బరిహాసమునకు నాస్పదు. డగుచుండు 
మదిలోని నీ వగ మానుము విప: 
[బదికింతు నీదుప్కుతకుల నే నింక 
నిటమీ(ద నానంద మెసంగెడి నీకు 
నటు చేయనేని నే ననలమ్ము.( జొత్తు 


అనవు( డా పల్కుల నాలించి వ్మిపు6 
డనియె నరునునితో నచెారువొంది 


994 


శీ నా కము 
(3) [వార్థ భాగవత 


“ఏల పఠల్కెదు పార్థః యో వెళ్టిపల్కు. 
లాలకింతురె యెట్టి యజ్ఞానులై న 
బలరామకృష్ణులు వారి.పు[తకులు 
బలశాలులగు యాదవ|పముఖులును 
బూనని యీ కార్యమును నీవు చేయ 
బూనుట హెశనమ్మునకు మూలమ్ము 
చాలింపు మీపూన్కి చనుము నే తోవ 
సీలాగువల్క్ముకు మిక నెందునేని” ' 
అన విని పార్టుం డహంకార బుద్ధి 
ననియె వి|పునితోడ నందబు విన(గ, 


“ఏను బలుండగాను, కృష్ణుండగాను 
మీనాంకుండనుగా నమితుల నెల్ల 
గాండీవనిర్ము క్ర ఘనశరాహతుల 
భండనమ్మున? జెండు పార్గుండ సుమ్ము 
తిపురాంతకునితోడ( దెగి పోరినాండ 
విపుల వెద్యమ్ము మద్వి[ఈకమ్మకమము 
తెలియవై నను, మృత్యు దేవత నణంచి 
సులభముగా నీదు సూనుల. దెత్తు 
నని నమ్మ(బలుక నా యర్జును [ప్రతిన 
మనమున నమ్మి [భాహ్మణుం డూరడిల్లి 
నతని( గీర్హించుచు నాత్మమందిరము. 
గంతుకంబుతో. జేర కొన్నాళ్లు గడవ. 
దన భార్యకు, [బసూతితరుణ మెర్పడ6గ. 
జని యత డర్దునుసన్నిధిం జేరి 
వినిపించె నవ్వార్త: వివ్యచ్చుC డంత 
మునుకొన్నసంతోషముస శంభు. గూర్చి 


1770 


దశమస్కంధము 895 


(పార్థించి, యస్రదేవతల( దలంచి 

యర్ధి గాండీవాది యాయుథాల్‌ దాళ్ళి 

యాతని వెనువెంట నరిగి బాణముల 

సూతికాభవనమ్ముచుట్టు, నాకాశ 

మందున దిక్కుల నరికట్టి, మి క్తి 

కెందుంగాని [పవేశ మెటులేని యటులC 1780 

గావించి, జాగరూకత వహియించి 

కావలియుండె నా ఘనశార్యధనుండు స్త 

అంత పాజబుతగనె నర్భ్శకు, నచటి 

కాంత లా బాలకుంగని, పుట్టె! బోయె 

నని బొబ్బ లిడుచుండు నంతలో శిశువు 

చనె మాయమయి యాకసమున క|బముగ 

నప్పుడు (వాహ్మణు. డమితశోకమున 6 

జప్పునం బటచి, నీ సరస కేతెంచి 

విలపించుచును నీకు వినిపించె. దనకు. 
గలిగిన కష్ట మి కరణి శ్రీకృష్ణ : 


(బాహ్మణు6డు అర్జునుని యసమర్థ తను 
శ్రీకృష్ణంనితోం జెప్పుట 


“ నందనందన: కృష్ణ! నగధర: శౌరి: 
బృందావిహారః; గోవింద: మురారి: 
యవధరింపువు నాదు నంగలా ర్చెల్ల 
వివరింతు నీతోడ విశ్వాత్మ, దేవ! 
పౌరుషహీను(డౌ పారు రజులను 

థి జ 
నేరక బేలనై నెజనమ్మి నాదు 
తనయుని గోల్చోయి, తాలిమి మాలి 
వనట మునిం౧తి వనజాయతాక్ష : 


896 


(శ) (పార్థనాభాగపతము 


ఎక్కడి యర్హునుః డెక్ళుడి ధని, 

యెొక్కడి గాండివ, మెక్కడి యస్త్రః 1790 
మెక్కడిశపథ మిం దేదియౌ సత్య 
మక్కుటాః: యన్నియు నరయ జల్పములు” 
అని వందురుచు( బల్బు నా విపుపల్ఫు 
లను విని పార్థుండు లజ్ఞాళు వగుచు 
మనమున శాంతి యే మా[తమ్ములేక 

తన (ప్రతిజ్ఞను నిల్చ' దలచి వేవేగ 

వరుస దిక్సాలుర వాసమ్ములకును 
సురగేహములకు. జక్షుుశ్శవోనిలయ 
ములకును జని రోసి భూసురాత్మజుల 
హొల(కువల్‌ దెలియక పుడమికి వచ్చి 

తన పల్కు లెల్ల వ్యర్థములౌట వగచి, 
యనలమ్మునంబడు యత్న మొనర్చి 


శ్రీకృష్ణుడు అరునుని వోడ్కాని వె కుంఠమునకుంజని 
రది లె యా 


(బాహ్మణబాలుర€ దిచ్చుట 
అజహరవందిత । యత్తటీ నీవు 
విజయువై రాగ్యమ్ము, విపుశోకమ్ము( 
బాపి వారల. దృ ప్రిపజబుప(గా నెంచి 
చూపెద నీ వ్మిపసుతులను నీకు 
ననఘ, యీ యాత్మహత్యాళృత్య మేల; 
యని యగ్నింబడకుండ నర్జును నాపి. 
సీ వెంట నా మితునిం గొని రుచికిం 
దావయి శోభిల్లు తపనీయరథము 1800 
నారోహణ మొనర్చి యరిగి ధరి తి, 
వారినిధుల; జ[కవాళపర్యతము 


దశమస్కంధము 897 


మేరునగము నా|క్రమించితి, వవల 
కారుచీ(కటి శతాంగము [పవేశించె _ 

నా తమోమండలమందు రథములు 
కాతరమున నెటు గదలక నిలిచె 

నంత జ[కమ్ము న్‌ వాత్మ. దలంచి 
ధ్యాంత మణంపంగా6 బంప( దత్కాంతి 
దట్టమౌ చీకటి తలంగె, వెలుంగు 
పట్టపగ అనంగ భాసిల్లె, హరులు 
ముందున కతివేగమునC( బర్వులె తె 
నందకుమార : స్యందన మటువోయి 
చటులోర్మిఖీషణ సాగరమందు 
పటువేగమునం జొచ్చి పర(గ నా నడుమ 
భానుసహ|సశోభల వెలు(గొందు 

జానగు నొాకదివ్యసదనమ్ము. జేరె_ 

ఆ దివ్యసదనమ్మునందు భోగీం[ద 
మేదురశయ్య సం|పీతి( గూర్చుండి 
యాదినారాయణు( డ|పమేయుండు 
వేదో క్ర విధి మునిబృందమ్ము స 1810 
లొనరించుచుండ మహోన్న తవిభవ 
మున నుండె భ క్రసమూహముల్‌ వష వలే 
నంతట మీ రిర్వు రయ్యాాదిదేవు 
చెంతకు జని నమస్క్బతు లాచరించి 
వినయవిధేయతల్‌ వెలయ నుతించి 
యనుపమానందమ్మునంది నిల్చుండ 


అయా్యదిమూర్తి దయాదృష్టి( బటిపి 
నెయ్యము [పయి నిల్చి వికించి 


398 శ్రీ (పార్థనాభాగవతము 


చిబునవ్వు మోమున. జిందులు దొక్క 
పరమాదరమ్ము సువ్యర్రమౌ చుండ 
“ధరణి భారము మాన, దెత్వ్యుల( జంప 
వరభశ జనుల సాధ్వసమును కూప 
ధర్మము ధర శాశ్వతమ్ముగ నిల్చ 
శర్మమ్ము జగతికి సవకింప మీర 
అవనిని నరుండు నారాయణు. డన(గ 
నవతరించితిరి నా యంశమ్మునందు 
నియతి దప్పక ధరణికి మేలుగూర్చు 
నయవర్రనుల జగన్మాన్యుల మిమ్ము. 
గన గార మ్మునుల్‌ గాన భూదేవు 
తనయుల నిట కగత్యముగ( దేవలసె 
వీరి యా బాలురు వి|పునిసుతులు 
మీరు గొంపొం డిశ మీ కడ్డులేదు ” 
అని వీడుకొల్చంగా న య్యుర్భకులను 
గొని వచ్చితిరి మీరు కుతుకమ్ము మీజి 
నంతట నిను. గొనియాడి వుృతులను 
సంతసమున. గొనిచనె (దాహ్మణుండు 
తన యహంకారవర్రనకు నర్జును(డు 
మనమున సిగ్గిలి మరుమాటలేక 
భవదియ' మహిమకు; (బఐతులొనర్చి 
యవధానమతి నిన్ను నర్చించుచుండె 


దేవకీసుత , కృష్ణ, దీనమందార 
నీ వివేకమ్మును నీ మాతృభ క్రి; 
బాతాళభువి కీవు బలి. జూడంబోయి 
నీ తల్లి చూడ వాంఛించిన సుతుల. 


దశమస్కంధము 399 


దెచ్చి యా యమకోర్కి( దిర్చుట జగతి 
మెచ్చి కొండాడి స్వామీ, వాసుదేవ: 
పాజటుని సంతస పజుపగా విజయు 
గౌరవమును న్‌ల్చంగా మది నెంచి 

వై కుంఠమున కేగి వై కుంఠు కృపను 
పాకటముగం బొంది. బాలుర. దెచ్చి 1890 
భనదియ సన్మిత భ క్రవాత్సల 
మవని వెల్ల డిచబేసి తంబుజనాభ ః 

నీ మహామహిమలు నీ సాహసములు 
సామాన్యములె జగజ్జాలసంరక్ష ః 

వానిని మదినెంచి [పార్థన సేయ 

నైన యోగ్యతలేని యధముండ నేను 
నను [దోసివుచ్చక నా యవివేక 
మును లెక్క సేయక [పోవుమా నన్ను 
సరసీరుహాక్ష! నీ శరణు చొచ్చితిని 
కరుణింపు మయ్య భ_్రజన సంరక్ష: 


సుభదా వరిణయము 


శ్రీనాథ, కారుణ్యసింధు. సర్వశ, 
జ్ఞానస్వరూప, నిర్ణరగణపక్ష, 
సరసిజనాభ: నీ సంకల్పముననె 
జరగుచునుండు నీ జగతివర్తనము 

కాని యేమియు నెజుంగని యట్లు నీవు 
మానవజాతిధర్మమున నుండుదువు 

అట్టి నీదు రహస్య మరయంగళ? గలరె 
యెట్టి వారైన మౌనీం[దసంస్తుత్య £ 


శ) | పార్ధనాభాగపతము 


పుండరీకదళాక్ష, భువనై కరక్ష 

పాండుసుతుఒడు నీకు బంధు వర్ణును(డు 1840 
తీర్థయా|తలు సేయం దివిరి యెల్లెడల 

నర్ధి మై. దిరుగుచు, నభిలతీర్ధముల 

వరమన నొప్పు (ప్రభాసతీర్హమున 

కరిగి తాం గొన్నినా శ్లచ్చట నుండె 

దామోదరా, సుభ్యదయు నర్జునుండు. 

[చేమలు మనముల. బెంచుకొంచుండి 

ర క్కారణమ్మున నామెను జూడ 

మకుువపడియుండె మది విజయుండు 


“ ద్వారక. గొరవపతికి సుభ్యద 
సిరి యొసంగి పెండ్లి చేయం దలంచె 
నను వార్త వెల్వడెః నవ్వార్హ నరు(డు 
విని, యామెనుం జూచు వేడుకతోడ 
ద్వారక కేడి (తిదండి వెషమ్ము 
నేరుపుతో+ దాల్చి, నిఖిలజనమ్ము 
తను నమ్మి సేవింపం దత్పురియందు 
దినములు గడపుచు. దిరుగుచునుండె, 


అరునుండు సుభదను శ్రుకృష్ణంవాజ్ఞను గూని 


ఖాండవ్యపస్థ మునకుం దెచ్చుట 
థి 


కపట్కతిదండిగా( గవ్వడి నెబుంగ 
కపరిమితానంద మంది తాలాంకు 
డాతని తన నిలయమ్మున. జేర్చి 
[వీతియు భ కియు వెలయంగ భిక్ష 1890 


దశమస్కంధము 401 


యిచ్చుచు నుండె నా యిం[దాత్మజుండును 
మెచ్చి గైకొనుచు నెమ్మిగ నటనుండి 
యా హర్మ మందున నలరువిల్కాని 
మోహనాస్త్రమ్మన, మోహిని యనంగ 
సంచరించుచు నున్న చాన సుభ్యదః 
గాంచి మదను బాణఘాతముల్‌ దగుల( 
జలితమనస్కు..డై సతతమ్ము తనదు 
తలంపెల్ల నా తలోదరియందు నిలిపె 
నా సుందరియు మన్మథాకారు నతని 
భాసుర మునివేషు6 బరికించి చూచి 
యతడు పార్గుండని యాత్మ భావించి 
యతనుసాయక చలితాత్మయై భీతి, 
మురి పెమ్ము, మోహము ముప్పిరిగాగ 
కరము లజ్జాగుణగరిమ తా నుండె 

నా విధంబున సుభదార్జునుల్‌ [ప్రెమ 
భావముల్‌ గల్లినవారయి యుంట 

నీ వెజుంగుదు గాని నిఖిలేశః యన్యు 
లేవారలు నెజుంగ రేమాగత్ర మేని 


ఒకనా(డు దేవీమహోత్సవమునకు 

నా కన్నియ సుభ[ద యప్పురి వెలికి 1860 
నరుగుదెంచిన సమయమ్మున, పార్థు( 

డరవిందనయన కృష్ణా! నీదుముదల( 

గైకొని తాను న కాంత వెన్వెంట. 

దేకువచని యామె. దెరున నుంచి 

కొనిపోవుచుండె నెక్కుడు సంతసమున. 


దనకడులేదను థె ర్యమ్ముతోడ స్తు 
(వా. భా 26 . 


402 


శ్రీ) పార్గనాభాగవత ము 


నాదృశ్యమును గని, యధికరోషమున 
యాదవసై నికు లర్జునునెదుర 

నాత(డు వారల నందటజ ఘోర 

శాత బాణముల సంకటపజచి 
విజయమ్ముంగొని తన పియతోడ( గూడి 
[పజమెచ్చ ఖాండవ (పస్థమ్ము( జేరె. 
హలి యా విచితకార్యవిధమ్ము నెటీంగి 
ప్రలయకాలాగ్ని కై కె వడి [పజ్వలించి 
కోపింప బంధులగూడి నీ వతని 
దాపునంజేరి తత్పాదపద్మముల 

కంజలి గావించి యాతనిమనసు 
రంజిల్లునట్టుల (బార్థింప నతడు 
గతమును మజిచి యా[గహమును వీడి 
యతి పీతి విజయుని నందున నిలిపె, 1870 


జగదేకవీర, కృష్ణా, వాసుదేవ 
నిగమగోచర, నీకు నిఖిలమ్ము వెద్య 
మగునుగదాః సుభ దార్జును లెలమి( 

దగ మనంబుల. |బేమం దవిలియుండుటయు, 
ద్వారక. గపట|తిదండియె నరుడు 
చేరివసించు (పసిద్దకార ణము 

నీ వెబుంగుదు, కాని, నిక్క మెయ్యదియొ 
రివకతీపతికే నెటింగింపః వతని 

భావము దెలిసియు వలదని యనవు 
నీవు నందజియట్ల నేర నట్టుంటి, 

కాని, యదనుగని కవ్వడింజూచి 

యానతి నొసంగితి వబల6 గొంపోవ 


దశమస్కంధము 408. 


రాము(డు కోపి ౦ప [ప్రార్థించి యతని 
తామసగుణమును దప్పేంపం దేసి 
నరునిపై నతని కెన్నంగను [చేమ 
బొరయింప౦ జేసితి పురుషవరేణ్య: 


ఈ విధమ్మున భువి నెచ్చటంగాని 

యే విధమున నెష్పు డేకార్య ముని 
జరగవలెనొ, దాని స|క్రమరీతి 
జరిపించుచుందువు సాక్షిగా నుండి 1880 
ఆ కార్యములయందు నణుమా[త మేని 
నీకు జోక్యమ్ములేని విధాన నుందు 

నీ సహచరులై న నీ పరిపాల 

నా సముద్యమమునందలి రహస్యమ్ము 
నెజు(గజాల రటన్న నించుకయేని 
యెటబుగంగ( గలనె యే నిభరాజరక్ష:! 
కాని నీ మహిమలు కథలుగా వినుచు 

నీ నామభజనమ్ము నిరత మొన ర్తు6 
గాన నీదయ నాదు కలుషముల్‌ మాన్ని 
జ్ఞాన మొసంగి సచ్చరితు( గావించి 
నన్ను. గాపాడుమా నాశీకనయన 
నిన్ను నమ్మినవాండ నీరధిశయన : 


శ్రీకృష్ణుడు బుషిసమేతుడయి మిథిలకు( జనుట 


శ్రీతరుజీ పీయ, [శిత పారిజాత, 
పాతకహర, బరి బరావతంసః 
లా లౌ 
ధరణీశులై న, బేదలె యైన నీవు 
వరభక్తు లై నచో వారలయెడలC 


@) పార్థనాభాగవతము 


దరతమభావముల్‌ తల పెట్ట(బోక 

యరయంగ సమదృష్టి నాదరించెదవు 

మజియు సద కులమందిరమ్ము లకు 

పెరిమమ్ము మీజంగా విచ్చేసి కరుణ 1890 
దరిసెనమిడి వారు ధన్యులౌ నటులు 

వరముల నిత్తువు వారిజనాభః 


జగతి విదేహ దెశమ్మున మిథిల 
వొగడిత గాంచెను పురరాజ మనగ 
నా పురిగల. డొక యవనీసురుండు 
నీ పాదభ క్తు( డనిచ్భాగతమ్ము 
కాసెన( బదివేలుగా నెంచువాండు 
వాస్‌ వేదవిదుండు పరమశాంతుండు 
[శుతదేవు( డనెడు విశుతనామధేయు( 
డత (డు గృహస్థధర్మాదిస్మత్కియల 
విడువక పాటించి విజ్ఞానగతులు 
పుడమి మానవులకు బోధించుచుండు 
నా పురమును బహుళాశ్వాభిధాన 
భూపతి పాలించు భూజనుల్‌ వొగడ 
ఆ రాజు నిష్కలుషాంతరంగుండు 
వై రాజ్యపాలనమందు ధర్మములు 
నేమముల్‌ మటువక నెమ్మది [బజల 
సామభాషణముల సంతసపఅచు 


మిథిలానగరవాసులగు బహుంళాశ్వ (శుతదేవులు 
శ్రుతృష్ణంని కెదురుగా(జని తోడ్కొని వచ్చుట 

ఆ వ్మిప్రవర్యుని యా రాజతిలకు 

నీవు చూడగ గోరి నీ వెంట మునుల. 1900 


దశమస్క ౦ధము 405 


దోకొనిపోవుచు( [దోవలో నడుమ 
పాకటభ_క్టి భూపతులిచ్చు కాన్మ 
లాదరమ్మున+ గొంచు, నర్ధి వారలకు 
మోదమ్ముగూర్చుచు ముందుకు. జనుచు 


మిథిలాపురమ్ము సమీపమ్ము. జేరి 

త ధిక హర్షమ్ము మహర్షులు వొంద 

క్ర యాగమనవా ర్త మిథిలేశు కర్ణ 

పేయ మగుట వేడ్శ వివిధోపహార 

తతి గొంచు సుభటబ్బృందమ్ము సేవింప 

(కుత దేవుడును దాను సురవంద్య, ర్‌ుకు 

నెదురయి మునులకు నెజగి సద్భ క్రిం 

బదపడి నీ దివ్యపాదపద్మములు 

శిరము లంట6గ( మొక్కి చేతులు మోడ్చి 

కరము విన[ములై “కమలాక్ష: నీవు 

నీమునిసందోహ మెక్కుడు కరుణ 

మా మందిరములకు మాతోడ వచ్చి 

యనుర కి మాపూజ లందుకొం ”డనుచు 

వినుతింప వారియభీష్టముల్‌ దీర్చ 

నెడంద నుద్దేశించి యేకకాలమునC 

దడయక వారిసద్మములకు నీవు. 1910 

మునులు నేగితిరి పమోదభావముల 

ఘననీలగా|క, యర సుధాంశునే[త 
బహంళాశు (డు శ్రీకృష్ణంనికి మునులకు ఆతిథ్యమిచ్చి 


రిం 


వూజించుట ; శ్రీకృష్ణుండన్మ్నుగహించుట 


అంతట నా నృపుం డచ్యుతా, నిన్ను 
దాంతులౌ మునుల సద్భ కక్రితో మెల్మి 


408 


(థీ (్రార్థనాభాగవతము 


పై (డిపీఠమ్ములు పజచి కూర్చుండ 
వేడి. మీపాదముల్‌ విమలోదఠముల( 
గడిగి త క్రీర్థమ్ము( గరమర్థి. దనదు 
పడ(ియు, తానును బంధువర్గమ్ము 
శిరముల6 దాల్చి, పూజించి సమ స్త 
పరిచర్య లొనరించి పరితృ ప్రి పిభుకి క్తి 
గుదిరిచి, భవదీయ కోమలపద్మ 
పదముల నొత్తుచు( బలికి నీరీతి. 


“అఖిల భూతముల యాత్మలయందు 


నిఖిలేశః సాక్షివై నీ వుందు వెపుడు 
నీదు భక్తులతోడ నీరజసంభ 

వాదులై నను బోల రందు రమ్మాట 
నిక్కమౌనట్టులు నీ శుభనామ 
మెక్కుడ నెప్పుడో యే లేశమా|త 
ధ్యానమ్ముగల, యస్మదావాసమునకు 
హీనుండు వీడని యెంచక వచ్చి 

నీ భ క్రవాత్సల్యనిరుపమ తత్త్వ 

మీ భువి జాటితి విభరాజవరద। 

నీ నామభజనమ్ము నిరత మొొనర్చు 


మానవుల్‌ మటువ రామహనీయ నియతి. 


నరయంగ శాంతాత్ములై న యోగిం[ద 
వరుల వాంఛితములు వమ్ము గానీక 


మన్నన, గావించి మరియాద( జూపి 


నినై షన నిత్తువు నీరజనయన ; 
శ్రీకృష్ణ, 'మాధవ, క్షీరాబ్టశయన, 
పాకారినుత, దివ్యపాదారవింద; 


1920 


దశమస్క ౦ధము 407 


మునులతో(గూడ నిమ్ముగ నీవు కొన్ని 
దినము లిందుండ. (వార్జించుచున్నాండ 
నీ పదరజము నా నిలయమ్ము సోంత 
తాపసవంద్య, నే ధన్యుండ నగుదు * 
ననివే(డు నా రాజు నభ్యర్థనమ్ము 
వినియుంటి కొన్నాళ్లు వెడ్క నయి్యింట, 


(శుతదేవుడు శ్రీ శ్రీకృష్ణుని, మునుల వూజించు 
శ్రీకృష్టం6 డను[గ్రహించుట 


[శుతదెవుండును, మునిసోమమ్ము. నిన్ను. 
నతిభ క్తి తనదు గేహమ్మునం జేర్చి, 
దర్భాసనమ్ముల. దగినట్లుగూర్చి 
నిర్భరానందమ్ము నెలకొన నీదు 1930 
పదములు గడిగి తత్సావనజలము 
ముదమున సతి తాను మూర్ధమ్ముఅందు 
దాలిచి విరుల సద్భ క్తి పూజించి 

యాలయ మంతయు నా దివ్యపాద 
తీర్ధము. జిలికించి, తృ ప్తి తా నప్పు 

డర్భి? బ[తఫలాదు అర్చించి: నీవు 
కుం భుక్తి నెతయుం (భీతి గొంట 
తనదు జన్మము కృతార్థత నొందె ననుచు. 
దన మనంబున నెంచి తను దాన మజచి 
యనుపమానందమ్ము నందుచునుండె. 


మజీయు నా పాటు(డు మాధవా, నీదు 
చరణమ్ము లొత్తుచు సద్భక్తి ననియె' 


408 


(శ్ర (పార్ధనాభాగవతము 


“హరి, కృష్ణ, నాదు భాగ్య మ్మతులమ్ము 


హర పద్మసంభవాద్యమరులే యెన 
నిను6 జూచి యెజుంగరు నేం జూడ గంటి 
ననఘమౌ నీ మూర్తి హత్తె నా యెడంద 


నీ పూజ చేయుచు నీ కథల్‌ వినుచు 


నీ పొదసేవలు నీ నామభజన 
లెడపక చేయుచు నెల్ల వెళలను 

గడు భక్తితో. దమ కాయముల్‌ (గద్ధ 1940 
భవదధీనములుగ వ ర్హించువారి 

[ప్రవిమల హృదయదర్పణములయందు 
గనబడుచుందు, సత్మర్మహినులకు 
మనములనుండియు మటు(గగు చుందు, 
వాదిదేవ, మహాత్మ, అఖిలలో కేశ, 
వేదవినోద, గోవింద, రమేశః: 

నన్ను నేపనికి నాజ్ఞాపింతు, దేవః 

నిన్ను నెమ్మదినిల్సి నేం జేయువాండ ” 
అని వేడ నాతని నాదర బుద్ది, 

గని యిట్టు అంటివి కంజదశళాక్ష : 


“పరమ తపశ్శక్తి వరలిన మునులు 


నిరుపమ నిజపద నీరేజరేణు 

తతి జగమ్ముల పవిత్రముచేయుచుందు; 
రతిలోకమాన్యులై యలరారుచుం[దు, 
వారు నా వెనువెంట వలయునెడలకు. 
జేరవచ్చుచునుందు. చెప్పెడి దేమి? 

నీ యదృష్టముపేర్మి నీ గృహమ్మునకు 

నీ యదనున వచ్చి రెలమి నందజును 


దశమస్క-౦ధము 409 


ఈ మహాత్ములపూజ లెడపక సేయు 
భూమి సురేశ! నీ వుణ్యమ్ము పెరుగు 1950 
వీరియాత్మలనేను విపహారించుచుందు 
వీరునా యాత్మలో విలసిల్లుచుం[దు 
కావున మునులను గడుభ_క్రితోడ 
నీవు పూజింపు “మా నిర్మలపూజ 
ననుంజేరుచుండును నా కద్ది పీతి” 
యని యానతిచ్చి తి వంబుజనాభ 
అంత [బాహ్మణుండు మహర్షులపూజ 
సంతతమ్మును భక్తి సల్పుచునుండె 
ఈ విధమున మిథిలేశ భూసురుల 
భావజజనక, కృపాదృష్టి జూచి 
యసదృశసౌఖ్యమ్ము లాత్మ కానంద 
మెస(గెడి వరము అనేకము లొసంగి 
వారి వీడ్కొని మునివరులతో నీవు 
చేరుకొంటివి శుభస్థితి కిరవైన 
ద్వారకం బౌరులు తద్దయు బొగడ 
శ్రీరమాలోల, యా[శితజనపాల । 


ఒక పట్టణముననె యొక్కండు భూపు: 

డొకండు పెదయు వారి యున్న కతస్థితిని 

హీనస్థితిని నొగి నించు కేనియును 

మానసంబున€ దలంపక యిరుగురుని 1960 
కమమగు భి ముఖ్యమ్మని యెంచి 

సమభావమున. జూచి సంతసించితివి 
బహుళాశ్వశుతదెవ భ _ర్రద్వయమ్ము 

గృహముల కీవుగా నేగి వారలకు 


410 


శ్రీ) (పార్ధనాభాగవ తము 


హొరయించి తానందమును నందతనయ, 
కరుణాకరా, లోకకల్యాణనిలయ 
సౌధములై నను జవికలే యైన 
మాధవా, నీకు సమానము లయ్యొ 
సరసపదార్థముల్‌ జలఫలాదులును 
సరిసమానము నీకు శాంతి స్వరూప; 
అంతటి సమభావు నంతదయాళు 
నంతటి భశ్తగణావనశీలు 

నిను మెప్పంజెప్పుట నీ కృప గనుట 
నిను వేండి కాంక్షల నెజవేర్చికొనుట 
కడు సులభము నిక్షముగ నిన్‌ భర్ష 
విడువక పూజించు విమలచిత్తులకు 

నా వంటి మూర్ధజనమ్ముల కద్ది 

యే విధంబున లభియింపదు దేవ; 
కానీ, నీ దయ కొంత కలిగిన6 జాలు 
నేనరుయేని నీ హృదయము మెచ్చు 1970 
భక్తుడై నీ చెంత వసియింప6 గలడు 
ము క్రిలో కశ, సంపూర్ణ్మ ప్రకాశ ; 

కానన న్నెటులై న. గరుణించి, నిన్ను 
ధ్యానించు భక్తుని యటుల మన్నించి 
కాపాడుమా జగత్కల్యాణదాత ; 

నీ పాదములె గతి నిఖిలాధినేత : 


శివదోహంబు సేయంబూనిన వృకాసురుండు 


విష్టుమాయచ మడియుట 


శ్రీమానినీ|పియ, [శితజనగేయ, 
సామగానవినోద. సాధు[పమోద: 


దశమస్క ౦ధము 411 


జగతివర్రనమున జరుగు లోపముల 
దగదీర్చి దుష్టవర్తనుల శిక్షించి 

యు త్తములకుంగల్లు నులుకు( బోంగొట్టి 
యె త్రటి నేకడ నెట్టిలోపమ్ము 

ధర్మ పద్దతికి జెందనియట్లు దిద్ది 
శర్మమ్ము సృష్టికి సవరింతు వీవు 
సత్యమూ ర్షివి జగత్సాక్షివి నీదు 

తత్వ మెటుంగ రెంతటి ఘనులై న 
పురుషోత్తమా, జగత్పూజ్య చరిత, 
దురిత మెఘ సమీర, దుష్టసంహార ; 
వృకు(డను నసుర దుర త్తిగలాండు 
సకల సజ్జనబాధ సల్పగా నెంచి 1080 
యొకఠనాండు తజెరువున నొదిగి శ్రీవిష్ణు 
సకలాత్ము, బాడుచదు+ జనుచున్న దేవ 
ముని నారదునిగని [మొక్కి “ఓమౌని: 
నను గరుణను జూచి నా మాట వినుము 
హరిహర[బహ్మల నర్చింప నెవండు 

త్వర వరములనిచ్చి దయ. |బకటించు 
నా దెవు. దెలుపుమా” యన నవ్వి మౌని 
యా దానవునితోడ ననియె నీరీతి. 


సుగుణదుర్లుణముల. జూడ నొండెందు 
నగపడు నచట దయా కోప ఫలము 
లతిశీఘమున. జూపు నట్టిదై వమ్ము 
శితికంఠరుడగు సుమా, చెప్పెద వినుము. 
ఆ విధ మెటి(గి మహాశూరులై న 


భంచి కాంజంగె గాం దష చన న్య 


412 


(శ) (పొర్గనాభాగవతము 


కడుభ క్తి నాదెవుం గజికంఠు( గొలిచి 
వడసిరి సా[మాజ్యవై భవోన్నతుల 
నా రీతి భక్తి నీ వమ్మ హాదేవు( 

గోరి భజింప నీ కోర్కె లీడేరు, 


అని వినిపింపంగా న మ్మునిబోధ 

విని సంతసించి యా వృకదనుజుండు 1990 
తడయక యొగి కేదార తీర్థమ్ము 

కడ(జేరి తపము శ్రీకంఠునిగూర్చి 
యొనరించుచును సాహసోద్వ్భృత్తి నగ్ని. 
దనమేనికండలు దటిగి యాహుతిగ. 
బడవేసి, శర్వు( డప్పటికిని దనకు 
బొడగాన6 బడ(డని బుద్ధి నూహించి 
సప్తమ దినమున జడియక తనదు 

మ స్తకముం [దుంప మానసమందు. 
దలంబి గొడ్డలిని చేతంబట్టి యె త్తి 

తలపై విసరంయబూన( దత్సణంబుననె 
యనలకుండమునుండి యభవుండు వచ్చి 
దనుజు కరమునాపి దర్శన మిచ్చి 
చాలింపు మింక నీ సాహసోద్యమము 
చాల మెచ్చయ్యె నీ సల్పినతపము 
కోరుము వరముల. గొజిలేక యిత్తు 
శూర, వృకాసుర, సురనగధీర *” 
అనవుడు రాక్షసు. డానంద మొంది 
మునివినుతునకు శంభునకు వందనము 
లొనరించి ఓ శివ, యో యిందుమకుట, 
యనఘచార్మిత, నాహ స్ట మెవ్వాని 2000 


దశమస్క౦ధము 418 


శిరమున నుంతు( దచ్చిరము [వక్కలయి 
సరగున నాతండు చచ్చెడునట్లు 
వరమీయవే'*” యని (పార్థింప శివుండు 
దరహాస మొనరించి తడయ కావరము 
మునుచూవుంగనక యిమ్ముగ వాని కిచ్చె 
ఘనులు వల్మినమాట గాదని యనరు, 
వరమును బడసి తద్వరమహిమమ్ము. 
బరికింప నెంచి గర్వమున వృకుండు 
హరుశిరమ్మున. దనహస్తమ్ము నుంప 

దర మించుకయులేక దరియంగ రాగ 
తన మెప్పు ముప్పయి తనపై నిం బడియె *'* 
నని మది శివు( డెంచి, యటనుండి తన్ను 
విడనాడ కసురుండు వెన్నంటి తటుమ 
కడువడి భీతి జగ త్రయ మ్మందుం 
బరుగిడ, మునిసుర వర్యులు గూడ 

వెజచిరి గాని, యా బెడద దప్పించు 
(ప్రతివిధానమ్ము మార్గ మెబుంగలేమి 
యతిబాధ నొందిరి యభవు దుఃస్టితికి, 


ఆ మాడ్కి( బాబుచు నభవుండు సకల 

భూముల కవ్వల పొలుపారు నదియు 2010 
రవిశశిపభలు సొరంగరానిదియు 

[పవిమల సహజశోభల వెల్లునదియు 
యోగీందగమ్యమై యొప్పారు నదియు 

వాగిశ, భోగీశ వంద్యమై నదియు 

విమలకాంచనమణి విభవసంప త్రి 

నమల హరు౧ముూల నలరారు నదియు 


(6) స ను పలానా 
పరమాత్ము శ్రీశు నివాసమ్మునై న 
పరమపావనమగు వై కుంఠ పురము. 
గని తత్పురమ్ము చెంగట. జేరుకొనంగం 
జనియె యోచనచేసి సత్వరగతిని 


ఆలోన సర్వభూతాత్మనివాసి 

యె లోకభ|దమ్ము నాత్మ నెంచుచును 
పన్నగభోగతల్పమున. గూర్చుండి 
యున్న [తిలోక పూజ్యుండు విష్ణుండు 
పురహరుం డరయక పూర్వదేవునకు 

వర మొసంగుటయును. వా(డు శంకరుని 
తలమీద గరముంప6 దబుముచుంటయును, 
గలంగి శివుడు [తిలోకముల( దిర్గుటయు( 
దనదివ్యదృష్టి నంతయును దా నేెటి(గి, 
యనఘు శంభునిస్థితి నరయంగ.6 దలణి 2020 
నల్ల నిమేను స్వర్ణమయ ముంజియును 
తెల్ల నిజందెము( దెలిపట్టు గొడుగు 
గిండియు, దండము, గృష్టాజినమ్ము 
నిండునామంబును నెటీ |వేలు సిగయు' 
వెలిమిబొట్టును (వేల దర్భలును 

మేలు పసువుచాయ మెజయు గోచియును 
దనరంగ వటువేషధారియె వచ్చి 

యనయు దుష్టాత్ము నయ్యసురుని దేరి 
కై తవంబున నమస్కారముల్‌ చేసి 
యాతని యెదకుం [బత కయ మగునబ్లు 
మృదుమధురో కుల మెల్ల న మిగుల 
సదయాత్ముడుం బోలె జల్లగ ననియె 


క అం Fay 


“ఇంతమార్హాయాసన మేల చెందంగ? 
నెంతదూరమునుండి యేతెంచి తీవు 
ధర సౌఖ్యములకు నిదానమౌ తనువు 
గరము కష్టముల పొల్లా, జేయ. దగునె? 
కొంతతడవు శాంతి(గొను; విిశమింపు, 
మింతకు నీ [శమ కెద్ది కతమ్ము ? 
వినిపింప€ దగునేని వినిపింపు నాకు 
మనసున. గపటమ్ముమాని దై క్యేం[ ష్ట్ర 2030 
అను నీదు పల్కుుల నా వృకాసురు(డు 
విని మనంబున గడువేడ్య జనింపం 
దనదు పయత్నమంతయు నెటింగింప 
ననఘు. డా వటురూపహరి దరహాస 
మొనరించి వానితో “నో యసురేం[ద: 
మును దక్షుశాపమ్ము (బొంది శివుండు 
తనదు మాహాత్మ మంతయు గోలుపోయి 
ఘనులు సురల్‌ దన్ను. గడకు6 [దోయంగ 
భూతేశుడయి సదా బొంకుట మరగె 
యాతని చెయిదంబు లన్ని చిితములె 
నిజమాడియున్నచో నీ యత్నమునకు 
గజిబిజి తా నొందు కారణ మేమి? 
యది యబద్ధంబౌట నపవాదు తనకు 
నొదవు ననెడిఖీతి నుజుకుచున్నాండు 
పట్ట(జాల రశుచి( బడ్డవా రతని. 
బట్టనెంచితె యొక పద్ధతి వినుము 
కరచరణంబులు గడికికొ నమ్మువల 
స్థిరభ క్రి వార్చి చెచ్చెరను నీ వతని 


శ్రీ) (పార్ధనాభాగవతము 


వెనుదగిలితివేని వెంటనే యతడు 
దనుజేం[ద, నీదు హ _స్రములకు జిక్కు” 2040 
అన విని నీదు మాయకు. జిక్కి వాండు 
మనము [భాంతిం జెంద మరునిముసమున 
తామసమతి వార్చి తన హస్త మెత్తి 
యేమరి శిరముపై నిడుకొని, నూరు 
[వక్క లగుచు( దల వగుల |పాణములు 
గ్రక్కున వదలి ధరంబడి చచ్చె 

వాని చావును సురవారమ్ము గాంది 
యానందముం బొంది హరిపైని విరులు 
చల్లిరి, యాడి రచ్చరలు: గంధర్వు 

లెల్ల ( గీర్పించి రా యిభరాజవరదు 


అంతట ఫణితల్పు( డాఫణి భూషు 
చెంతకు. జని యనె, “'శ్రీకంఠ. వీండు 
[కూరుండు న్‌ కెగ్గుంగోరి తా. దుదకు 
దోరెను జగతియందున దప్ప దిద్ది 
అనఘుల కపకార మాచరింపంగ 
మనముల నెంచిన మనుజుల కెందు 
శుభములు గలుగవు చూడంగ నీకు 
నభవున కీశున కాదిగురునకు 

చెడుగు6 దల.చి వీ(డు చెడినా. డటన్న 
పుడమి చ్మితముగాదు భుజగవిభూష : £090 
కట్టిడివారల( గరుణతోం జూచి 
యిట్టివరము లిచ్చు టెంతయు. దగదు 


ఈ రితి వచియించి యింది రేశుండు 
గారీశు ఫిషడొు అగా నత? డెడంద 


దశమస్క౦ంధము శీ 17 


ముదమం౦ంది య యా్య్యాదిమూ ర్ధి( గీ రించి 
పదపిడివనెఆదన భవనమ్ముC జేర 


వనమాలికాధర, వారిజనేత, 

సనకాదిమునిజన స్ట్రవనీయచరిత, 
వృకదానవాధము హృదినున్న తలపు 
సకలచరాచర జంతుసంత తికి 

నిడుమ( గూర్చెడినని యెజు(గలేం డయ్యె 
మృడు(డు; వానితపమ్ము మెచ్చి యాకూళ 
కోరినవర మిచ్చి గోడొంది దాని. 
దీరుచుకొనుదారి తెలియక పాజె 

నాతథీ నీకు నయ్యసురుని చావు, 

భూ తేశు సాధ్వసమ్మును వాపుటయును 

జగతికి భ్యదమ్ము సమకూర్చుటయును 

ఖగవాహ, యనివార్యకార్యమ్ము లయె్య 

అంతట నీవు మాయావటురూప | 
మంతలోనన తాల్సి యన్నికార కములు 2060 
తగ గూర్చి ధర్మమ్ము ధరణి నిల్సితిఐ 
నిగమగోచర, జగన్నేత, గోవింద: 

స సమయస్ఫూ రి, న్‌ సాహసమ్ము 

వాసవాదులకై న వగ్గింపC( గాదు 


జగతిలోపములను జక్క చేయంగ 

తగినదై వము నీవె తామరసాక్ష ; 

నీవు సంకల్పింప నెజ వేరనట్టి 

దీ విశ్వమునలే దుపేం|ద, ముకుంద, 

కావున నన్ను నిష్కలుషాత్ము( జేయ 

పావన భవదం[ఘి పద్మముల్‌ గొలుచు 
పా. భాం 21 


418 


శ్రీ) [పార్ధనాభాగపత ము 


నీ సేవకునిగ మన్నింపంగః నీదు 
దాసునిగా. జూచి తప్పక (పోవ 

నీవె తగుదువని నిను నమ్మినాండ 
దేవదేవ, రమెశ, దీనశరణ్య, 
గరుడవాహన, జగత్క్మల్యాణమూ ర్తి! 
కరుణింపుమా సురగణచ[కవ ర్తి; 


భృగుమహరి తిమూరుల (వాశ స్యంబుం బరి క్షించుట 
nal To) అబా 


శ్రీసమన్విత, సుర సెవ్య, వై కుంఠ 

వాస, |బహ్మాది సుపర్వ సంతోష; 

జగతి మానవ మానసమ్ముల( బట్టి 

(తిగుణాత్మకముగ వేర్వేరు దై వములు 2070 
గల రనేకముగ నిక్కము పరికింప 

జలజాక్ష, కేశవ, స_త్త్యగుణమ్ము 

స్థిరరూపమొందిన తీరున నుండి 

కరము ముఖ్యమ్మయి, గణనీయమైన 

ధై వమ వగుదీవు తపనీయచేల, 

దేవాధిదేవ, సుస్థిర సత్త్వశీల : 


వర తపశ్శక్తి సంపన్నులు మునులు 
పరమనిష్టను సరస్వతి తీరమందుం 
[గతువు లందబు(గూడి గావించుచుండి 
శితికంఠ, లోకేశ, శ్రీపతులందు. 
నధికుండనెడు ఖ్యాతి నలరినవా(డు 
(పథమదై వంబన, బరగినవా(డు 
పరికింప నెవ6 డంచు స్వాంతమ్ములందు 
కరము విచారించి కనుగొనలేక 


దశమస్కంధము 419 


యెటి(గి రమ్మని భృగు నెల్లరు: బనువ( 
బరమ మోదమున నా వరమునీం[దుండు 
చనిచని ముందట సత్యలోకమ్ము 

గని (బహ్మసభ, జేరి కలయంగ. జూచి 
యతని స్వగుణమ్ము నరయుట కొజకు 
నతినుతుల్‌మాని, మిన్నక నిల్సియుండె, 2080 
నా తపోధను. గాంచి యజు(డు కోపించి 
యాతడు తనవుతుం డనెడుభావమున 
ఘన కోసవహ్ని చే. |గాగెడికనుల( 
దనశాంతజలముచే. దడిపి. చల్లార్చె. 

ఆ సభవీడి మహర్షి భృగుండు 

భాసిల్లు కై లాసపర్వతమునకు( 

జనియె: న గ్లిరిపయి. జం|దశేఖరు(డు 
తనసతి పార్వతి, తాను వి శాంతిం 
గనుచుండి, యచటికి. గాంచనగర్భు 
తనయుడు రాగ, నాతని. గని యతండు 
సోదర మైతిని. జూపుచు. దన్ను 
సాదరమున బిగియెన( గౌంగిటను 
జెరుచునని యెంచి చెచ్చెర నతని 
చేరువంజేర, నా శివు సత్త గుణము 
నరయంగ? దల(చుట న మ్మౌనివరు(డు 
హరుని లెక్కింపనియటు లూరకుండె. 


మునిచూపినయలక్ష్యమునకు రు[దుండు 

తనకది తద్దయు తలవంపుగాంగ 

మనమున నెంచి యమర్షమ్ము( బెంచి 

తనచేతిశూలాన తాపసముఖ్యు న 2090 


(ఆ | ay ow ప క Tw rr అాజాంాా 
(o 


నురము |వేయ(గ( బూన, నొహొ; మాను మిద్ది 
కరము పాపము. గూర్చుకార కమ్ము స్వామి” 
అని పార్వతీదేవి యభవుకోపమ్ము 
ననునయాలాపమ్ము లాడి వారించె. 

న ముని యంతట నచ్చోటు విడిచి 

నెమ్మి శ్రీవై కుంఠరునిలయమ్ము( జేర 

జేరి య మ్మునిగణ।శేష్టుండు హేమ 
సారసాంచిత దివ్యశయ్యపై నున్న 
శ్రీరమారమణు నా|శ్రితపారిజాతు 
వారిజలోచను వక్షఃస్థలంబు, 

దనపాదమున. దన్నె. దల. కేమిలేక 
మునిమహామహిమంబు. బొగడంగ వశమె? 


ఆ తన్నుతోడన హరి పాన్చుడిగ్గి 

యా తతభ క్రిమై య మ్ముని(జేరి 
పాదములకు (మొక్కి “పరమ మునీం|ద: 
నీదు రాక యెజుంగనేరక తప్పు 
గావించితిని నన్ను. గరుణ మన్నించి 
యీ విలసితరత్న హేమపీఠమ్ము 

నందు నాస్‌ినుండ వగుము, మదియ 
మందిర మసమానమహిమమ్ము నొంద, 
నను, లోకపాలుర, నా కుక్తి జగము 
లను నీదు పాదజలజముల్‌ పునీత 
ములుగ నొనర్చు, సన్మునిచం[ద, నీదు 
నలఘుపుణ్యో పేతమగు పాదజలజ 
హతి మద్భుజాంతరమందున భూష 
గతినాప్పి నాకు శృంగారమ్ము. గూర్చె, 


వశమస్కంధము 421 


మునినాథ: నీ వంటి పుణ్య్యులరాక 
ననువంటివారి కెంతయు మెలు6గూర్చు 
నేను ధన్యు(డనై తి సీ రాకవలన 
మౌనీం[ద, నాదు నమస్క్భృతుల్‌ గొనుమ” 
అని మధురో కుల న య్య్యాదిమూ ర్తి 
యనునయింప(6గ గడు నానందమొంది 
మునివంశతిలకు. డమ్ముక్తి లో కేశు 
వనజనాభుని జగద్వంద్యు నుతించి 
తద్దెవువీడ్కొని తాం జనె మునుల 

యొద్దకు వెగ నతుత్యాహమతిని 

అనఘు( డా భృగుముని యతాపసులకు( 
దనపోయిన విధమ్ము. దా గనుంగొన్న 
మువురుమూ ర్తులభావములు దెటపడ(గ 
వివరింప వీనుల విందుగా వారు 2110 
విని మనమ్ములయందు విస్మయ మంది 
ఘను మునివరు భృగు గడు గౌరవించి 
తమ శంకలను మాని “దామోదరుండె 
కమలాసతీశు(డే కనకాంబరుండె, 
నారాయణుండె యెన్న6గ ముఖ్యదైవ 
మారయ. దెలిసె సత ్యస్థితియంచు 

తమ డెందములనెంచి తద్దెవదెవు 
విమలమనస్కు_లై వినుతించి రపుడు 
నిఖిలతాపససురనిచయ సంస్తుత్య, 
అఖిలాండకోటి (బ్రహ్మాండస్వరూప ; 


వివరింప నజహరుల్‌ పెద్ద వెలుపులె, 
భువనస+*షికి దాని బొలియించుటకును 


422 


శ (పార్ధనాభాగపత ము 


సొరిది కర్తలె గాని చోద్యమ్ము వార 
లరయ భూతము భవిష్యము, వర్తమాన 
మును దలంపక |కోధమును బెంచి మొదటి 
ఘనదై వతములంచు గణన సేయుటకు( 
దగని వారై రి. మాధవ, నివు చూడ 
భృగునాగహమ్ము సీ విమల స్తత్త్వమ్ము 
నన మాన్ని, యతనిమానసమును [దిప్పి 
ఘన సత్త్వగుణవంతు.గా6 జేసి, నీవె 2120 
దై వములందు, [బధానదై వముగ 
భూవింప(బడి తి [ప్రపంచమ్మునందు 

నీ మహామహిమము నీ శాంతగుణము 
తామసగుణులయాత్మల కెట్లు దెలియు 
నను(బోలినట్టి యజ్ఞానులు భువిని 
గన(గలరో, లెరొ, కంజదళాక్ర 

నను గృప మన్నించి జ్ఞానిగం దేసి 

నిను స్మరియించెడి నియతిని నేర్చి 
కాపాడుమా దయాకర, నీలగ్యాత: 

సీ పాదములె గతి నిరజనే[త : 


దశమస్కంధో తరభాగము సమాప్తము 
బటి 


ఎకాదశస్కంధము 


యాదవుల శాపవృ తాంతము 


శ్రీవాసుదేవ, దాస్‌భూతసకల 

దేవ, జనార్దన, దీనా ర్తిహరణ! 
భవదీయ సంకల్ప బల మనల్పంబె 
[తిభువనరక్ష, యీసృష్టియద్దాని 
కనుకూల మార్గంబు లందంద భువిని 
గనంబడుచుండును ఖగపతిగమనః 
స్వపరభేదంబుల జాడల(బోక 
యపరాధశిక్షణ మాత్మ నెంచెదవు 
సర్వకార్యములకు సాక్షిగా నుండి 
నిర్వికారు:డ కయి నిర్వహించెదవు 
నీదు మాహాత్మ శ్రమ్ము నిఖిలజగమ్ము 
పొదుకొనినభ క్రి భజియించుచుండు 


శ్రీకృష్ణ యదుకుల మ రాబ్టిచం (ద: 

గోకులానంద, ముకుంద, గోవింద: 
“ యాదవవీరుల కపజయ మందు 

లే దెన్వరును గెల్వలేరు వీరలను 

వీరిని బరిమార్చ వెరుదై వములు 

లే రెందునను. భూస్థలిని నేను దక్క 

వీరిలో వీరికి ద్వేషమ్ము పెరిగి 

ధరా టి నెల్లరు: బొలిసెడునట్లు 


10 


424 


శ్రీ) పార్గనాభాగవత ము 


గాఐంతు నదియె చక్కనిమార్ష "మంచు 
భావించితివి నీవు భ|దసంధాత ; 


నారదాది మునులు శ్రికృష్ణంనింజూ డవచ్చుట 


ఒకపరి నినుంజూచు నుత్సాహ మొదవ 
నకలంకమతులు మహాతపోనిధులు 
నారదాదిమునులు నగధర: కృష్ణ: 
శ్రీ రమానాథ వచ్చిరి, ద్వారవతికి. 
వచ్చిన మునులకు వారిజనాభః! 
పెచ్చు మర్యాదలు పెర్మి చేసితివి 
వారు నీ యాదరభావమ్ము మెచ్చి 
బారులుదిరి నీ పజ్జ( గూర్చుండి = 

“ వనజోదరా । నిన్ను( (బా ర్థింపనట్టి 
దినములు వమ్ములై తిరుగుచునుండు 
వనములయందు. దపంబుననున్న. 
దనువు లెన్న(డు శాశ్వతమ్ములు గావు 
నీ పాదసేవ పెన్నిధి భర్తతతికి 
శ్రీపతీ ః నినుంగొల్వ( జేరు పున్నెములు 
ఒక్కెడ నణువున నొదిగి గస్పడుదు 
వొక్కెడ జగమంతయును నీవె యగుదు 
పెక్కురూపమ్ముల వెలయుదు మిగుల 
నక్కజం బగును మహాత్మ | రం 
నీ నామభజనంబు నిఖిలరోగముల 
మానుప6 గల మంచిమందు ముకుంద” 
అని పెక్కువిధముల యతివరుల్‌ నిన్ను 
వినుతింప నీవు గోవింద యిట్లంటి 


ద్‌) 


ఏకాదశ స్కంధము 425 


“యతివరులార; మీ యాగమనమ్ము 
కుతుకమ్ము గూర్చి నెక్కుడుగ నా మదికి 
నేమికారా్యర్థమై యిటకు మీ రాక? 
యా మహాముఖ్య కార్య మదెట్టి దగునొ ? 
యే నేమి చేయుడు? నెద్ది మీ కోరి 
యానతీయంగ వచ్చు హర్ష పనాలదో 
అనుడు మునీం[దులు “హరిః భవత్పాద 
వనజముల్‌ దర్శించు వాంఛ వచ్చితిమి 
దరిసించితిమి కడు ధన్యుల మైతి 
మరయ దీనినిమించు నట్టిదౌ యన్య 
వరకార ముండునే వారిజనాభః 
పరమపూరుష:ః భర్త పాలన నిరత |” 
అని నిన్ను వఏడ్కొని య మ్మునివరులు 
చనిరి పిండాకర స క్తర్థమునకు 


మునులు యాదవకులము నాశనముచెయు ముసలము 
పుట్టునని శపించుట 


యాదవవటులు చూలాలి వెషమ్ము 

మోదమ్ముతోడ సాంబునకు( గల్పించి 90 

పిండాకరమ్మందు వి|శాంతి( గనుచు 

నుండు మునులముందు నుంచి నవ్వుచును 

పరిహాసబుద్ధి గన్పడ (మొక్కు లిడుచు 
“వరమునులారః యీ పడతి గర్భమున. 

గల బిడ్డ శాలుండొ। కాక బాలికయొ 

తెలుపు. డటంచుం (్రార్థింప(గ మునులు 


426 (శ్రి (వార్ధనాభాగపత ము 


యదుడింభకులం గని యా్యూాగహ మొంది 
“ యదుకులమును హతమగునట్లు సేయు 
ముసలమ్ము పుట్టు నీ ముగుద గర్భమున 
వెస, నింక, జాగేల, వెడలు(డు మీర 
లని ఘోరముగC దిట్ట నర్భకు లె ల్ల 
మునివరతతి శాపమునకు భీతిల్లి 
సరగున సాంబు బొజ్జకుం గట్టియున్న 
యురువస్త్రముల | గంధి నొయ్యన విప్ప 
నందుండి ముసలమొం డావిర్భవించి 
యంద అబ్బురపడ నవనిపై ( బడియె 
యాదవులు కృష్ణునాజ్ఞ పె రోకలిని చూర్ణ మొనరించి 
సము దమున. గలివివచ్చుట 
ఆ రో(కలింగొని యందజు నీదు 
చేరువ కేతెంచి శ్రీకృష్ణ: నీకు 
దానివృత్తాంత మంతయును విన్చింప 
జ్ఞానస్వరూప : నీ సంకల్పమహిమ 40 
యరయ నట్లగుట నీ యాత్మ నీ వెటి(గి 
యొజు-గ నటుల నంటి విటుల వారలకు 
“ బుద్దులు చెడి గర్భమున జెల రంగి 
బద్దుమాటలు మునివరులతో నాడి 
కులనాశకరమగు ఘోరశాపమ్ము 
తెలిసి మీరే పొందితిరి వెల్టులార : 
వరమునీం[దుల శాపఫణితి వాదింప 
హరిహర (బహ్మలకైనను గాదు 


ఏకాదశ స్కంధము 427 


తొలిజన్మకర్శ్మముల్‌ తోవ నెవ్యరికి 
వలనౌనె చింతింపఫలములేదింక 
జలధితీరమ్మున శె లమొకండు 
గల, దందు నొక పెద్ద కరినపాషోణ 
మున్నది, దాన నీ ముసలమ్ము రాచి 
[గన్నన దానిచూర్ణ మ్మర్థ వమున' 
గలిపిరం డిటనుండి కదలిపొం” డనుచు 
జలజాక్ర? వారి నాజ్ఞాపించి క్ర్‌వృ 
వారటులె యొనర్చి వారిజనాభ! 
యా రో(కలికి. |గింద నమరిచియున్న 
యినుపముక్కను కొంచెమెని లెక్కిడక 
వసనిధి( బడవై చి వచ్చి రమ్ముక్కు 90 
అ మొండు |గసించెః మెల(కువతోడ 
నొకండు లుబ్బకుండు జి కాలమున 
బట్టి కధనాల ఇ వచ్చియందున్న 
గట్టి లోహపుముక్క' గై గ కొని తనదు 
కోలకు ముల్కిగా( గూరిచికొ నియె 
శ్రీలలనానాథ, చిత మీచరిత 


యదువంశజులు నీకు నాత్మీయులై స 
మదమెక్కినారని; మహి నపజయము( 
గనరని:ః వారిని. గడతేర్ప( దగిన 
మనుజులు లేరని, మజీనెంచి తీవు, 
తపసులరాక, యాదవబాల గణము 
పటనాటకసు: లా ఘనమునివరుల 
పమ్ము శాపమ్ము గోవింద: నీదు 
సపగు తల (పున 'కెర్చడినట్టి 


ల రో 


న 


ఢీల్లి 


(శ) (పార్ధనాభాగవతము 


యనుకూల మైన కార్యమ్ములు దేవ, 
వనమాలి, నీ యూహ వమ్ము గాదయ్య ; 


దామోదరా:; నీదు తలపుల కెందు 
నేమ్యాత మాటంక మే యుండ(బోదు 
నీ యను[గహమున నిండుశుభాలు 

నీ యాగహమ్మున నిలుచు గష్టాలు 60 
జగతి కేర్పడుచుంట సత్యమై తో(చె 
నగవై రి రక్షణ, నాగేం్యదశయన, 
నను. గృపంజూడ మనమ్మున నెంచు 
మనఘచరిత్ర, నా కపుడ మేలైన 
గొనములు గలుగు, నీ కొలువు లభించు 
ననుపమానంద సౌఖ్యములు చేకూరు 
అజహరాద్యమర సమర్శితపాద, 
గజరాజవరద, భ క్రజనసమ్మోద: 


శ్రీకృష్టనిర్యాణ రథ 


శ్రీవత్సలాంఛన, శ్రీకరవక్ష, 

దేవదేవ, మహాత్మ, |తిదశసంరక్ష, 
పరమాత్మ, త్రికృష్ణ, భవదవతార 

పరమ సంభావ్య శశ్వ [త యలెల్ల 
నెజపెర్చి తీవింక నిత్య మైనట్టి 
పరమపదము(జేర భావించుచుంటి 
పదియూ జగద్దర్మ మనుసరింపంగ 
మదినెంచితీవు రమామనోరమణ, 
పరమాత్మ. నీ మహా పస్థానయా త్ర 
యరయంగ నీ యూహ యట్టులె జరిగె _ 


ఏకాదశ స్కంధము 


(బహ్మాదిదేవతలు శ్రీకృష్ణుని వై కుంఠమునకు 


యె 


నాహ్వానించుట 


ఒకనాడు పద్మభవో గ దిక్పతులు 
సకలదేవతలును సన్మునీం[దులును. 
ద్వారకావురి(జేరి పరమాత్ము, శ్రీశు 
నీరజదళనే[తు, నిన్ను శ్రీకృష్ణు( 
గని (మొక్కి నుతియించి కడు భక్తి నిలిచి 
మనవి యొనర్చి రి మ్మాడ్కి నందటును 
“ అభవు(డ వీవు మహాత్మ. సర్వేశ, 
[పభవించితివి, భూమిభారమ్ము (దీర్చ 
పరమాత్మ, నూటయిర్వదియైదుసమలు 
జరిగెను కాలమ్ము జాగేల రమ్ము 
వై కుంఠపురి కీవు స్వాగతమిదియ 
శ్రీకమలాలయ చిత్తాబ్బభృంగ 


అనవు6 డ ప్పల్కుల నాలించి, మంచి 
దని నీదు సమ్మత మటు వ్య రృపజిచి 
“ యాదవులందు వై రానుబంధమ్ము 

పాదుకొనంజేసి వారల వారె 

హతము చేసికొనెడు నటులు గావించి 
క్రితిభారమును మాన్ని చెచ్చెజ వత్తు 
నరుగుండు మీ” రని యంప వారెల్ల 
హరి నిన్ను. బొాగడుచు నటనుండి చనిరి. 


ద్వారతయందు( గన్పడిన యుతాొాతములు 


అంతట ద్వారకయందు నెల్లెడల 
వింతయుత్సాతముల్‌ విరివిగా. దోశె 


429 


0 


430 


నీ భవా అమ ఇగ అదు 
(0) వార్డన భాగవిఆము 


కాకఘూకములు పగళ్ళనె యిండ్ల 
శోకధ్వనులుచేసె( జూడనశ్వముల 
వాలమ్ములందున వహ్ని జనించి 
చాలుగా మోసులు సాదాల( మొలిచె 
విన నపస్వరములు వినిపించె( జిల 
లును శారికలు చెవు ల్నొచ్చెడు నట్టు 
లిట్టివి మరికొన్ని దృశ్యమ్ము లచట 
నెటనC( గన్పడి నెగులు గల్పించె. 
రు 
వానిని గని యదువరులు భీతిల్లి 
శ్రీనాథ! కృష్ణ! నీ ఇెంతకురా(గ 
వారితో “నిందుండవలదు మీ రింక 
ఘోరకషములు మీకుం గలవచ్చు( 
య ౧ 

ద్వరగ. [బథాసతీర్థ్ధమునకు మీర 
అరుగుట మే "లని యానతిచ్చితివి 
నీదు పల్కులు విని నెమ్మది నమ్మి 
యాదవు లాత్మభార్యాపు. తమిత 
బల, పశు, గజ, హయవారమ్ముతోడ 
నలఘు మోదమ్మున నరిగి రచ్చటికి 


ఉద్ద వుండు శ్రీకృష్ణుని అరవ ౧ శ ఘను వని 


బదరికావనము చేరుట 
ఇద్దచరితుండు నీ హితుండు విజ్ఞాని 
యుద్ధవాఖు పండు న్‌ యుద్దేశములను 90 
మనమున నెటి,గి నమస్కృతుల్‌ నీకు 
నొనరించి నయవినయో క్రి నిట్లనియె 





ఏకాదశ స్కంధము 


కో దీవదేవా?; వసుదేవతనూజ ః 

నీవు యదుకులమ్ము నిర్మూలనమ్ము 
గావించి చనిన నె క్కరణి మాశేష 
జీవితంబులు సాగు? స్టిర మెద్ది మాకు? 
నీ సహచరులమై నిండుమోదమున 
నాసన శయన విహారాదికములు 
మజ్జన భోజన మంతముల్‌ నీదు 
పజ్జను జరపిన థాగ్యమ్ము లెట్లు 
మబజువంగ వచ్చును? మా కేదిమార్ల 
మతి లతప వాయన నిట్లంటి ర్స్‌వ 


ఐనువు యుద్దవ । దెవబ్బందమ్ము వెండ 
జనియించి దుష్టశిక్షణము గావించి, 
వసుధభారమ్మును బాపి శాంతమ్ము. 
బొసగించితిని సర్వమును భద మయ 
ద్వారక యింక స ప్రమదివసమున 
నీరధి మున్లు మాన్చింపలే రెవరు 
యదువంశ మంతతో హతవముయి పోవు 
నదిమొదల్‌ కలియుగ మవతరించెడిని 
కలిని మానవులు దుష ర్మాభిరతులు 
కలుషాత్ఫు లగుదురు గాన నీ వింక 
బంధుమ్మి తాదుల వాంధవస్నెహ 
బంధాదులను వీడి, భక్తి మై తీర్థ 
యాత్రలు సలుపుచు నహమును మాని 
ధాతి. గనడువస్తుతతి నశ్వరముగ 
నెమ్మది నెజింగి యిం[దియపికారముల 
కెమ్మెయి లోనుగా శషణ[తయము' 


481 


100 


482 


శ్రీ (పార్ధనా నాభాగపత ము 


ద్యజియించి నీదు స్వాంతము. జక్కపఅిచి 
భజియింపు నను నీకు భ|దముల్‌ గలుగు. 
జను మిక బదరికాశమమున కీవ్ర 
ఘనసాంఖ్యయో గమార్గము నా[శయించి 
కలియుగాంతమ్ము నిష్కలుషబీవితము 


సలుపు” మంచతని కాజ యొసంగి తీవు 


నీ యాజ్ఞ నాలించి, నిండుమోదమున 
నా యుద్దవుండు నీ యడుగుల కెజంగి 

హృదయాన నీరూప మెర్పడ నిలిపి 

బదరికా[శమమున వసియింప( జనియె, 


యదువంశనాశము 


ఆ విధానమున నన్యాయవ ర్రనుల 

నీవు నిర్మూలించి నీతివ ర్త నుల 110 
గాపాడి, పిదప న గజసహితముగ 

పాపవిధ్వంసక : ద్వారకాపురిని 

వదలుట గని యాదవ్యపకరమ్ము 

మదిరను [గొలి యున్మత్తులై పోర 

గమకించి, యంతట. గడు. జెలరేంగి 

సమరమ్ము గావించి చచ్చి రందబును. 


బలరాముడు అనంతునియం దై క్యమునొందుట 


ద్వారవతిని వీడి వనజాక్ష. నీవు 
సిరియు. జని చని చెరితి రొక్క 
స్థలమున నచో బట సంకర్షణుండు 
సలవు తా నొకండే వేచుమార్ల 


ఏకాదళశస్క౦ధము 4898 


మందున? జని, యోగమంది, యనంతు 
నందున నప్పుడ యెక కమ్ము నొంది. 


శ్రీకృష్ణంని కోలతోం గొట్టిన లుబ కుడు కై వల్యము నందుట 
ర లు (అ) యా 


సరసిజనయన : కృష్టా: నీవు గూడ 
మరియొక [తోవ నెమ్మది. బోయి పోయి 
యొకదట్టమగు పొద యోలమ్ము. జేరి 
యకలంకమతితోడ హాయి. గూర్చుండి 
పాదమొక్కం డన్యపాదమ్ము పై ని 

నూది చలింప. జేయుచు వినోదించు 

తటి నటకొక్క లుబ్బకు(డు వేంటాడ 
నరుదెంచి యటు నిటు లన్నిదిక్కులును 120 
వెదకి వెదకి చాల వేసారి తుదకు 
పాదరింటిమబజువున పొడగట్టునట్టి 
పరమపావన భవత్పాదపద్మమ్ము 
హరిణఠర్ణమ్ముగా నాత్మలో. దలచి 
మును దాను రుషగర్భముననుండి కొన్న 
ఘనలోహ ఖండసంఘటిత మైనట్టి 
శరమునువేసె. దచ్చరముతాకునకు 

హరి, కృష్ట, నీవు “హా; హా,” యని యఅచి 
కదలుచునుండ నీ కడకు నామృగయు 
డదరి పర్విడి వచ్చి యచ్య్యుతా, నిన్ను. 
గని నీవు సర్వజగన్నేత వనుచు. 
గను(గొని “స్వామి, నేం గఠినచిత్తుండ 
పాపిని నపరాధి( బరమాత్మ! నన్ను( 
గాపాడుమా “యని కనుల నీ రొలుక 


rn — ఏరి 


శ్రీ) (పార్ధనాభాగవతము 


పరితాపమున నిన్ను. [బార్థింప, వాని: 
గరుణించి యిట్ల టి. కమలాక్ష: నీవు: 


“ఓయి లుబ్బక : బాధ నొందకు మయ్య 
యీ యది. మత్పురాకృత కర్మఫలము 
తొలికర్మ ఫలముల [దోసిపుచ్చంగ 
నలవిగా' దెంత' మహాత్ముల కైన 130 
కారణమాతమే గద. నీదు చర్య 
వారింపరాదు దై.వమునిర్ణయమ్ము i 
అని నీవు వాని. కాప్యాయనో క్తులను 
వినిపించినను, వాండు విని: తృ ప్రపడక 
ఘనులకు [దోహమ్ము గాపించినట్టి 
యనయులు నాశము నందుదు”'రనుచు 
స్వాంతమ్మునందూ( బశ్చాత్తాప మంది 
యంతఃకర.ణ శుద్ధి నలవరించుకొని 
పాయోపవేశాన(.[బాణముల్‌' వీడి 
పాయనికీ_రి నిర్వాణమ్ము నొందె. 


శ్రీకృష్ణ వై కుంఠ. (వొ_ప్రి 
దారుకు( డంత శ్రీధర, నిన్ను! గృష్టు 
నారాయణుని, జగన్నాథుని గాంచి 
యతులిత సద్భ క్రి నంజలి.చేసి 
పతితపావన ః యిట్లు పలికె నీతోడ 

“నినుంజూడ, వినం బల్కు, నీ పాదతులసి. 

గొని మూరుకొన(గ నీకు సపర్య చేయ. 
నట్టి పం.చెం్యదియవ్యాపార. మెల్ల 
వట్టిబూటకమును వ్యర్థమ్ము నగును. 


ఏకాదశస్క ౦ధము 485 


నను( గృప వీక్రైించి నా చేయు మనవి 
విని నాదు కర్తవ్య విధి. దెల్బు మయ్య 140 
యాదవు లడ(గిరి యా పులు మి|తు 

లాది జనమ ల్ల నటు నిటు జనిరి 

ఎను ద్వారక కేగి హితుల కేమందు?. 
దినజనావన,. తెలుపవే నాకు; 

ననుచుండ నీదు దివ్యాయుధంబులును, 
ఘనరథరథ్యముల్‌ గనుపట్ట వయ్య 
అపుడు దారుకున కివంటి “ద్వారకకు 
నిపుడేగు, మీ వార్తలెల్ల న|కూర 
విదురులకుం దెల్ను వివ్వచ్చు. గాంచి 
పదిలమ్ముగా ప్రీల, బాలుర. వృద్ద 
జనులను, గురుల నచ్చట నుండనీక. 

కొని పొమ్మనుము వెగం గుంజరపురికిం 
దడయకు” మనవుండు దారుకు డంత. 
గడు వెగంజని, ద్వారకాపురి దెల్చె 
వనజోదరా! నీదువాక్యము లటులె 
యొనరించునంతలో నుదధి య ప్పురిని 
జనులకు జొర6గ నసాధ్యమౌ నటుల 
గనుచుండ( గనె ముంచె6 గడు భీతిదముగ 


పరమేశ్వరా ః జగద్బాంధవ, కృష్ట, 

గరుడవాహన, భ కగణరక్ష, నీవు 150 
శతకోటిసూర ్యతెజమ్మున+ గదలి 

చతురాననాది నిర్ణరులును, మునులు 
జయజయశబ్దముల్‌ సల్పుచు రా6గ 

పయనించి నీ సత్యపదము చేరితివి 


496 


(శ్రీ (పార్థనాభాగవతము 


నారాయణా £ జగన్నాథనామమున 

నీ రమ్యురూపమ్ము నీరధి చెంత 
నెలకొనియున్నది నిఖిలభ కులకు 
నలఘుసంపదలిచ్చి యాదరించు టకు 
పరమాత్మ, ప్రహ్లాద వరద, కృపాళు, 
కరిరాజసంరక్ష, కారుణ్యజలధి : 

నీదు సంకల్పముల్‌ నిఖిలశరణ్య 
మెదిని వితగాక మృగ్యమ్ముగాక 
ప్రత్యక్షమయి జగద్వ ర్రనమునకు 
సత్యమార్గమ్మును జాటుచునుండు 

నా రహస్యసరణి నంద జెజుంగ 
నేరుతురేః జగన్నియమ నిర్థెత : 
చతురాననాది నిర్ణరులును, మునులు 
పతితపావన: నిన్ను వై కుంఠమునకుం 
బిలువ వచ్చుటయును, వింత యుత్సాత 
ములు ద్వారవతి ఘోరముగ। భొడముటయు 160 
భవదియహితబోధ బదరికాటవిని 
[పవిమల సాంఖ్యవ ర్రను డుద్ధవుండు 
వసియించుటయు బలభ|దుండు రాము! 
డసమాన యోగ మాహాత్మ శ్రంబువలన 
ననఘు డనంతునియందు( జిరుటయు 4 
నిను గొలతొ6 గొట్టి నిర్వేద మొంది 
జోయండు నీ దయ ము_క్టి నందుటయు( 
దోయధిపొంగును.. దోయరుహాక్ష ; 

నీ తలంపులె. వాని నెరవేర్చి నావు 

భూ తధాతిని ధర్మమును నిల్సినావు 


ఏకాదశస్కంధము 487 


వరభ కగణము సేవలుగొనం గడలి 

దరి నీదు రూపమ్ము. దగ నిల్చినావు 
అన్నియు. దిజిచి యమరులు మునులు 
సన్నుతింప(గ భవత్సత పదము C 
జేరుకొంటివి, హరి, శ్రీరమారమణ. 
నారాయణా, కృష్ణ, నతజనపాల : 

నీ మహిమ లెణింగి నిను భజియింప 

నే మ్మాతమేనియు నెబు(గని యట్టి 
మందజ్ఞుండను నన్ను మన్నించి నీదు. 
సుందరపాదవిశుతభ _ి నాకు 170 
నలవడ (జేసి | శేయము( గూర్చు మయ్య 
జలజాక్షః భవదియచరణముల్‌ వట్టి 
వినుతించుచున్నాండ విశ్వసంరక్ష ః 
కనికరింపుమ నన్ను. గంజదళాక్ష ! 


ఎకౌదశ స్క_౦ధము సమాప్తము 


[పాం ధొ౭ 29 


పార నాభాగవ తము 
Dd 
ద్వాదశస్కంధము 


వరిక్షిజ నపాలుని నిర్యాణ కథ 


శ్రీధర, కారుణ సింధు, గోకిరదు 
పాథోధిశయన, నిర్వాణ[ప్రదాత, 
నీరజదళనే[త ! నీదు నిర్ణయము 
ధారుణి గడు శాశ్వత మ్మమోఘమ్ము 
మనుజులు సేయు కర్మములను బట్టి 
పొనరించు చుందు విమ్ముగ ఫలితముల 
నవి తప్ప వెందున నా నిర్ణయముల' 
భువి దై వనిర్ణయము లని వాకొం[దు _ 


ముని శృంగి పిరణమున. దక్షకుండు 
ఘనుని బరీక్షితుం గడతేర్పనెంచి 
పొటునిరూపున వచ్చుచునుండి, 

దారి సర్బవిషమ్ము. దల(గించు నేర్పు. 
గలిగిన నొకవి పు గాశ్యపాభి ఖ్యు. 
దిలకించి యాతడు దృప్తె వహింప 
నపరిమితధనంబు లర్చించి, వాని 
నృవుని చెంతకు. జేరనీయక మరలి 
చనున ట్లొనర్చి, తాం జని పరీక్షితుని 
గని యా నృపునిచెంత(గల వారిచేత 
ఫలమొం డొసంగి, యా పట్టుననుండి 
తల(గె(ం నంతట వారు తత్సల మపుడు 10 


శ ఈ | 


ద్వాదశస్క ౦ధము 499 


కి తినాధుడౌ పరీక్షిజ్ఞనపతికి 
నతి|పేయంబున నీయ నాత6 డా ఫలము 
జవిచూచు చుండ, దత్సణమ యందుండి 
లఅవమాత |కిమిగ వెల్వడి యంతలోన 
నతిభయదాకృతి నహి యయి రాజు 
శితదంష్ట దష్టుగా( జేసి తత్రణమ 

చనెం* దద్విషాగ్ని చే జననాయకుండు 
కనుచుండ(గనె బూదిగా దగ్గ మయ్యె 

నా రాజుమృతికి హాహారవంబులను 

బోరున గావించెం బుడమిజనమ్ము 


జనమేజయుడు జరువుచున్న సర్పయాగమును 

ఆంగీరసు(డు మాన్చించుట 

జనకునిమృతి విని జనమెజయుండు 

కనలు పెల్లున భుజంగమజాతి [ప్రళయ 

మౌ నటుల్‌ మదినెంచి. యజ్ఞమ్ము సేయ 

నానాసహ|సపన్నగములు (మందె. 

గాని తక్షకుడు నాకమున మహందు 

తో నుంట యెతి(గి యస్తోకమాహాత్మ్య 

మం తరాజముల [బ్రాహ్మణులు పఠింప 

మం[తబలమ్మున మఘవు( డాక్షణమ 

యా తక్షకునితోడ నధ్వరవహ్ని( 

గాతరు( డగుచు వేగము పడుచుండ 20 

న తటి నచటికి నాంగిరసుండు 

త త్రరిల్లు చువచ్చి తన్మఖక ర్ట 


440 


(శ్రీ) (పార్ధనాభాగవత ము 


జన మెజయునిగాంచి శాంతవాక్కులను 
వినిచి యాగమ్ము మాన్చించె నంతటను 
ఆ మంగళాంత కార్యమ్మును గాంచి 

[| పేముడి విరివాన విబుధబృ౦దమ్ము 
గురియించె, శాంతించి కువలయేశుండు 
కరము మోదమ్మునం గరిపురి. జేర 
సర్వలోకమ్ముల శాంతి చేకూరె 
సర్వమ్ము కల్యాణ సంస్తుత మయ్యె 


(ప్రార్థనా భాగవత (వశ స్త 


అనుదిన పార్థన కనుకూల మగుచు 
ననుపమానందా ప్తి కాకర మగుచు 

నపవర్గమార్ల బోధాత్మక మగుచు 

నపరిమితాఘ మేఘానిల మగుచు 

వసుధ ని (పార్థ నాభాగవతమ్ము 

ససి మానవో త్తమ సం ప్రార్థ ఇ మగుచు 

నారవి తారక మయి వేంఠటేశు 

కారుణ్యదృష్టి భాగ్యము నాందు(గాక 29 


కవి: [గంథ (పశ_ప్రి 


శ్రీకర వెంకట్నాదికి దక్షిణాశ 
[ప్రాకట కీ ర్రిసంపదల. జెల్వొంది 


త్త అనృణసరోవర ” మనియెడు పేరు 


గను “ అప్పశయగుంటో (గామమ్మునందు 
కనమలూరన్వయ కలశాష్టీవిధుడు 
ఘనుడు విద్వన్నుతభ్యాతయశుండు 


ద్వాదశస్క౦ధము 4&1 


నైన వెంకటసుబ్బయాఖ్య కవీం[దు 
సూనుండు సునయుండు, సుజనమాన్యుండు 
శివరామనామ।|పసిద్ది( గన్న టి 

థె ట్‌ 
కవిత ల్లజుండు వెంకటనాధుకరుణ 
విజులు మెచ్చంగ ద్విపదకావ్యముగ. 

యో 

జ్ఞా విశేషాన రచియించినట్టి 
పథగన్న (పార్ధనాభాగవతమున 
ప్రథమభాగానంతరమ్మున నిద్ది 
దశమమ్మునుండి ద్వాదశి తుదిగా6గ 
విశదభావస్ఫూ రి వెలయ? జేయుచును 
స్కంధ తయమ్మున జానొంది మిగుల 
బంధుర మై మలిభాగ మై, పూర్ణ 
కావ్య మై, పుణ్యసంగత మై, బుధార్య 
సేవ్యమై, హృద్యమై, చెల్లె నార్యధమున. 39 


ద్వాదశ స్క ౦ధము సమా ప్రము 


మంగళమ్‌ 


506 
77 
77 
79 
79 
150 


168 
225 
పల 
285 
278 
282 
297 
386 
845 


కౌ టన్‌ క 


అవిపద్దశ 
నీదుసంకల్పముల్‌ 
_రూరు(డతండు 
ధర్మక _ర్హలకు 
భజియించి 
అనియీమె 
జూచనే 
రోషము 


యెంచుచున్న 


ఒప్పు 
మనము 
భూజములన్ని 
అవమతినటు 
నీనుహిమంబులు 
కుటిలుడతండు 
ధర్మకర్మలకు 
భుజియించి 
అనియామె 
జూచెనే 
రోషమును 
యెంచుచునున్న 


న 


క 





